త్రిపుర సుందరీ దేవి 


ఓం శ్రీరస్తు శుభమస్తు 


త్రిపురారహస్య జ్ఞానఖండసారమున 
విషయ సూచిక 
పరశురాముని పూర్వచరిత్రము 


హైహయవంశీయుండు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయు నారాధించి అణిమాద్యష్టసిద్దులను పొందెను. యోగశక్తిచే నతండు 
కావలసినపుడు వేయిబాహువులను పొందంగలిగియుండెను. పరాక్రమమున అతనిని మించినవారు క్షత్రియులు గాని 
రాక్షసులు గాని అప్పుడు ఎవరును లేకుండిరి. 


ఆతం డొకనాండు వేటకై వనములందు విహరించుచు జమదగ్నిమహర్షి యాశ్రమము చెంతకు వచ్చెను. మహర్షిని 
సందర్శించుటకై యాతడు ఆశ్రమమున ప్రవేశించెను. జమదగ్నియు మహారాజునకు స్వాగతము నొసంగి 
హోమధేనువుయొక్క మహిమచేత మంత్రిసేనాసమేతముగా ఆశ్చర్యకరమైన యాతిథ్యము నొసంగెను. ఆగోవుయొక్క 
మహిమకు అందటును ఆశ్చర్యపరవశులై ఇట్టి దొకటి యీలోకమున కలదా అని ప్రశంసింప(జొ చ్చిరి. సాటిలేని 
యైశ్వర్యముతో విరాజిల్లుచున్న యామహారాజున కాప్రశంసలు భరింపరాని వయ్యెను. తనసంపదను మించిన సంపదకు 
సాధనమైన గోరత్నము ఒక సామాన్య బ్రాహ్మణుని యొద్ద నుండుట తనప్రాభవనమునకు కొజత కలిగినట్టుగా భావించి 
ఆతడు వెంటనే ఆగోవును దూడతో కూడ రాజధానికి తీసికొని రండని భటుల కాజ్ఞాపించి వెడలిపోయెను. 


అప్పుడు పరశురాముండు ఆశ్రమములో లేడు. రాజభటులు హోమధేనువును దూడను బలవంతముగా 
తీసికొనిపోయిన తరువాత కొంతసేపటికిపరశురాముండు తిరిగివచ్చెను. ఆతనిని జూడంగనే ఆశ్రమవాసు లందటును 
ఎదురేగి కన్నీళ్ళతో కార్తవీర్యుని దౌర్జన్యమునుగూర్చి చెప్పిరి. అతండు రోషావిష్టుండై వెంటనే కవచమును 
అక్షయతూణీరములను ధరించి విష్టుధనువును పరశువును గైకొని మాహిష్యతీనగరమువైపు పరువిడెను. అప్పటి 
కింకను రాజు నగరమున ప్రవేశింపలేదు. భార్గవరాముని పింహగర్జనము విని సైన్యము సంభ్రమముతో వెనుదిరిగి 
ఆతనిని చుట్టుముట్టిను. భార్గవుడు ఒక్క పిడికిలియందు వందలబాణములను సంధించి ప్రయోగించుచు 
సమీపించినవారిని పరశువునకు బలిగావించుచు సైన్యమును నిర్మూలించెను. గోరత్నముచేతనేకాక పరాక్రమముచేత 
కూడ అతిశయించుచున్న యా బ్రాహ్మణుని జూచి కార్త వీర్యుండు అసూయావిష్టుండై _ విజృంభించి 
అయిదువందలచేతులలో అయిదువందల ధనువలును ధరించి మిగిలిన యయిదువందల చేతులతో బాణములను 
సంధించుచు రథమును రాముని పైకి తోలించెను. భార్గవుడు(డుగ్రుడడై ఒక్కవింటియందే అయిదువందల బాణములను 
సంధించి వానిధనువులను ఖండించి కనుబిప్పపాటు మాత్రమున  రథముపైకి లంఘించి కార్త వీర్యుని 


వేయిబాహువులను శీర్షమును ఖండించి సింహగర్జనము గావించెను. అది చూచి కార్తవీర్యుని పుత్రులు పదివేలమంది 
భయబభ్రాంతులై పారిపోయిరి. రాముడు దూడతో కూడ హోమధేనువును గైకొని ఆశ్రమమునకు తిరిగివచ్చెను. 


ఆశ్రమవాసు లందటు ఆశ్చర్యముతో ఆనందముతో చుట్టును చేరి "జయజయ" ఘోషలు సలుపుచుండగా రాముండు 
తండ్రియొద్దకు పోయి నమస్కరించి యుద్దవృత్తాంతమును వర్ణించి చెప్పెను. ఆ మహర్షియు అంతయును శాంతముగ 
విని యిట్లనెను. "వత్సా! రామా! సర్వదేవమయు,డైన మానవేంద్రుని వధించి మహాపాప మొనర్చితివి. తండ్రీ! మనము 
బ్రాహ్మణులము గదా! బ్రాహ్మణులు క్షమాగుణముచేత పూజింపంబడుచున్నారు. లోకగురు(డైన విధాతయు క్షమచేతనే 
పరమేస్టిపదమును పొందియున్నా(డు. సూర్యుని యందు కాంతివలె మనయందు బ్రాహ్మియైన లక్ష్మి క్షమచేతనే 
వెలుంగొందును. విష్ణుదేవుండును క్షమావంతుల విషయముననే సంతోషము నొందును. మూర్జాభిషిక్తుడైన రాజును 
చంపుట బ్రహ్మహత్య కన్నను మించినపాతకము. కావున విష్ణుదేవుని ధ్యానించుచు తీర్థములను సేవించుచు 
ఈపాపమును పోంగొట్టుకొనుము". తండ్రియాదేశమున రాముడు అట్లే యొక్కసంవత్సరము తీర్థయాత్రలు గావించి 
పాపరహితుడై తిరిగివచ్చెను. 


పలుదిక్కులకు పారియోయిన కార్తవీర్యుని కుమారులు మెల్లగా రాజధానికి చేరి తండ్రివధను తలంచుకొని రోషావిష్టులై 
ఎట్టయియనను పగందీర్చుకో వలయునని నిశ్చయించుకొని అవకాశము కొజకై వేచియుండిరి. ఒకనాండు రాముండు 
అనుచరులతో కూడ ఆశ్రమము నుండి వెడలిపోవుటను గమనించి ఆరాజపుత్రులు వెంటనే ఆశ్రమము నంజిచ్చి 
అగ్ని హోత్రగృహమునందు పరమాత్మధ్యాననిష్టుండైయున్న జమదగ్ని శిరమును ఖండించి పారిపోయిరి. ఆయన భార్య 
రేణుక గుండెలపై కొట్టుకొనుచు "ఓరామా! రామా! రమ్ము" అని ఎలుగెత్తి ఏడ్చుచుండెను. తల్లి యొక్క ఆర్తనాదమును 
విని రాముడు పరువెత్తుకొని వచ్చి తండ్రిని జూచి విలపించి క్రోధవేగవిమోహితు(డై క్షత్రియుల నంతమొందింపక తప్ప 
దని తలంచి యాకళేబరమును కాపాడుచుంచుండని సోదరుల కప్పగించి యుద్ధసన్నద్ధుండై పరశువును గైకొని 
మాహిష్మతివైపు పరుగిడెను. 


కోటలో గుమికూడిన రాజకుమారులు అనంతరకృత్యమును గూర్చి ఆలోచించుచుండిరి. బ్రహ్మార్షిహత్యనుగూర్చి విని 
ప్రజలు భాధనొందుచుండిరి. నగరము విగతప్రభమై యుండెను. రాముడు ప్రళయకాలరుద్రునివల నగరమున ప్రవేశించి 
రాజకుమారుల తలలను ఖండించి కుప్పవేయంగా నగరమధ్యమున అది యొకకొండవలెనయ్యను. రక్తము 
కొండవాగువలె భయంకరమై ప్రవహించెను. అంతటితో శమింపక ఆభార్గవుండు అనుచరులను అన్ని దిక్కులకుపంపి 
వీరులైన క్షత్రియులందటును శమంతపంచకమునకు రావలసినదిగా ఘోషణము గావించెను. క్షత్రియులును 
ఆఘోషణమును సహింపంజాలక భార్గవుని ఎట్టయినను నిర్మూ లింపవలయు ననుతలంపుతో సన్నద్దులై గుమికూడి 
దండెత్తిపోయిరి. రాముడు వారి నందబును నిశ్శేషముగా వధించెను. అట్లు రాముడు వీరాహ్వానము గావించు 
చుండగా ఇరువదియొక్క పర్యాయములు క్షత్రయవీరులు సబాలవృద్దముగా సన్నద్దులై వచ్చి ఆతని 
వైష్ణవధనువునకు పరశువునకు బలియ్రైపోయిరి. అతండుఇంక ఎచ్చటను క్షత్రియవీరులు లెరని తెలిసికొని శాంతించి 
తండ్రియొక్క తలను శరీరముతో కూర్చి పితృమేధమును గావించెను. జమదగ్ని తపోమహత్త్వమున 
సప్తర్షిమండలమునః జేరి విరాజిల్లెను. 


భూమి యంతయు అరాజక మగుటచే రాముడు ప్రజాపాలనము కొబికై సకలధారుణికి తానే మహారాజుగా 
పట్టాభిషిక్తుడై అకృత వ్రణుండు మంత్రిగా పరిపాలించుచు నూతనస్మృతిని సైతము రచించెను. పిదప తాను కావించిన 
రాజసంహారమువలని పాపము శమించుటకై రాముడు పెక్కు యజ్ఞములను గావించి తూర్పుదేశమును హోతకు 
దక్షిణమును బ్రహ్మకు, పడమటిదిశను అధ్వర్యువునకు; ఉద్దాతకు ఉత్తరభాగమును, మధ్యలోనున్న యార్యావర్తమును 
ఉపద్రష్టయైన కశ్యపునకును దక్షిణగా నిచ్చి సరస్వతీనదియందు అవబృధస్నానముగావించి మేఘములయావరణము 
తొలంగిని సూర్యునివలె ప్రకాశించెను. భూమిని గైకొ న్న కశ్యపుడు భార్గవుని జూచి, "ఇంక ఈభూమి యంతయు మాది. 
నీ విచ్చట నుండదారు. ఎక్కడికైనం బొమ్ము" అని శాసింపగా రాముడు, "సరే కాని తీర్ణయాత్రలకై నాకు కొంచెము 
అవకాశ మొసంగుండు"' అని ప్రార్థించెను. అందులకు కశ్యపుడు, "అట్లయినచో పగలు తీర్థయాత్రలు గావించుచు ఇచ్చట 
పర్యటించినను రాత్రికి నీ విచ్చట నుండరాదు"అని చెప్పెను. పరశురాముడు వెంటనే ఆర్యావర్తమును విడి 


దక్షిణమునకువచ్చి పశ్చిమ సముద్రతీరమున సముద్రములోనికి చొచ్చుకొనియున్న మహేంద్రగిరిపై నివాస 


యజ్ఞములచేత పాపరాహిత్యమును పొందిన భార్గవుండు చిరకాలము తప మొనర్చి ఉత్తమలోకములను సంపాదించెను. 
తరువాత కొంతకాలమున కాయన తీర్ణయాత్రలకై ఆర్యావర్తమున సంచరించుచుండగా, "దశరథునిపుత్రు(డైన 
శ్రీరామచంద్రుడు శివునివిల్లును భగ్నమొనర్చి జనకుని పుత్రికను పరిగ్రహించెను" అన్న వార్తను వినెను. ఆయన శివుని 
శిష్యుడు. ఒకానొక క్షత్తియార్భకుండు పరమేశ్వరుని ధనువును భగ్న మొనరించె నన్నంతనే మరల భార్గవునకు 
క్షత్రియులపై రోష ముదయించెను, "పరమేశ్వరుని ధనుస్సునే భగ్న మొనర్చుటకు తెగించిన క్షత్రియుడు ఇంక 
ఏయకృత్యమునకు సాహసింపకుండును? క్షత్రియుల యీపొగరుంబోతుతనమును సహింపరాదు. దీని నిప్పడే 
అణంచివేయవలె" అను తలంపుతో ఆయన సన్నద్దు(డై, మిధిలనుండి అయోధ్యకు సైన్యసమేతముగా 
మరలిపోవుచున్న దశరథునకు ఎదురుగా నేగెను. వసిష్ట్థాదిమహర్షులు భార్గవునకు స్వాగతము పలికి 
అర్హ్యపాద్యాదులతో సత్కరించిరి. దశరథుండు దీను,డై తన కుమారులను రక్షింపుమని ఆయనను ప్రార్ధించెను. కాని 
ఆయన దశరధుని మాటలు లెక్కపెట్టక శ్రీరాముని జూచి యిట్లనెను. "హైహయులు మాతండ్రిని హత్యగావించిరి. 
ఆపగతీటుటకై క్షత్రియుల నందటును ఇరువదియొక్కపర్యాయములు సంహరించి శాంతించి మహేంద్రగిరియందు 
వసించుచు తపశ్శక్తిని సమార్థించుచుంటిని. ఇప్పుడు నీవు పరమేశ్వరుని ధనుస్సును భగ్నమొనర్చితి వని విని 
నీశక్తిని పరీక్షించుటయై వచ్చితిని. పూర్వము శివకేశవుల సంగ్రామమున కేశవునియొక్క హుంకారముచే శివుని విల్లు 
బెండయ్యెను. అదియే నీచేత భగ్నమయ్యిను. విష్ణుదేవుండు తన విల్లును బుచీకున కొసంగెను. ఆయనవలన అది 
మాతండ్రియైన జమదగ్నికి సంక్రమించెను. ఆయన నా కొసంగెను. క్షత్రియ ధర్మమును స్మరించి నీవు ఈవింటిని 
ఎక్కుపెట్టగలిగినచో నిన్ను వీరునిగా లెక్క పెట్టి నీవు నాతో యుద్దమొనర్చుటకు అంగీకరింతును" అని పలికెను. తండ్రి 
వసిస్టాదిగురుజనులును సమీపముననే యుండుటచే శ్రీరాముండు కోపించియు బెద్దత్యమును చూపక కంఠ స్వరమును 
పెంటక మెల్లగా "మీతండ్రిగారియొక్క పగను తీర్చుటకై నీవు కావించిన శత్రుసంహారమునునగూర్చి విన్నాను. 
అందులకు నేనును అంగీకరించుచున్నాను. కాని నన్ను అశక్తునిగా భావించి నీవు మాటాడుటను మాత్రము 
సహింపను. ఇదిగో చూడుము" అని భార్గవుని చేతినుండి ధనువును శరమును గైకొని ఎక్కుపెట్టి బాణమును సంధించి 
ఇట్లనెను. "నీవు బ్రాహ్మణుండవు. అందును విశ్వామిత్రునకు బాంధవుడవు. కావున నీపై ప్రాణాంతముగా బాణమును 
ప్రయోగింప(జాలను. కాని వైష్ణవమైన యీబాణము అమమోఘము. దీనిచేత నీపాదగతిని ఖండింపు ముందువా లేక 
తపస్సుచే నీవు ఆర్జించిన లోకముల ఛేదింపు ముందువా? చెప్పుము". 


మాటమాత్రముననే శ్రీరాముండు శరచాపములను గైకొని శరసంధానము గావించినంతనే భార్గవుండు తనశక్తి యంతయు 
ఉడిగిపోయినట్లు నిశ్చేష్టం డయ్యెను. విష్ణుధనువును గైకొని విరాజిల్లుచున్న శ్రీరామచంద్రుని జూచుటకు 
ఇంద్రాదిదేవతలును వచ్చియుండిరి. ఆసన్ని వేశమును చూచినంతనే భార్గవునకు విష్ణుదేవుండే ఆబాలుండుగా 
అవతరించెనని స్ఫురించి మెల్లగా నిటన్లనెను. "నివు విష్ణుదేవుండవు. లోకేశ్వరుండవైన నీవలన నేను పరాజయము 
నొందుట నాకు అవమానకరము కాదు. కశ్యపున కిచ్చినమాట చొప్పున నేను రాత్రియగునప్పటికి మహేంద్రగిరికి 
చేరవలె. కావున నాగమనమును నిరోధింపకుము. నేను ఆర్జించిన పుణ్యలోకములు పెక్కు కలవు. వానిని 
ఆబాణమునకు లక్ష్య మొనరింపుము. ఇంక విలంబము వలదు. ఇదిగో నీవిక్రమమును వీక్షించుటకు దేవతలును 
వచ్చియున్నారు. బాణమును వదులుము. ఆపుణ్యలో కములు దగ్ధములగుట జూచి నేనును సెలవు తీసికొందును". 


రామునిబాణమున భార్గవుని పుణ్యలోకములు భస్మమయ్యెను. వెంటనె భార్గవుడు శ్రీరామునకు విష్ణుదేవుండే 
అనుభావముతో ప్రదక్షిణ మాచచించి బయలుదేరెను. శ్రీరాముండు ఆయనకు ప్రణమిల్లి సాగనంపెను. అటనుండి 
తిరిగివచ్చుచు భార్గవుండు తనపూర్వచరిత్రమునంతయు తలపోయుచు చాలనిర్వేదము నొందెను. ఆసమయమున 
దైవికముగా అవధూతయైన సంవర్తుండు ఎదురుపడెను. ఆమహాత్ముని యాదేశము ననుసరించి భార్గవుండు దత్తాత్రేయు 
నాశ్రయించి త్రిపురాదేవి నుపాసించెను. తతృలముగా ఆయనకు దేవీస్వరూపమునుగూర్చి జగత్తునుగూర్చి 
తన్నుగూర్చి పెక్కు సంశయములు కలిగెను. వెంటనే ఆయన మరల గురువు నాశ్రయించి సంశయములను అడిగి 


తత్త్వమును తెలిసికొని జీవన్ముక్తు, డయ్యెను. 


ఇందు గమనింపవలసిన యంశములు అనేకములు కలవు. గురువరేణ్యు.డైన దత్తాత్రేయు నాశ్రయించి సంవర్తుండు 
అవధూతయయ్యెను; భార్గవరాముండు జీవన్ముక్తుుడయ్యెను. మణి ఆయననే సేవంచిన కార్త వీర్యుడు అసూయాపరుడై 
బ్రాహ్మణుని ధేనువు నేల హరించెను? గురువు ఒక్కడే యైనను శిష్యుల యధికారములలోని భేదములనుబట్టి 
విద్యలయందును భేదమేర్పడును. కార్త వీర్యుండు విర్తక్తుండు కాదు; జిజ్ఞాసువు కూడ కాదు. అతండు శక్తి సంపదను 
పెంపొందించుకొనటకై దత్తాత్రేయు నాశ్రయించి యోగవిద్య నభ్యసించి అణిమాద్యష్టసిద్దులను సంపాదించెను. అంతే కాని 
అతండు తత్త్వమునుగూర్చి అడుగలేదు. గురువు బోధింప లేదు. కావున అతడు తత్త్వజ్ఞుడు కాలేదు. అతండు 
ఐహికమైన యైశ్వర్యమునే అనుభవించుచు సంతోషించుచుండెను. అందువలన ఒకబ్రాహ్మణు(డు హోమధేనువువలన 
తనకన్న అధికమైన య్రైశ్వర్యము కలవాడై ప్రకాశించుచుండట ఆమహారాజునకు సహిపరాని దయ్యెను. కావున 
ఆధేనువును హరించుటకు పూనుకొని వినాశ మొందెను. 


కార్త వీర్యునిపుత్రలు జమగద్నిని సంహరింప(గా భార్గవుండు వారిని వధించుటతో ఆగక క్షత్రియులను ఇరువది యొక్క 
పర్యాయములు వధించినప్పుడు శమంతపంచకములోఅయిదు రక్తపుమడుగు లేర్పడినవి. భార్గవుడు కార్తవీర్యుని 
పుత్రులను మాహిష్మతిలో సంహరించెను. అది నర్మదానదీతీరమున నున్నది. శమంతపంచకము కురుక్షేత్రములో 
నున్నది. అనగా క్షత్రియులను సంహరింప(బూనుకొనినప్పుడు ఆయన పుణ్యక్షేత్రముననే రణరంగమును 
ఏర్పజిచెనన్న మాట సంహరింపంబడినవారికి ఉత్తమ మగతులు కలుగవలయునని ఆయన ఇట్లు ఏర్పజిచియుండును. 
రక్తము గడ్డకట్టకుండ మడుగులుగా ఏర్పడునా? ఆభూమిలోని ధాతువుల గుణమువలనచుట్టునున్న వృక్షమూలికల 
ప్రభావమువలన అట్లు సంభవించి యుండవచ్చను. 


తనతండ్రినొక్కరిని కొందటు రాజుపుత్రులు సంహరించి రని భార్గవుండు లక్షలకొలంది క్షత్రియులను వధించుట తగునా? 
శ్రీరాముడు సైతము దానిని ఆక్షేపింపక పోగా అంగీకరించుచున్నా నని చెప్పుట గమనింపందగియున్నది. అనగా అది 
ధర్మమే యన్నమాట. తక్షకు(డు పరీక్షిత్తును ఒక్కనిని వధించినప్పుడు కూడ జనమేజయుండు సర్పయాగమునుజేసి 
అసంఖ్యాకములైన పాములను అగ్నికి ఆహుతిశగావించెను. ఆసందర్భమున ఉదంకుడు "ప్రల్లదుడైన యొక్క 
కులపాంసను చేసినదాన( దత్కులంబెల్లను దూషితంబగుట యటియపూర్వము..." అని జనమేజయునకు బోధించెను. 
ఇట్లే సీతవిషయమునందును తప్పుచేసినవా(డు రావణు( డొక్కండే. అయినను శ్రీరాముడు రాక్షసకులము నంతను 
సంహరింపక తప్పలేదు. ఒకడు తప్పుచేయుచున్నప్పుడు వానిని అదుపులో పెట్టవలసినబాధ్యత కులములో 
ఎల్లరకును ఉండును. అపరాధి బలవంతు(డైనచో ధర్మజ్ఞులైనవారు వానిదోషమును నిరసించి తొలంగిపోవలెను. 
విభీషణుడు అట్లు తొలంగివచ్చి రక్షింపంబడెను. మటి కార్తవీర్యుండు ఆతని పుత్రులు కావించినయకృత్యములను 
ఆకాలమున శ్రీరామునివలె ఒక్క క్షత్రియు(డైనను ఖండింపలేదు. వారందటును "ఒకబ్రాహ్మణు(డు మహారాజులైన 
క్షత్రియులపై తిరుగబడుటయా! ఇది సిహింపరాదు" అను భావముతో క్షత్రియప్రతిష్టను కాపాడవలయు నను 
నుద్రేకముతో శమంతపంచకమునకు సన్నద్దులై చనిరి. ఆపరాధిని ఎవరు సమర్దింతురో వారును అపరాధులే 
అగుదురు. కావుననే భార్గవుడు కావించిన క్షత్రియ సంహారమును శ్రీరాము డామోదించెను. 


భార్గవుడు నైష్టికబ్రహ్మచారి. అయినను ఆయన పట్టాభిషిక్తుడై ప్రజాపాలనము గావించి షపోడశమహారాజులలో ఒకండుగా 
ప్రసిద్దుండయ్యిను. అంతేకాదు. ఆయన పెక్కుయజ్ఞములను గావించి భూమి యంతయు కశ్యపాదిమహర్షులకు 
యజ్ఞదక్షిణగా నొసంగెను. మటీ బ్రహ్మచారికి పట్టాభిషెకమునకుం గాని యజ్ఞములు చేయుటకు. గాని అధికార 
మున్నదా? ధర్మపత్నీసమేతునకే పట్టాభిషేకము చేయుదురు. వానికే యజ్ఞము చేయుటకును అధికారముండును. 
అట్లయినచో భార్గవునిచే యజ్ఞమును చేయించిన కశ్యపాదిమహర్షులకు ధర్మము తెలియదా? శ్రాతస్మార్తకర్మలయందు 
యజమానుండు పత్నీసమేతుండైయుండవలయు ననుటకు కర్మసమృృద్ధిని చెప్పటయందే తాత్పర్యము కాని 
పత్నీరహితునకు బ్రహ్మచారికి యజ్ఞాధికారము లేదని చెప్పుట యందు తాత్పర్యము కాదు. ఆపస్తంబశ్రాత సూత్రమున 
సూ|| యోవా కశ్చి దవిద్యమానాయామ్‌]|| 


(ప్రథమప్రశ్నే -వింశఖండే-త్రయోదశసూత్రమ్‌) అనుసూత్రమును వ్యాఖ్యానించుచు భట్టరుద్రదత్తుండు ఇట్లు నిష్కర్ష 
గావించెను. "భార్య లేకున్నను ఒకానకండు అగ్నులను సంపాదించుకొ నవచ్చును; అనగా యజ్ఞ మొనరింపవచ్చును. 
వయస్సు ఆజ్యము మొదలగు వానివలొ యజమానునకు యజ్ఞకర్మయందు భార్యయు ఒకయంగము మాత్రమే 


అగును. ఏవేని కొన్ని యంగములు లోపించినప్పుడు ప్రతినిధిద్రవ్యములతో యజ్ఞమును కొనసాగింపవలసియే 
యుండును. అట్లే భార్య లోపించినప్పుడును యజ్ఞాధికారము లోపింపదు. ధర్మవిగ్రహు(డైన శ్రీరామచంద్రుడు సీత 
లోకాంతరమునకు చేరినతరువాత కూడ పెక్కు అశ్వమేధములను గావించెను. అంతే కాదు శిష్టులలో శ్రేష్టులైన 
భీష్ముండు, కణ్వుండు మొదలగువారు యజ్ఞములు చేసినట్లు ప్రసిద్దముగా నున్నది. కావున అపత్నీకునకు 
యజ్ఞాధికారము లోపింపదు”. 


కావున పరశురాముండు పట్టాభిషిర్తుండగుటలో యజ్ఞములు చేయుటలో ధర్మాతిక్రమణము ఏమియును లేదు. 


యజ్ఞములు చేసి భూమియంతయు దాన మొనర్చి ప్రశాంతుండై తపస్సు చేసికొనుచున్న భార్గవుడు మరల 
శ్రీరామునిపై ఏల విజృంభించెను? మహారాజయ్యును బ్రహ్మచారి యగుటచే ఆయనకు రాజభోగానుభవము కలుగ లేదు. 
అందువలన ఆయన ఈలోకసుఖములను రాజ్యమును వదలుకొన్న తరువాత తపస్సు చేసి ఊర్షలోకములను 
సంపాదించెను. అట్లే ఆయనయందు క్షత్రియులపై కోపము కూడ కట్టె లయిపోవుటచే నివురుగప్పిన నిప్పువలె, 
సంహరింపందగిన శత్రువీరులు కన్పింపకుండుటచే, నిగూఢముగ నుండనే యున్నది. అది నీటిచే నిప్పువలె పూర్తిగా 
నశింపలేదు. కావుననే శివధనుర్భంగ వార్త వలన ఆది వెంటనే ప్రజ్ఞ్వలించెను. 

జీవితములో అప్పటివబికును ఎజు+గని పరాజయమును ఆయన శ్రీరామునితో సంఘర్షణమున 
చవిచూడవలసివచ్చెను. అందువలననే ఆయనకు మొదటిసారిగా నిర్వేదము కలిగినది. కశ్యపుడు ఆర్యావర్తమున 
ఉండవల దని శాసించినప్పుడు కూడ ఆయన నిర్వేదము నొందలేదు. తపస్సుచే ఇంతకన్నను మిగులదివ్యములైన 
లోకములను పెక్కింటిని సంపాదింప(గల ననునాత్మవిశ్వాసము అప్పుడు పుష్కలముగ నుండెను. కాని ఇప్పటి పరిస్థితి 
వేటు. ఎప్పుడునులేని నిర్వేద మిప్పుడు ఆయనను పూర్తిగా ఆక్రమించినది. ఇది రెండు విధములు, ఏవి మనకు 
సుఖసాధనము లగునని ఎంతోతాపత్రయపడి సంపాదించుచున్నామో అవి వ్యర్థము లని తోంచుట మొదటిది. 
సుఖసాధనముకు ప్రతిబంధకమై విజృంభించుచున్న దానిని జయింపంజాల కుంటిని గదా అనుదైన్యము రెండవది, 
దానముచేసిన మజుక్షణములో ఆయనకు ఈలోకసామ్రాజ్యము కలవలె చెదరిపోయెను. తపస్సుచే ఆర్జించిన 
లోకములు చూచుచుండగనే దగ్గము లయ్యెను. ఇట్టి లోకములను మరల సంపాదించినను ఎప్పటికైనను అవి నశింపక 
తప్పదు; వీనివలన శాశ్వతమైన సుఖము లేదు అనువిషయము ఆయనకు అనుభవసిద్ద మయ్యెను. "కర్మచేత 
సంపాదింప(బడులో కములు అశాశ్వతములు. అశాశ్వతములైన వానివలన శాశ్వతేమైన సుఖము కలుగదు. ఇట్లు 
పరీక్షించి తెలిసికొని బ్రాహ్మణుండు నిర్వేదమును పొందవలెను. కర్మచేత మోక్షము కలుగదు" అని శ్రుతి చెప్పినట్లుగా 
భార్గవుండు ఏలోకములయైశ్వర్యమును ఎంతగా సంపాదించినను దాని వలన శాశ్వతమైన సుఖములేదని దృఢముగా 
గ్రహించెను. 


అంతే కాదు. పరాక్రమముచే ఈలోకమును, తపస్సుచే దేవలోకములను జయింపగలిగినతాను తనయందే 
విజృంభించుచున్న కోపమును జయింపలేక పోయితినని ఆయన మొదటిసారి గ్రహించెను. దానికి లోబడుటవలననే 
ఎంతో అనరన్గము సంభవించిన దని ఆయన గడచిన జీవితము నంతను విమర్శించుకొని గ్రహించి పరితపింప(జొచ్చెను. 
కార్తవీర్యుని సంహరించినప్పుడే బ్రాహ్మణునకు కోపము తగదని. క్షమయే ప్రశస్త మని తండ్రి తనకు బోధించి యుండెను. 
కాని ఆయనయే హతు,డై నప్పుడు ఆయన కావించినబోధ క్రోధవేగమున కొట్టుకొనిపోయెను. "పాపము సంభవించినచో 
యజ్ఞ ములచే పోంగొ ట్టుకొ నవచ్చును. ఎట్లయినను ఈక్షత్రియులను నిర్మూలింపవలసినదే" అను తలంపుతో అప్పుడు 
ఆయన క్రోధమునకు తనపై నిరంకుశమైన యధికారము నొసంగెను. అందువలన బ్రాహ్మణునకు అయోగ్యమైన 
ప్రాణిహింసను ఎంతో ఆయన కావించెను. యజ్ఞములు ఆపాపమును పోణొట్ట: గలిగినను క్రోధమును కదలింపలేక 
పోయినవి. ఆక్రోధమువలననే, దేవతులు మానవులు ఎందటో చూచుచుండగా, శ్రీరామునివలన ఆయనకు 
పరాజయము సంభవించినది. అప్పు డాయనకు తనకు నిజమైనశ్రతువు తనకోపమే అని, దానిని జయించుట 
సులభము కాదని స్పష్టముగా గోచరించెను. 


భార్గవరాముని నిర్వేదము 


శ్రీరామునివలన పరాభవమునొందిన భార్గవరాముండు అత్యంతము నిర్వేదము నొంది మార్గమున ఇట్లు చింతించుచు 
పోవంజొచ్చెను. "అహో నాచిత్తసమ్మోహ మేమని చెప్పదును? ప్రబలశత్రువైన క్రోధముచేత మోహమను పెద్దగోతిలో కూలి 
ఇట్లయితిని. తపస్సునకు మృత్యువు క్రోధమే. క్రుద్దుఃడైన వానినుండి ఆలోచన యన్నది దూరముగా తొలగిపోవును. 
క్రుద్దుండైనవాండు పిశాచమువలె ఏనీచకార్యమును జేయండు? వారి కీరువురకును భేదము కొంచెముకూడ లేదు. 
మాత్రండి నెవరో సంహరింపంగా నేను ఎందటినో సంహరించితిని. శత్రువులు పెరుగుచుండణా ప్రభువునకు రాజ్యసాఖ్య 
మెట్లుండదో అట్లే నాకును ఈకోప మున్నంతవటికు సుఖముండదు. మనుష్యభక్షకునివలె నేను చాల నీచకృత్యమును 
గావించితిని. అభిమానము క్రోధమునకు మూలము. ఆయభిమానము వలననే నేను పెద్దయజగరమువంటి 
క్రోధసర్పముచేత మ్రింగ బడితిని". 


ఇట్లు చింతించుచు పోవుచున్న పరశురాముడు దారిలో జ్వలించుచున్న యగ్ని పర్వతమువలె తేజోరాశిమయు,డైన 
యుకపురుషుని గాంచెను. అతడు పుల్లపంకజలో చను(డై పుష్టసుందరసర్వాంగు(డై యుండెను. అతండు మలినాంగు.డై 
జుట్టు విరంబోసికొని పిచ్చివాని వలె నున్నను  మహాపురుషునివలె మహర్షివలె భాసించుచుండెను. 
వర్ణాశ్రమాదిచిహ్నములు ఏమియు లేక దిగంబరుడై మదపుటేనుగు వలె నిలిచియున్న యావిప్తుని జూచి 
పరశురాముండు చాల సంశయము నొందెను. "ఎవ రీతండు? మంచి లక్షణములు చెడులక్షణములు కలిగి విలక్ష ణమైన 
వర్తనము కలవాండుగా నున్నాండు. ఇతండు మహాపురుషుండా లేక ప్రమత్తుండా? వేషాంతరము నొందియున్ననటునివలె 
వీనిని నిశ్చయించి గుర్తింపలేకున్నాను. మదించినవా(డైనచో ఇతండు తేజోముయుండుగా ఎట్లుండును? ఇతండు 
సత్పురుషులను ధర్మమునుండి తప్పించి చెజచువాడా లేక స్వరూపమును కప్పిపుచ్చుకొనియున్న 
మహాపురుషుండా? వీని నెట్లయినను ప్రయత్నించి పరీక్షింపవలె". 


ఇట్లు తలంచి పరశురాముడు నవ్వుచు వానినిజూచి "పురుషవరేణ్యా, ఎవరు నీవు? మహాపురుషునివలె 
కన్నించుచున్నావు. నీయీ స్థితి ఎట్టిదో చెప్పుము " అపి పలికెను. అమాట విని ఆతడు పెద్దగా మాటిమాటికి నవ్వుచు 
రాళ్లు రువ్వుచు పిచ్చివానివలె వర్తించుచు ఏదో మాటాడుచు పారిపో(జొచ్చెను. భార్గవుడు ఆతనివెంట పరువెత్తి 
పట్టుకొని "ఈతండెపరో తెలియుట లేదు. ఇంకను వీనిని పరీక్షించి నాకోరికను తీర్చుకొందును" అని తలంచి ఆతనిని 
అనేక విధముల ఆక్ష్‌పింప మొదలుపెట్టను. ఎంతగా ఆక్షేపించినను ఎంతగా పరిభవించినను ఆతని స్థితియందుగాని 
ముఖర్ణమునందుః గాని కొంచెమైనను మార్పు రాలేదు. అప్పుడు పరశురాముడు అతడు మహాపురుషుడే అని 
నిశ్చయించుకొని ఆయన పాదములయందు వ్రాలి ప్రార్థించెను. 


ఆయన ప్రసన్నుశ(డై భార్గవుని కరుణించి నవ్వుచు ఇట్లనెను."ఎవరు నీవు అని ప్రశ్నించితివి గదా? వినుము. "నీవు" 
అనుపదము యొక్క అర్ధము నీకు తెలిసినచో నీప్రశ్న, పిండియైనదానిని మరల పిండిచేయుటవలె (పిష్టపేషణము) 
వ్యర్థము. ఆపదముయొక్క అర్థము నీకు తెలియనిచో నీమాట అర్థము లేనిదగును. ఈశరీరమును ఉద్దేశించి "నీవు" 
అనుపదమును ప్రయోగించితి నందు వేని. ఇందులోనున్నచైతన్యము నీకు గోచరించ లేదన్నమాట మలటిీ 
అన్నమయమైన యీశరీరము నీకు ప్రత్యక్షముగా కన్పించుచున్నది గదా! ప్రశ్నింపవలసినసంశయ మేమున్నది? 
కాబట్టి నీప్రశ్న పేరునకు మాత్రమే సంబంధించుచున్నది. కాని పేరు శరీరముతోపాటు సహజముగ సిద్దించుట లేదు. 
అది అనేక విధముల కల్పింపంబడుచున్నది. జనుల సముదాయములో ఒకపేరు ఒకశరీరమునందే నియమితమై 
యుండదు. కావున నీవు నన్ను చక్కయణగా ప్రశ్నించినచో సమాధానము చెప్పుదును" 


ఆమాటలకు సమాధానము దొటికక పరశురామునకు వాక్కుతో పాటు బుద్దియొక్క పౌరుషము కూడ స్తంభించెను. 
అతండు సిగ్గువడి ఆయోగీశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించెను. "మహాపురుష! నీవు చెప్పినదానినిబట్టి ఎట్లు 
ప్రశ్నింపవలయునో నాకు తెలియుట లేదు. నేను అకల్మషుండనై నీకు శిష్యుండనై యున్నాను. ఆప్రశ్న యేదో నీవే 
తెలిసికొని నాకు బోధింపుము". అప్పు డాయన మధురములైన మాటలతో తన వృత్తాంతమును చెప్పస నారంభించెను. 
"భార్గవా, నేను ఆంగిరసుండను; బృహస్పతికి తమ్ముండను; మూండులోకములయందును సంవర్తుండని ప్రఖ్యాతుండనై 


యుంటిని నాస్టితిని చెప్పెదను శ్రద్దతో వినుము. పూర్వము అన్నతో నాకు విద్వేషము కలిగెను. దానిచేత నాకు 
నిర్వేదము పుట్టి గురువైన దత్తాత్రేయునిచే చక్కగా బోధింపంబడి ఈస్థితిని పొందితిని. "ఆత్మయే అఖిలము; ఇది 
యంతయు దానివిలాసము" అని తలంచి శంకారహితుండనై అభయమైన మార్గము నాశ్రయించి, దారముచేత 
కదలింపంబడు బొ మ్మవలె సంచరించుచున్నాను". 


అదివిని రాముడు అంజలించి, "మహాత్మా! సంసారభయపీడితుండను దీనుండను అయిన నన్ను అనుగ్రహించి 
నిర్భయము శుభమునైన మార్గమునందు ప్రవేశపెట్టుము". అని ప్రార్థించెను. దయార్దమృదయుడైన యాముని మరల 
నిట్లనెను. "వత్సా! సర్వార్ధ సంగ్రహమైన సారమును చెప్పెదను వినుము. దొంగలు ప్రబలముగా నున్న మార్గమును 
ఒకానొకండు దైవమోహితు(డై నిర్భయమైన దారి అనుకొని ముందుకు పోవుచున్నట్లు నీవు నడచుచున్న మార్గము 
కూడ మిగుల అనర్ధదాయకము, భయంకరము. ఆజ్ఞానమువలన దొంగలున్న మార్గమున ప్రవేశించినవా(డు 
అడుగడుటున భయపుడుచు కష్టపడుచు క్షేమము కలుగు ననునాశతో ముందుకు పోవుట యెట్టిదో సంసార 
మార్గమున వర్తించుచుండుటయు అట్టిదే. మార్గము నెటింగిన యొకానొక మహనీయునిచే బోధింపంబడి దొంగలున్న 
మార్గమున వదలి మంచి మార్గమున పయనించువాడు దుష్టమార్గమున పోవుచున్న వారిని జూచి 
నవ్వుకొనుచుండును. అట్లే గురువు బోధించిన మంచిమార్గము నుందున్న నేను కుత్సితములైన యితరమార్గములలో 
పోవుచున్నవారిని చూచి నవ్వుకొనుచు ఆనందముతో ఎల్లయెడల చరించుచున్నాను. సంసారమార్గము మనము 
చేరవలసిన గమ్యమునకు విరుద్ధము, విపత్కరము. దానియందు నిరంతరము క్లేశములను పొందుచున్నను, జనులు 
మోహవశులై తెలిసికొనలేకున్నారు. పరంపరగా కష్టములు వచ్చిపడుచున్నను ఎప్పటికైనను సుఖము కలుగు 
ననుబుద్దితో దానినే నమ్మియుండువారికి మావంటివారు సేవించుచున్న యీ మార్గము దుర్లభము. కావున సంసారము 
సరియైన మార్గము కాదని తెలిసికొని అందు విరక్తుండవై గురువు నాశ్రయించి ఆయన చెప్పినపద్ధతిలో స్వాత్మశక్తియైన 
త్రిపురామహేశ్వరిని ఆరాధించి ఆమె యొక్క కృపను పొందుము. ఆమెయనుగ్రహమువలన 'నాయందున్న యాత్మయే 
సకలపదార్థములయందును సమముగా నున్నది; దానిశక్తి యందే ఇతరమైన జగత్తు అంతయును ఆధాసమాత్రముగా 
నున్నది' అని గ్రహింపుము. అప్పుడు సంశయరహితుండవై నిర్భయుండవై నిశ్చలుండవై నావలెనే జగద్గురుత్వమును 
పొంది యథేచ్చగా విహరింపుము. తనచే గుర్తింపంబడుచున్న తనశరీరము. గుర్తించుచున్న తాను కానని, తానే 
సకలపదార్థ్ధములయందు ఉన్నానని, అఖిలపదార్థములు తనయందే ఉన్నవని తెలిసికొని ఎల్లప్పుడు 
జ్ఞానసింహాసనస్థు(డై ఎల్లయెడల చరించువానికి ఈసంసారమునందు కర్తవ్యమే గోచరింపదు. సంసారమునందు 
మాటిమాటికి దోషమును గుర్తించుచుండుటయే ఇందులకు మొదటిమెట్టు. దానివలన సంసారమునందు వైరాగ్యము 
కలుగును. దానివలన సన్మార్గమున ప్రవేశించుట సంభవించును. నాచేత సంక్షేపముగా చెప్పబడిన యీసారమును 
ఎల్లప్పుడును అభ్యసించు మానవుడు అచిరకాలముననే పరమపదమును చేర్చునట్టి శుభమార్గమున 
ప్రవేశింపంగలండు." 


ఈప్రసంగములోని విషయము అతీంద్రియమై ఆలోచించుటకు కూడ అలవిగాకుండుటచే పరశురాముడు కలత నొందిన 
మనస్సుతో మరల ఇట్లు పలికెను. "మహాత్మా! మీరు చెప్పినది సారవంతముగనే తోంచుచున్నది. కాని అది చాల 
గంభీరమగుటవలన, మీరు చాల సంక్షేపముగ చెప్పుటవలన నాకు చక్కగా తెలియలేదు. కావున సందేహములు 
కలుగుచున్నవి. నన్ను కరుణించి ఆవిషయము నాకు ఎట్లు చక్కగా తెలియునో అట్లు వివరించి బోధింపుము. నీవు 
సర్వజ్ఞుడవు. శరణాగతుండనైన నన్ను రక్షింపుము". 


అంత సంవర్తుండు కొంతసేపు అంతర్ముఖుండై యుండి భార్గవుని యొక్క భవిష్యత్తు నంతను తెలిసికొని మధురముగా 
నిట్లనెను. "రామా! వినుము. ఈమార్గము ఎవరికైనను సులభముగా గోచరించునది కాదు. ఇది చాల సూక్షమమైన 
విషయము. ఆందువలన కొండపైకి ఎక్కుటవలె, సంసారమునుండి పైకిపోవు నీమార్గమును గ్రహించుట 
మలినచిత్తులకు దుర్దటము. ఇది తెలిసికొనుటకు సులభముకాని దగుటవలననే చెప్పుటకును సులభము కాదు. ఇది 
ఎట్టి లోకపరిజ్ఞానమునకు అందనిది యగుటచే దుర్లభ మని చెప్పబడుచున్నది. ఇది త్రిపురాదేవియొక్క సేవవలన 
తప్ప వేజోకవిదమున లభింపదు. ఆదేవియొక్క సేవాభాగ్యము కూడ గురువర్యుని కృపవలన తప్ప మజియొక 
విధమున లభింపదు. సత్సంగమే అందులకు హేతువు. సకలశుభములకుని సత్సంగమే మూలము. కావున 
గరునాథు,డైన దత్తాత్రేయుని యొద్దకు పొమ్ము. ఆయనను ఆరాధించి సంతోషపెట్టి త్వరలోనే వాంఛితమును 


పొందగలవు. రాత్రి యందు చీకటిలో త్రోవతప్పినవాండు సూర్యునివలన తప్ప ఎట్లు మరల సరియైనత్రోవకు రాలేడో, 
అట్లే ఎవ్వండై నను గురుసేవవలన తప్పసుఖమును పొందంజాలడు. నేత్రరోగికి అంజనమునొసంగు వైద్యునివల 
సంసారరోగికి గురువుతప్ప వేటొకగతి లేదు. సాక్షాత్తుగా సదాశివుండే శిష్యులను అనుగ్రహించుటకై గురువుగా 
మనుష్యరూపమును పొంది ఎల్లప్పుడును పర్యటించుచుండును. ధనము కీర్తి మొదలగువానిని సమృద్దిగా 
పొందియున్నను మూండులోకములలో ఎవ్వడైనను గురుదేవుని పాదాబ్బములను ఆశ్రయింపక శ్రేయస్సును ఎట్లు 
పొందంగలండు? కావున నీవు ఇచ్చటినుండియే వెంటనే గురువు నొద్దకు పొమ్ము. ఆయనను కైతవములేని చిత్తముతో 
దృఢమైన భక్తితో ఆరాధింపుము. గురువు ప్రసన్ను(డైనచో మూండులోకము లందును దుర్లభ మేముండును? ఆయన 
ఇప్పుడు గంధమాదన శైలమున సిద్ధయోగులచే సేవింపంబడుచు ఆశ్రమమునందున్నాండు. నీకు శుభ మగును గాక! 
నేను పోవుచున్నాను." 


అంతట పరశురాముడు చూచుచుండ(గనే ఆయన ఈశాన్యముగ బయలుదేరి ఆకాశమార్గమునందు పోవుచు, గాలిచే 
తజుమంబడుచున్న మేఘపటలమువల నిమేషమాత్రమున అగోచరుండయ్యెను. వెంటనే  భార్గవు(డును 
సంవర్తునిమాటలవలన కలిగిన కుతూహలముతో త్వరాన్న్వితు(డై దత్తగురునియొద్దకు బయులుదేరను. 


రి, 


బాలబ్రయ 


"అభిమానము క్రోధమునకు మూలమని (అభిమాన  క్రోధమూలు) పరశురాముడు తలంచుట 
గమనింపందగియున్నది. నే నింతవాండ నని తన శక్తి సామర్గములను గూర్చి భావించుకొనుట అభిమానము. 
పరశురాముడు మహావీరుండు. మహాకార్యములను సాధించుటకు కావలసిన యుత్సాహశక్తియే మహావీరత్వము. 
మహావీరుండ నైన నాతండ్రియొక్క హోమధేనువును ఒకరాజు హరించుటేమి? అనునభిమానమువలననే 
ఆయనయందు క్రోధము ప్రజ్ఞ్వలించినది. జమదగ్ని సంహరింపంబడినప్పుడు కూడ ఆ యభిమానము మూలముననే 
క్రోధము దావాగ్ని వలె విజృంభించి క్షత్రియాటవులను దహించినది. తండ్రి క్షమాగుణమునుగూర్చి బోధించియున్నను 
ఆయన క్షత్రియ సంహారమునకు పూనుకొనుటకు కూడ మహావీరత్వాభిమానమే కారణము. ఏ విరత్వముతో ఆయన 
శత్రుసంహారము కావించెనో ఈవీరత్వముతోనే యజ్ఞములు చేసి పాపమును పోంగొట్టుకొనెను. అట్లే ఆర్జించిన భూమి 
యంతయు దాన మొనర్చి అందులోకూడ ఆయన సేటిలేని వీరత్వమును ప్ర ప్రకటించెను. పిమ్మట ఆయం తపస్సునకు 

పూనుకొని దివ్యలోకములను పెక్కింటిని ఆర్జించి తపోవీరుడయ్యెను. ఈవీరత్వాభిమానమువలననే ఆయనయందు 
మాటిమాటికి క్రోధము విజృంభించుచుండెను. 


ఈయభిమానము మొదటిసారిగా శ్రీరాముని తోడిసంఘర్షణమున దెబ్బతినెను. శ్రీరామునియందు వైష్ణవతేజమును 
చూచినప్పుడు ఆయనకు నిర్వేదముతో (బాటు ఆత్మవిమర్శ ఆరంభమైనది. జమదగ్నియు ధనుర్విద్యావిశారదుండే. 
కాని ఆయన కార్తవీర్యునిపై పరాక్రమింపలేదు; తపశ్శక్తి సంపన్నుండయ్యును శపింపలేదు. అంతే కాదు. తన 
కుమారుడు మహారాజును సంహరించి విజేతయై తిరిగివచ్చినప్పుడు సంతోషింపక పోగా అది మహాపాప మని 
ప్రాయశ్చిత్తము చేసుకొమ్మని ఆదేశించినాండు. "సమ్మానమును విషమునుగా అవమానమును అమృతముగా 
బ్రాహ్మణుండు భావింపవలె" అని మనువు చెప్పిన ధర్మమును ఆయన దృఢముగ అవలంబించెను. తన కుమారుండును 
అట్లే యుండవలయు నని ఆయన బోధించెను. కాని వీరత్వాభిమానమువలన ఆబోధ పరశురామునకు పట్టలేదు. 
తనవంటి మహావీరుండు పూనుకొని దుష్టశిక్షణము కావింపకున్నచో లోకమున ధర్మ మెట్లు నిలుచు నను నావేశముతో 
ఆయన పరాక్రమించెను. తన తేజము కన్నను చాలరెట్లు అధికమైన విష్ణుతేజమును శ్రీరాముని యందు చూచినపుడు, 
లోకరక్షణభారము తన భుజస్కంధములపైననే లేదని, తానును తనతండ్రివలె బ్రాహ్మణధర్మము నవలంబించి 
అవమానమును సహించియున్నచో విష్ణుదేవుడు అవతరించి దుష్టులను శిక్షించియుందడెడివాండని, తాను 
దురభిమానమువలననే బ్రాహ్మణునకు అనుచితమైన హింసాకృత్యమునకు వాల్పడె నని ఆయన గ్రహించెను. 


సరిగా ఆసమయమునకు సంవర్తుండు ఆయనకు కన్పించెను. అది యాదృచ్చిక మని అనుకొనవచ్చును. కాని 
కర్మసిద్దాంతము ననుసరించి యేదియును నిష్కారణముగా సంభవింపదు. కొ న్ని సంఘటనములకు మనకు 
కారణములు తెలియకపోవచ్చును. అంత మాత్రమున అవి లేవని తలంపరాదు. సంవర్తుండు పోందలంచు కొన్నప్పుడు 


అప్పపాటులో ఆకాశమార్గమున అదృశ్యుండయ్యెను. గదా! పరశురాముండు తన్ను పట్టుకొనుటకై పరువెత్తి వచ్చినపుడు 
ఏల అదృశ్యుండు కాలేదు? అనగా ఆయన పరశురాముని అనుగ్రహించుటకే వచ్చి ఆతని శ్రద్ధను, అట్లు 
పరీక్షించెనన్నమాట. ఆయనను భార్గవుండు ఇంతకు ముందు ఎన్నండును చూడలేదు. మజి ఆయనకు ఆతనియందు 
అనుగ్రహము కలుగుటకు కారణమేమి? విష్ణుదేవుని ధ్యానించుచుండు మని తండ్రి పరశురామునకు తీర్థయాత్రలు 
చేయుమని చెప్పిన సందర్భమున బోధించెను. అట్లే ఆతడు తీర్థయాత్రలు యజ్ఞములు తస్సులు చేసెను. అవి 
పాపపరిహారమును కలిగించి కీర్తిని ప్రాభవమును కలిగించినవి. కాని అవి అభిమానమును క్రోధమును కొంచెము కూడ 
కదలింపలేక పోయినవి. తన్ను ధ్యానించుచున్నందులకు ఫలముగా విష్ణుదేవుడు అనుగ్రహించి ఆతనిని 
సన్మార్గమునకు మరలింప నారంభించెను. ఆదేవుని యనుగ్రహము వలననే శ్రీరాముని తోడి సంఘర్షణమున 
పరశురామునకు అభిమానము భంగపడి తీవ్రమైన నిర్వేదము కలిగినది. ఆయనుగ్రహమువలననే సంవర్తుండు కూడ 
సాక్షాత్కరించెను. అప్పటికి పరశురామునియందు వీరత్వాభిమానము భగ్నమైనను "నేను బుద్ధిశాలిని, వాక్పటుత్వము 
కలవాండను" అన్న అభిమాన మింకను మిగిలియున్నది. సామాన్యులైన పండితులకు మేధావులకు ఇట్టి యభిమాన 
ముండును. మణి మహారాజై పరిపాలించి నూతన స్మృతిగ్రంథమును సైతము నిర్మించిన భార్గవునకు ఇది 
యిెంతగాఢముగ నైన నుండవచ్చును. ఈయభిమానము మున్నంతవటకు ఎవడును ఇతరునకు 
హృదయపూర్వకముగా శిష్యుండు కాజాలడు. సంవర్తుండు భార్గవునియందు ఈయభిమానమును భగ్న మొనర్చి 
వినయమును కలిగించెను. ఆతడు వేసిన "ఏవరు నీవు" అను ప్రశ్ననే విమర్శించి సంర్తుండు "నీకు ప్రశ్నవేయుట కూడ 
తెలియలేదు" అని నిరూపించెను. ఆవిమర్శకు భార్గవుండు విభ్రాంతుండయ్యెను. అప్పుడు భార్గవుండు "స్తబ్బవాగ్బుద్ధి 
పారుషు౮" డయ్యె నట. అంనగా ఆయనయందు వాక్కు యొక్క బుద్ధియొక్క పౌరుషము స్తంభించె నని యర్థము. 
పురుషుని యొక్క ఉత్సహము, పౌరుషము, నేను చక్కగా మాటాడ(గల ననుకొనుట వాక్సారుషము. నేను బుద్ధిశాలి 
ననుకొనుట బుద్ధి పౌరుషము. ఈరెండును స్తంభితము లయ్యె ననగా వానికి సంబంధించిన యభిమానము భంగపడె 
నన్నమాట. ఇది యాయనకు రెండవ పరాజయము. అందువలననే ఆయన సిగ్గుపడి ప్రణమిల్లి. "అకల్ముషు(డనై 
శిష్యుండనై యున్న నాకు దయయుంచి బోధింపుము" (బోధనీయో వై శిష్యభూత మకల్మషమ్‌) అని సంవర్తుని 
ప్రార్థించెను. నేను శిష్యుండ నైతి నని చెప్పిన చాలదా? అకల్మషుండనై శిష్యుండ నైతినని ఏల చెప్పవలె? ఆక్షణమువటికు 
పరశురాముడు వాక్కు యొక్క బుద్ధియొక్క పౌరుషము నవలంబించి సంవర్తుని పరీక్షింప(బూనుకొని యుండెను. 
ఆయభిమానమే కల్మషము. అది యిప్పుడు నశించినది. అభిమానరాహిత్యమువలన ఆయన అకల్మషుం డయ్యెను. 
అనగా ఆయన, “అయ్యా! నీవు మహాత్ము(డవు. నేను అల్పుండనే. నిన్ను పరీక్షింప(బూని నందులకు మన్నింపుము. 
శిష్యునిగా స్వీకరింపుము" అని సంవర్తుని ప్రార్థించె నన్నమాట. ఇట్టి శిష్యత్వము ఏర్పడిననే తప్ప పెద్దలు తత్త్వమును 
బోధింపరు. అర్జునుని విషయమున కూడ "నేను నీకు శిష్యుడును. నిన్నుశరణము పొందియున్న" నన్ను 
శాసింపుము" అని (శిష్య స్తేకహం శాధి మాం త్వాం ప్రసన్నమ్‌) అతడు శరణాగతు.డైనప్పుడే శ్రికృష్ణుండు 
బోధింపంబూనుకొనుట గమనింపందగియున్నది. 


ఇంతే కాదు. దత్తాత్రేయుని ఆశ్రమింపుమని చెప్పుచు సంవర్తుడు, "కైతవములేని బుద్దితో దృఢమైన భక్తితో ఆయనను 
ఆరాధింపుము" అని భార్గవునకు బోధించుట గమనింపం దగియున్నది. కితవుం డనంగా జూదరి. జూదరిచేయు 
వంచనము కైతవము. వంచనములేని బుద్దితో గురువునారాధింపు మని చెప్పవలయునా? దత్తాత్రియుండు 
కార్తవీర్యునకు గురువు. ఆయన ఆశిష్యునియందు వాత్సల్యము కలిగియుండుట సహజము. అట్టియెడల ఆతనినే గాక, 
ఆతని కుమారులనే గాక సకలక్షత్రియ సంహారము గావించిన తన్ను ఆయన చిత్తశుద్దితో శిష్యునిగా స్వీకరించునా అను 
సందేహము పరశురామునకు కలుగవచ్చును. అట్టిసందేహముతో ఆయనను సమీపించి మాటిమాటికి ఆయన 
తనయందు ప్రసన్నుడై యున్నాడా లేడా అని గమనించుచుండుట అనుచితము. అది యించుమించుగా 
కైతవమేయగును. కావున అట్టిసందేహములు ఏమియు లేకుండ నిస్సంకోదముగా ఆయనను శరణుపొంది ఆరాధింపు 
మని సంవర్తుండు బోధించెను. అనగా సంవర్తుండు భార్గవుని సరియైన శిష్యునిగా రూపొదించి తగిన గురువునొద్దకు 
పంపించినాండన్నమాట. 


ఈసందర్భమున సంవర్తుండు తన్ను పరీక్షించినందులకు పరుశురాముని మందలింపకుండుట గమనింప. 
దగియున్నది. మటి శిష్యుడు గురువును పరీక్షింప వచ్చునా? తండ్రి మొదలగు పెద్దలు మనలను గురువలయిద్ద 
అప్పగించునప్పుడు వారిని పరీక్షింపంబూనుట తప్పు. అట్లు కాక మనమే స్వతంత్రించి యొకనూతన వ్యక్తిని 


మహాత్ము(డనుకొని గురువునుగా ఆరాధింపం బూనుకొనునప్పుడు మాత్రము జాగరూకతతో వ్యవహరింపవలసినదే. 
లోకమున  మహాత్ములుగా గోచరించువారందటు యథార్థముగా మహానీయులు కాకపోవచ్చును. 
అవధూతలవిషయమున పరీక్ష ఆవశ్యకము. వారు బాలురవలె, ఉన్మత్తులవలె పిశాచములవె నుందురు. వారు 
బాలురు ఉన్మత్తులు పిశాచములు కారు. కాని వారి యందు బాలురయొక్కదిగంబరత్వము, ఉన్నమత్తులయిక్క 
వ్యవహారధర్మశూన్యత్వము. పిశాచములయొక్క భయంకరత్వము గోచరించుచుండును. ఈలక్షణములను చూచి 
ఎవనినైనను అవధూత యని భ్రమించి వాని నాశ్రయించినచో పతనము సంభవింప వచ్చును. కావుననే శ్రుతి కూడ, 
"తత్త్వ విజ్ఞానముకొటికు శ్రోత్రియు(డైన బ్రహ్మవిష్టుండైన గురువునొద్దకే పోవలయును" అని విధించుచున్నది. కావున 
నూతనవ్యక్తులను గురువులనుగా ఆశ్రయింపందలంచుకొన్నప్పుడు వారు తత్త్వజ్ఞులగుదురో కాదో తెలిసికొనవలసిన 
యావశ్యకత ఎంతయేని కలదు. కొల్లాయిగట్టినవా రందటు కోవిదులు కారు. కాషాయమును వేసినవారందటు జ్ఞానులు 
కారు. అందువలన పరీక్ష యావశ్యకమే. కావుననే దత్తా త్రేయుండు పరశురామునకు క్రొత్తవా(డైనప్పటికి ఆయనను 
పరీక్షింప నక్కటిలేదని సంవర్తుండు హెచ్చరిక గావించి పంపినాండు. 


దత్తాత్రేయ సందర్శనము 


పరశురాముడు దత్తాత్రేయుని సందర్శించుటకై బయలుదేరి మార్గమధ్యమున _ లోకవ్యవహారమునుగూర్చి 
ఆలోచించుచు ఇట్లనుకొనెను. "అయ్యో! నేను ఇంతవజకును దేనినిగూర్చి ఆలోచింపవలయునో 
ఆముఖ్యవిషయమునుగూర్చి ఆలోచింపకుంటిని. ప్రవాహమునంబడి కొట్టుకొనిపోవుచున్నవానివలె ఎటుపోవుచున్నానో 
ఎందులకు పోవుచున్నానో తెలియకయే అందబతోపాటు నేనును వ్యవహారము చేయుచున్నాను. గ్రుడ్డివాని వెంటంబోవు 
గ్రుడ్డివారివలె జనులందజును ఒకరిని జూచి మజీయుకరుగా వ్యవహారములలో మునిగి పోవుచున్నారు. 
తాముచేయుచున్నపనికి పర్యవసానము ఎట్లుండునో తెలిసి కొనకయే జనులు వ్యవహరించుచున్నారు. ఎవనికైన 
ఒకనికి ఏదో కొంచెము ఫలము దైవికముగా సంభవించుట చూచి తమకును అట్టిఫలమే అంతకన్నను 
అధికముగాలభించునను పేరాసతో శక్తికి మించిన పనులకుపూనుకొని ఆపదలను కూడ పొందుచున్నారు. ఇది 
యంతయు ఎరను చూచి దాని కొజికు గాలమున చిక్కుకొనుచున్న చేపయొక్క వర్తనమువలెనే యున్నది. అట్లుకాక 
యీదిక్కు మాలిన సంసారమునందు సుఖ మేమున్నది? 


దేవతలనుండి  క్రిమికీటకములవజకు అందటును సుఖము పొందవలయు ననియే మిగుల పూనికతో 
వ్యవహరించుచున్నారు. నాలుక వలన కలుగురునచి మైధునము వలన సుఖము క్రిమికీటకములతో సమానముగానే 
త్రిలోకాధిపతికిని కలుగుచున్నది. భౌతికమైన యీదేహము కొబికే సర్వము కోరుబడుచున్నది. ఇది 
మలమూత్రమాంసాది పూర్ణమై కుత్సితమై దుఃఖమూలమై యున్నది. దీనిమూలముననే పుత్రమిత్రకళత్రరూపమైన 
సంసార మేర్పడుచున్నది. ఇట్టిదేహమునే తన్నుగా భావించుచు దీనికొ అకై పామరుడు పండితుండు కూడ 
నింద్యకృత్యమునకు పాల్పడుచున్నాండు. దేహము రోగగ్రస్తమై ముసలితనమునందు కృశించి హేయ మగుచుండుట 
ఇతరులయందు చూచుచుండియు ప్రతివ్యక్తి "నాశరీరము మాత్రము అట్టిబాధలకు లోను గాదు" అన్నట్లు 
వ్యవహరించుచున్నాండు. ఈకుత్సితమైన దేహమునందే స్త్రీలు పురషులు సౌందర్యమును భావించుచు భోగలంపటు 
లగుచున్నారు. నాలుకయొక్క రుచికి మైధునసుఖమునకు లోబడి మానవులు ఎల్లప్పుడు దాపుననే యుండు 
మృత్యువును గమనింపకున్నారు. 


తమజీవితము ఎంత అల్పమైనచో గుర్తింపక ఈమానవులు దీర్ణకాలమున ఎప్ప టికో లభించునట్టి ఫలములను కోరి 
నిరంతరము పాటుపడుచున్నారు. స్వార్ధముకొజికై వీరు ఇతరులను సు కూడ వేనుదీయరు. ఇట్లు 
కామక్రోధపరాయణులై వీరు పొందు సుఖమేమి? అల్పసుఖమునకై వీరు అధికదుఃఖమునే పొందుచున్నారు. వీరి 
యాశలకు అంత మెక్కడ? ఆశ యున్నంతవటికు సుఖ మెక్కడ? మనస్సు కామహత మగుటయే మహాదుఃఖము. 
సర్వసంపదలతో సామ్రాజ్యము లభించినవానికైనను సుఖ మెక్కడిది? వానిని ఇంకను పెంపొందించుకోవలె 


ననునాశవలన, శత్రువులు హరింతు రేమో అనుభయమువలన సమ్రాట్టులకు కూడ ఎల్లప్పుడు దుఃఖమే 
కలుగుచున్నది. ఎంతో కష్టపడి మనుష్యులు సంపదలను పొందుచున్నారు. వానికొజకే మిత్రులు శత్రువు 
లగుచున్నారు; పుత్రలు తండ్రులపై తిరుగంబడుచున్నారు; ప్రియురాలు ప్రియునకు ద్రోహ మొనర్చుచున్నది. 
భార్యాపుత్రులు కూడ ధనవంతునకు మృత్యువును కోరుచున్నారు. అట్లు మృత్యువులో సమానమైన ధనమును 
కోరుచు మానవులు కుటుంబమును తమచుట్టు గూడువలె అల్లు కొని అందులో చిక్కువడి వెలుపలికి రాలేక 
తన్నుకొ నుచున్నారు. 


ఎవండు ఏకుటుంబముతో ఎట్టి సంబంధమును ఎంతకాలము కలిగియున్నను ఒకప్పటికి వియోగము పొందక తప్పదు. 
కాని దారాపుత్రులతో సంబంధము అత్యంతస్థిర మైనట్లుగా స్నేహమును పెంపొందించుకొని మనుష్యులు తుదకు 
మహాదుఃఖమును పొందుచున్నారు. ధనములు జనములు మొదలుగా సర్వము అత్యంతబలిష్టమైన మృత్యువుచేత 
ఆక్రమింపంబడి యున్నది కావున మనశ్శాంతిని క్రో రునట్టి బుద్దిమంతు,డెవండును వానియందు ఆసక్తి నొందరాదు. ఏది 
ప్రాప్తించినచో భయమే యుండదో అట్టిపదమునే మతిమంతుండు కోరుకొనవల. కావున అభయము నొసంగు 
విజ్ఞానముకొటికు నేను మహానీయు,డైన దత్తాత్రేయునే ఆశ్రయించెదను." 


ఇట్లు ఆలోచించుకొనుచు పరశురాముడు గంధమాదనమునకు పోయి అచ్చట ఒక పర్ణశాలను చూచి యదియే 
దత్తాత్రేయూని నివాసస్థానమై యుండు నని దానిసమీపమునకు పోయెను. అక్కడ ద్వారమునందు ఒకబ్రాహ్మణుండు 
ధ్యాననిమగ్ను(డై యుండెను. ఆయనకు భంగము కలుగకుండ భార్గవుడు కొంతసేపు దూరమున నిలిచి, ఆయన 
కనులు తెజచినతరువాత సమీపించి నమస్కరించి, "దత్తాత్రేయగురువర్యునియాశ్రమ మెక్కడ నున్నదో దయతో 
చెప్పుము" అని అడిగెను.ఆయన "శ్రీదత్త గురువులయనుగ్రహముచేత-నీవు వచ్చినపని నాకు తెలియును. వారు 
లోపలనే యున్నారు. పొమ్ము" అని పలికెను. 


అంతట పరశురాముడు లోనికిపోయి మహాయోగులచే పరిమృతు,డై యున్నదత్తాత్రేయుని చూచి సాష్టాంగముగ 
ప్రణమిల్లి లేచి కృతాంజలియై కొంచెము దూరమున నిలచి ఆయనను పరికింపంజొచ్చెను. ఆయన పరమసుందరమైన 
రూపముతో సర్వలోకమనో హరుండై యుండెను. లక్ష్మీసమానురాలైన యొకసుందరి ఆయనను కౌంిలించుకొని 
యుండెను. ఆయన యెదుట మద్యపూర్ణమైనకుంభ ముండెను. ఆదృశ్యమును చూచి పరశురాముడు విస్మయము 
నొంది, "ఇది చిత్రముగా నున్నది. వీరందజు పరమసాత్తికులుగా నున్నారు. ఈయన ఏమో యిట్లన్నాండు. ఇది 
తనస్వరూపమును మజుంగు పబిచుటకై ఈమహాయోగి "కల్పించిన దృశ్యమైన యుండును. మాహానుభావు,డైన 
సంవర్తుంయ యోగీశ్వరుడు కానివానిని గురువునుగా నిర్దేశింపండు. ఏమయినను ఈయనయే నాకు గురువు" అని 
నిశ్చయించుకొ ని నిలిచియుండెను. 


అప్పుడు దత్తాత్రేయుండు పరసురాముని చూచి ఇట్లనెను "ధార్గవా! నీకు స్వాగతము. కుశలముగా నున్నావా? 
స్వాధ్యాయము తపస్సు నిర్విఘ్నముగా సాగుచున్నావా? నీవు తపస్సుచేత పుణ్యలోకములను జయించితివి. 
భార్గవవంశమునకు ప్రతిష్ట కలిగించితివి. నీవు బ్రహ్మచర్యవ్రతనిష్టుండవు. ధన్యు(డవు. నిజముగా ఇంద్రియములను 
జయించుటయే పురుషార్థము. వానిని జయింపలేనివారు బ్రతికి యుండియు చచ్చినవారితో సమానమే. పూర్వము 
నేను వైరాగ్యము వలన “కర్మానుష్టానమును వదలితిని. కాని ననా టన ఆ స్తీ భోగమును వదల(జాలనైతిని. 
అయ్యా! ఆత్మశత్రువులలో ఈరెండే బలిష్టములైనవి. వీనిచేతనే ఎంతోమంది పతనమును పొందినారు ఎవండు వీనిని 
జయించునో వాడు సర్వమును జయించినట్లే. బుద్ది భ్రంశమును కలిగించు కల్లును వారయువతిని నేను 
వదలకుండుటను చూచి చాలమంది సజ్జనులు నాసహవాసమును వీడి తొలగిపోయినారు ఇట్టి నాయొద్దకు నీవేల 


అప్పుడు పరశురాముండు సంవర్తుండు చెప్పిన విషయమును స్మరించి, "ఈయన నన్ను పరీక్షించుటకై ఇట్లు 
మాటాడుచున్నాండు" అని గ్రహించి వినయముతో ఇట్లనెను. "భగవానుండా! నేను శరణా గతుండును. నన్ను 
నీవుశంకింప వలదు. నేను నీమహిమ నెజుంగుదును. ఆత్మాజ్ఞానము నొసంగుగురువే సాక్షాత్తుగా శివుండు. ఇతర 


గురువులతో నాకు పనిలేదు. సంసారదావాలనముచేత దహింపంబడుచున్న నాకు దయతో చిత్త శాంతిని 
అనుగ్రహింపుము." 


దత్తాత్రేయుడు ప్రసన్ను(డై ఇట్లనెను. "వత్సా! భార్గవా! ఆత్మపదమును తెలిసికోవలయు ననునీతలంపు చాల 
మెచ్చందగినది. లోకములో జనులందజు సుఖభోగమునుగూర్చియే ఆలోచింతురు. ఆత్మసంగతి ఎవరికి 
కావలసియున్నది? సరే! ఇంతకును నీకు ఏమి కావలయును?" పరశురాముండు, "అయ్యా! ఈలోకమున మానవుల 
నుండి దేవతలవజకు ఎల్లరును ఆశాజ్వాలలతో తపించుచున్నారు. నేను తమయొక్క అనుగ్రహముచేత 
ఆతాపమునుండి విముక్తుండనై గంగాప్రవాహమున చల్లగా హాయిగా ఓలలాడు మదగజమువల సుఖమును 
పొందంగోరుచున్నాను. అట్టి శాంతి సుఖము దేనివలన కలుగునో ఆవిజ్ఞానమును నాకు బోధింపుండు" అని పలికెను. 


ఆమాటలకు సంతోషించి దత్తాత్రేయుండిట్లు చెప్పను. "భార్గవా! నీవు శ్రీయస్సునకు మూలమైనదానినే కోరుచున్నావు. 
పరమేశ్వరియొక్క కృప నీయందు ప్రసరించినది. లేకున్నచో నీకిట్టి తలంపు కలుగదు. ఇంక వినుము. పరమశివుడే 
సకల ప్రాణులకు ఆత్మ. ఆపరమాత్మను గుర్తించినచో సంసారమోహము నశించి తాపము పోయి శాంతిసుఖము 
కలుగును. ఆజ్ఞానము పరమేశ్వరి యొక్క కృపవలన తప్ప మటణీయొక విధముగా కలుగదు. ఆమెను భక్తితో 
సేవించినచో ఆమెకృప కలుగును. ఆమెయందు గాఢమైన భక్తి కలుగవలయు నన్నచో ఆమె మాహాత్మ్యమునువినుచు 
కీర్తించు చుండవలయును. ఆశ్రద్ధవలననే నీయభీష్టము సిద్దించును" 


పరశురాము,డిట్లనెను. "అయ్యా! తమరు చెప్పుచున్నయాత్రి పురాదేవి ఎవరు? ఆమె ఎట్లుండున? ఆమె 
స్వభావమెట్టిది? ఆమె దేనిని ఆశ్రయించి యుండును? ఇది యంతయు నాకు వివరముగా చెప్పుము" 


అప్పుడు దత్తాత్రేయు(డు ఆపరమేశ్వరిని స్మరించి నమస్కరించి ఇట్లు చెప్పెను. "రామా! ఆమె యిట్టిదని చెప్పుటకు 
ఎవరికిని శక్యము కాదు. శాస్త్రములు మొదలగు ప్రమాణములచేత సర్వమును తెలిసికొనుచున్న చిచ్చక్తియే ఆమె. 
జీవులయందు స్పురించుచున్న "నేను" అను స్పురణచేతనే ఆమె గుర్తింపందగియున్నది. ఒకప్పుడు బ్రహ్మదేవుండు 
మహావిష్ణువును సేవించుచుండగా ఇంద్రాదిదేవతలు కలహించుకొనుచు వచ్చి, "మాలో అధికుండెవరో నిశ్చయింపు" 
మని విష్ణువు నడిగిరి. వారు తనమాటను విశ్వసింప రని ఆయన శివుని స్మరించెను. శివుండు సాక్షాత్కరించి 
ఆవివాదమును పరిష్కరించుటకై పరమేశ్వరిని ప్రార్థించెను. ఆమె భయంకరమైన శబ్దముతో కోటిసూర్యసమానకాంతితో 
సాక్షాత్కరించెను. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆమెకు ప్రణమిల్లి బహువిధముల స్తుతించిరి. దేవత లందజుమూర్చిల్లిరి. 
ఆమె వారి ననుగ్రహించుటకై లోకోత్తరమైన సౌందర్యముతో త్రిపురసుందరీరూపమును పొంది ఆ దేవతలపై 
కరుణావలోకనమును ప్రసరింప(జేసెను. అప్పుడు వారందటు నిద్రనుండి మేల్కొన్నట్లుగా లేచిరి. 


ఇంద్రుడు "ఆమె ఎవరో కనుగొని రండు" అని అగ్ని మొదలగువారిని ఒక్కొక్కరిని పంపెను. అగ్ని ఆమెయొద్దకు పోయి 
"ఓకుమారి! ఎవరు నీవు? ఏమి నీశక్తి?" అని గద్దించెను. ఆమె ఒకగడ్డిపటికును చూపి, "చేతనైనచో దీనిని కాల్చుము" 
అని పలికెను. అగ్ని దానిని కొంచెము కూడ కాల్చలేక సిగ్గుపడి తిరిగివచ్చెను. వాయువు కూడ దానిని కదలింపలేక 
మరలివచ్చెను. ఇట్లు అనేకులు భంగపడిరి. తుదకు ఇంద్రుడు వజ్రాయుధమును గైకొని బయలుదేరెను. ఆమె వానివంక 
చిబునవ్వుతో చూచెను. తక్షణమే ఇంద్రుడు స్తంభించి పోయెను. దేవత లందటు భయపడి పెద్దగా ఆక్రోశించిరి. అప్పుడు 
ఇంద్రుడు భయపడి బృహస్పతినిస్మరించెను బృహృపతి వృచి ఆమెను స్తవమొనరించెను. ఆమె aT 
ఇంద్రునకు స్వస్థతను కలిగించి దేవతలస్తోత్రములకు సంతోషించి ఇట్లు చెప్పెను. "మీరు గర్వమును వీడుండు. మిరు 
ఎవ్వరును అధికులు కారు. ఈజగత్తు అంతయు నాశక్తివలననే జన్మస్టితలయములను పొందుచున్నది. నేనే 
బ్రహ్మవిష్ణ్టుమహేశ్వరులను సృష్టించి జగత్కార్యమునందు నియోగించితిని. కావున మీరందటు ఆత్రిమూర్తులకు లోబడి 
నాశాసనము ననుసరించి భక్తితో జగత్తుయొక్క కార్యమును నిర్వహింపుండు." 


ఇట్లు పలికి ఆపరమేశ్వరి అంతర్జానము నొందెను. ఇంద్రాదులు త్రిమూర్తులకు ప్రణమిల్లి ఆమెను స్తుతించుచు 
తమస్థానములకు పోయిరి. భార్గవా! ఆమె ఈవిధముగా దేవతలకు కలిగినమోహమును నశింపజేసెను." 


బాలబ్రయ 


ఇచ్చటికి వచ్చునప్పుడు పరశురాముండు మార్గమున లోకమును గూర్చి విమర్శించుకొ నుచు జిహ్వాచాపల్యము 
స్తీసుఖము అనునవియే పతనకారణము లని తలంచుచుండెను. ఆదోషములకే తాను లోంబడి యున్నట్లుగా 
దత్తాత్రేయుండు పరశురామునకు గోచిరంచుటయే కాక పరుశురామునియొక్క ఇంద్రియజయమును పొగడి తాను 
ఇంద్రియములను జయింపలేదని చెప్పెను. అయినను పరసురామునియందు "నేను ఇంద్రియములను జయించితిని" 
అనునభిమానము పైకి రాలేదు. అనగా అప్పటికి ఆయనయందు వీరత్వాభిమానముతోపాటు. "నేను 
బ్రహ్మచర్యవ్రతధుర్యుండను; చాల పవిత్రుండను" అనునభిమానము కూడ తొ లంగిపోయిన దన్నమాట. అందువలననే 
దత్తాత్రేయుని మరల పరీక్షింపబూనుకొనక సంవర్తునిమాటపై పూర్ణవిశ్వాస ముంచి దత్తాత్రేయునకు శరణాగతి 
గావించెను. అట్లు శరణాగతుండై శిష్యుడైన తరువాతనే పరశురామునకు దత్తగురువు బోధింప నారంభించెను. 


దత్తాత్రేయుండు కుశలప్రశ్నలు వేయునప్పుడు "స్వాధ్యాయము తపస్సు నిర్విఘ్నముగా సాగుచున్నవా?" అని 
ప్రశ్నించుగ గమనింపందగియున్నది. యథార్థముగా తత్త్వము నెటింగినవారు సంధ్యావందనాది నిత్యకర్మలను 
ఆచారముల నిరసింపరు. అవి చిత్త శుద్ధికి సాధనములు, అందువలన తమయొద్దకు ఎవరైనను తత్తము 
తెలిసికొనుటకే వచ్చినను, మహాత్ములు, "అనుష్టానములు, ఆచారములు ముఖ్యము కాదు. విచారము ముఖ్యము" 
అని తత్‌క్షణమే వారికి జ్ఞానబోధ చేయుటకు పూనుకొనరు. అంతేకాదు. ఉపనిషత్తులలో జిజ్ఞానువులు, మహర్షులను 
తత్తమును తెలుపుండని ప్రార్థించినపుడు ఆమహర్షులు "ఇచట బ్రహ్మచర్యవ్రతము నాచరించుచు కొంతకాలముండుండు. 
తరువాత మీప్రశ్నలకు సమాధానములు చెప్పబడును" అని నియమములను విధించినసందర్భములును 
అనేకములు కలవు, కావున శిష్యులను వారి వర్ణములకు ఆశ్రమములకు తగినయాచారము లందు ప్రవర్తింపంబేయుట 
సరియునయాచార్యునకు ముఖ్యలక్షణము. 


బ్రహ్మము మహాభూతముగా గోచరించి అగ్నికి వాయువునకు గర్వభంగ మొనర్చుట కేనోపనిషత్తనందు కలదు. 
ఇంద్రుడు సమీపించినపుడు ఆభూతము అదృశ్యమైన కన్యరూపమున హైమవతిగా గోచరించి 'అభూతము బ్రహ్మ' అని 
చెప్పెను. ఆకథధయే యిందువిశే షముగా వర్ణింపంబడనది. 


స్పృషిక్రమమునుగూరి భారవుని సందేహములు 
అజ చొగ 


పరశురాముడు అద్భుతమైన కుమారీ దేవీచరిత్రమును వినివిస్మయము నొంది ప్రాంజలియై దత్తాత్రేయునితో నిట్లనెను. 
"భగవానుడా! మీరుచెప్పిన యీకథ చాల ఆశ్చర్యకరముగా నున్నది, మహోన్నతమైన త్రిపురాదేవియొక్క మహిమను 
నేనింతకుపూర్వము వినలేదు. బ్రహ్మ విష్థుమహేశ్వరులకు జననియై వారిచే పూజింపంబడి స్తుతింపంబడిన దన్నచో ఆమె 
అందజకన్నను మిన్న యని స్పష్టమగుచున్నది. మీచేత అనుగ్రహింపంబడి నేను ధనుడ నైతిని. ఈకతామృతమును 
ఎంత త్రావుచున్నను నాకు దప్పి తీబుట లేదు. కావున శ్రిత్రిపురాంభాదేవియొక్క లలను వైభవమును ఇంకను 
వినంగోరుచున్నాను. కృపతో చెప్పుడు." 


దత్తాత్రేయు(డు ఇట్లు చెప్పెను. "రామా! వినుము. త్రిపుర అని చెప్పంబడుచున్న యాదేవికి పరమాకాశమే రూపము. 
ఆమె యందే ఈవిశ్వ మంతయు వివిధపదార్థతములుగా విభజింపబడి యున్నది. చిదానందము అద్వయమును 
అయినయాత్మయే ఆమెకు రూపము. ఆమె వాక్కులకు ఇంద్రియములకు మనస్సునకు అందక వానికి సాక్షిణియై 
సకలమునకు ఆధారమై యున్నది. భక్తులయందలి దయచేత ఆమె ఎన్నో రూపములను దాల్చును పెక్కు లీలలను 
ప్రకటించుచున్నది. వాని నన్నింటిని లెక్కించి చెప్పుటకు ఆదిశేషునకు కూడ అసాధ్యము. కావున ఆమెయొక్క 
ప్రధానరూపములను కొ న్నింటిని చెప్పెదను. కుమారి త్రిరూప లక్ష్మి సరస్వతి గౌరి కాళి చండిక దుర్గ కాత్యాయని లలిత 


అనురూపములు  పేర్కొనంబడుచున్నవి. వీనిలో లలిత శ్రీమహారాజ్ఞి; ఆరూపము పూర్ణతమము. ఇందు 
కుమారీచరిత్రమును చెప్పితిని. ఇంక తక్కిన చరిత్రములను క్రమముగా చెప్పెదను. 


కుమారిదేవియే మూండు రూపములతో మూర్తీ భవించి త్రిరూపగా ఆవిర్భవించినది. పూర్వముసృష్టియొక్క 
అరంభమునందు త్రిపురాదేవి చైతన్యమే రూపముగా ప్రకాశించుచుండెను. అప్పుడు ఆమె ఒక్కతయే యుండెను. ఇతర 
మేదియు లేదు. అట్లున్న యాశక్తి తన స్వాతంత్ర్యముచేత సృష్టిచేయుటకు ఉన్ముఖురాలు కాగానే ఇచ్చ కలిగెను. 
దానిచేతజ్ఞానము, దానివలన క్రియ సంభవించెను. ఆమె వానివైపు చూచినంతనే వానినుండి ఇచ్చామయు!డై 
ఈశ్వరుండు, జ్ఞానమయుండై విష్ణువు, క్రియాత్మకుండై బ్రహ్మజనించిరి. పుట్టుకచేతనే మహావీర్యులు సత్యసంకల్పులు 
అయినవారు చిత్తమును ఇంద్రియములను క్రియలను నియమించుకొని గొప్ప తపస్సు చేసిరి. అప్పుడు రాత్రి పగలు 
సూర్యుండు నక్షత్రములు భూమి జలము తేజస్సు వాయువు దిక్కులు నిమేషము యుగము మొదలుగా ఏదియు 
లేదు. అంతయు అకాశమయముగా నుండెను. స్వయముగా ప్రకాశించుచున్న యాముగ్గురును ఆకాశమే 
ఆశ్రయముగా మహాతపస్సుచేత సమాధియందు నిశ్చలముగానుండిరి. అనేకయుగముల కాలముగడచిన తరువాత 
ఆదేవి బ్రహ్మతో ఇట్లనెను "వత్సా! లెమ్ము, నీవు తపస్సు చేత ఏమి చేయంగోరుచున్నావు? భువనములతో కూడ 
లోకములను సృష్టింపుము. అందులకే నిన్ను పుట్టించితిని." 


ఇట్లు పరాశక్తిచే ఆదేశింపంబడిన బ్రహ్మ జగత్తును సృష్టింపందలంచి, "ఎక్కడ సృజింతును?" అని చింతించుచు చుట్టును 
చూచెను. అప్పుడాయనకు సర్వశూన్యము అమలము అయిన మహాకాశము కన్పించెను. దానికి ఆదియు అంతము 
గోచరింపలేదు "నాకు సృష్టికి అవకాశ మున్నది"అని తలంచి ఆయన శరీరమును కొంచెము కదలించి స్పర్శను 
పొందెను. ఆయనయొక్క అంగచలనమువలన కలిగిన స్పర్శ్మవలననే వాయువు విజృంభించెను. వాయువుయొక్క 
వేగమువలన వేడిమి పుట్టెను. ఆయన చూచుచుండగా ఆవేడిమి అగ్నిగా రూపొందెను. పిమ్మట అగ్నినుండి 
చల్లనిస్పర్శనతో రసవంతమైన జలము ఆవిర్భవించెను. దానియందు గంధముతో (వాసనతో) పృథివి కన్పించెను, అది 
కఠనమై దేనినైనను ధరించుటకు సమర్ధమై యుండుట చూచి బ్రహ్మ "దీనియందు నానావిధములైన శరీరములతో 
విచిత్రమాన భువనమును సృష్టింతును. ఇది నాసృష్టిని ధరింపంగలదు' అని తలంచి దానియందు సృష్టిని గావించెను. 


ఇది విని పరశురాముడు సంశయము నొంది దత్తాత్రేయునితో ఇట్లనెను "భగవానుడా! నీవు చెప్పునది చాల 
విచిత్రముగ నున్నది. అందువలన నాకు ఏదియు నిశ్చితముగా తెలియుట లేదు. బ్రహ్మ యొక్క చూపువలన 
సిద్దములై యున్నట్లుగా ఆకాశాదిభూతములు పైకి వచ్చినవి. అచ్చట మజియొక కర్త ఎవడును లేడు. మణీ ఆ 
భూతములు కర్త లేకయే ఉద్భవించె నని తోచుచున్నది. అవి అంతకు పూర్వమే సిద్దములై యున్నచో, అవి యున్నట్లు 
ఆసృష్టికర్తకు ఏల తెలియలేదు? దేవి బ్రహ్మతో మాటాడినది! పంచ భూతములు పుట్టకపూర్వమే శబ్ద మెట్లు వచ్చినది? 
అట్లే భూతములు పుట్టకముందే బ్రహ్మవిష్ణ్టుమహేశ్వరులకు శరీరము లెట్లు కటిగినవి? ఈసంశయములను తీర్చుట 
మీకు తప్ప ఇతరునకు ఎవనికి సాధ్యము కాదు. దయాళువులైన తమవంటి గురువులు శిష్యుడు అడుగకున్నను 
చెప్పుదురు." 


దత్తాత్రేయుండు ప్రశ్నకు సంతోషించి మధురముగా నిట్లనెను. "రామా! నీవు బుద్ధిమంతులలో శ్రేస్టుడవు. నీప్రశ్న చాల 
నిపుణమైనది. అది మూండు విధములుగ నున్నది. దానికి సమాధానము తగిన సమయమున చెప్పెదను. ఇప్పుడే 
దానిని తెలిసికొనుట శక్యముకాదు. అప్పటివజికు స్థిరముగా వేచియుండుము. తగని సమయమున శిష్యనకు చెప్పుట 
లోకజ్ఞానములేని గురువయొక్క లక్షణము. అట్లు చెప్పుటవలన విరుద్ధమైన ఫలము ఏర్పుడును. సరిగా 
గ్రహింపంజాలనిదశయందు విన్నశిష్యుఃడు చాపలు తయారుచేయువానివలె నశించును. "భార్గవుడు ఆమాట విని. 
"అయ్యా! ఆచాపలవాండు ఎట్టివాండు? వానికేమి జరిగినది? ఏకారణముచేత వాండు నశించెనో చెప్పుడు" అని 
ప్రార్థించెను. 


ఆయన ఇట్లు చెప్పెను. "కళింగదేశమున కువలుండు అను చాపలల్లువాండుండెను. వాడు ఆవృత్తి యందు చాల 
నిపుణుడు. వాడొకప్పుడు చిత్రవిచిత్రములైన చాపలను అల్లి రాజునకు సమర్పించెను. ఆయన వానియొక్క 
నైపుణ్యమును మెచ్చి చాలధనము నొసంగెను. సంపన్నుడైన యాకటకారుండు పురాణములయందు బ్రహ్మణప్రశంసను 


విని బ్రహ్మణులను ఆరాధింప మొదలిడెను. ఒకప్పుడు డితండు పుణ్యకథలు వినుచుండగా సందర్భవశమున 
అధ్యాత్మప్రసంగము వచ్చెను. ఆ ప్రసంగము నాతండు మరల మరల వినెను. అది మిగుల సూక్షమగుటచే అతనికి 
ఏమియు తెలియలేదు. తరువాత ఒకచోట ఏకాంతమునందు ఆప్తుడైన యాపారాణికుండు కన్సింపంగా కువలుడు 
"స్వామీ! తమరు చెప్పిన యధ్యాత్మ విషయము చాల గంభీరముగ నున్నది. మరల విన్నను నా కది బుద్దియందు 
నిలుచుట లేదు. కావున కరుణించి దానియొక్క సారమును సంగ్రహించి నేను సులభముగా గ్రహించుటకు వీలగునట్లుగా 
చెప్పుడు." అని ప్రార్థించెను ఆబ్రాహ్మణుండు ఇట్లు చెప్పెను. "కువల! అధ్యాత్మవిద్యయొక్క సారమును సంగ్రహముగా 
చెప్పుచున్నాను వినుము. మానవుండు ఇంద్రియవిషయములనుండి విముఖుండై శాంతు.డై దృశ్యము నంతను 
దృక్కుగా గ్రహించుచు సర్వము సమ మని తెలిసికొనవలను. పిదప వచ్చినదానినిత్యజింపక రానిదానిని కోరక 
ఎల్లప్పుడు సంతుష్టుడై సంగరహితు.డై నిర్భయుడడై సంచరింపవలయును." 


ఆ మాటలు వినికువలు(డు అజ్ఞానముచేత మోహితు(డై వానియర్థమును సరిగా గ్రహింపలేకపోయెను. సర్వము సమ 
మనంగా మనుష్యులందటు సమానులే అని తలంచి కువలుండు బ్రాహ్మణులయందు భక్తిని వీడి దేవపూజలను 
పాపభయమును త్యజించి భోగముల ననుభవించుచు నాస్తికప్రాయు(డై అధమగతి నొందెను. కావున భార్గవా! తగని 
సమయమున చేయుబోధ దోషమునకు త్రోవ తీయును." 


బాలబ్రయ 


పరశురామునకు కలిగిన సందేహములు సమంజసములే. కావుననే దత్తాత్రేయుండు ప్రీతి నొందెను. శిష్యునకు 
సందేహములు కలిగిన వన్నచో అతండు గురువు చెప్పిన విషయమును శ్రద్ధతో వినుచు అర్థము చేసికొనుటకు 
ప్రయత్నించుచున్నాండన్నమాట పరశురాముని ప్రశ్న మూ(డువిధములుగా నున్నది. బ్రహ్మకు పూర్వము మటీయొక 
సృష్టికర్త లేడు. ఆయన సృష్టి చేయ(దలచుచున్నా డే కాని ఇంకను దేనిని సృష్టింపలేదు. అట్టియెడల ఆయనయుక్క 
వీక్షణమాత్రముననే భూతములు పైకి వచ్చె నన్నచో అవి యంతకు పూర్వమే సిద్దములై యుండవలె. అవి కర్త లేకుండ 
ఎట్లు సిద్దమైనవి? ఇది మొదటి సందేహము. ఆయన మొదట చుట్టును చూచినప్పుడు ఆకాశము సర్వశూన్యముగా 
గోచరించినది. సిద్ధములైన యీపంచభూతములు అప్పుడు ఆయనకు ఏల గోచరింప లేదు? ఇది రెండవ సందేహము. 
పంచభూతములు పుట్టుటకు పూర్వమే బ్రహ్మ విష్టుమహిశ్వరులు పుట్టిరి. వారు చిత్తమును ఇంద్రియములను 
క్రియలను నియమించి తపస్సుచేసరి. త్రిపురాదేవి సృష్టి చేయుమని బ్రహ్మతో చెప్పెను. బ్రహ్మతన శరీరమున 
కదలింపగా వాయువు విజృంభించెను. అప్పుడు వారికి భౌతికశరీరములు ఉండియుండవలె. లేకున్నచో వారు తపస్సు 
చేయుట, దావి చెప్పుట బ్రహ్మ వినుట, ఆయన తనదేహమున కదలించుట సంభవింపవు. శబ్దము ఆకాశ భూతమునకు 
గుణము. శరీరములు పంటచభూతములవలన ఏర్పుడును. మజి భూతములే పుట్టక పూర్వము భౌతికములైన 
శబ్దములు శరీరములు ఎట్లు పుట్టినవి? ఇది మూండవ సందేహము. 


ఈ పరశురాముడు మజియొక ప్రశ్న కూడ అడిగియుండవచ్చును ఎందువలననో ఆయన అడుగలేదు. మొదట 
త్రిపురాదేవి ఒక్కతయే యున్నది. ఆమె రూపము చైతన్యము. అనగా చైతన్యము మాత్రమే యున్నది. 
చైతన్యములోనుండి ఇచ్చ ఎట్లు పుట్టినది? రెండవదియే లేనప్పుడు ఒక్కవస్తువులోనుండి ఇంకొకవస్తువు ఎట్లు 
పుట్టును? ఆమెయొక్క స్వాతంత్ర్యమువలన ఆమె నుండి ఇచ్చకలిగిన దని చెప్పబడినది. ఇద్దజు ఉన్నప్పుడే ఒకండు 
స్వతంత్రుండు, మజియుకండు పరతంత్రుండు కావచ్చును. రెండవదియే లేక బైతన్యము ఒక్కటియే యున్నప్పుడు 
దానికి స్వాతంత్ర్యము ఉండెననుటకు అర్థ మేమి? 


ఈ ప్రశ్న లన్నియు సమంజసములే. వీని కన్నింటికిని దత్తాత్రేయు(డు చెప్పినట్లుగా తగిన సమయమున అనంగా 
ఆయన బోధింపంబోవుచున్న తత్త్వజ్ఞానము కలిగినప్పుడు సమాధానములు సహజము గనే లభించును. 


ఆకాలమున కువలునకు పౌరాణికుడు అధ్యాత్మ విషయమును బోధించుటవలన అతడు దానినిసరిగా గ్రహింపక పతన 
మొందెనని, కావున ఆకాలమున శిష్యునకు ఆధ్యాత్మతత్త్వము బోధింపరాదని దత్తాత్రేయుడు నిరూపించెను. కాని 


సంవర్తుండు ఈతత్త్వమునే ముందు భార్గవునకు చెప్పెను గదా. అది అప్పడు పరశురామునకు బోధపడలేదు. అట్లు 


ఆయన చెప్పవచ్చునా? ఈరెండు బోధలలో భేద మేమి? భేదము చాల కలదు. రెండింటికి సంబంధమే లేదు. 
సంవర్తుండు ఆరంభముననే "సంసారమునందు విరక్తుండవై గురువు నాశ్రయించి ఆయన చెప్పిన పద్ధితిలో త్రిపురాదేవి 
నాశ్రయించి ఆమె కృపావేశమువలన ఆత్మభావమును పొందుము" అని చెప్పెను. అట్లే చివరను కూడ 
"సంసారమునందు దోషమును భావించి వైరాగ్యమును పొందును. తరువాత సన్మార్గలక్షణము సంభవించును. నేను 
చెప్పిన యీసారమును ఎల్లప్పుడు అభ్యసించువాండు అచిరకాలముననే శుభ మార్గమును పొందును." అని చెప్పెను. 
నామాటలు వం నే నీకు జ్ఞానము సిద్దించు నని ఆయన చెప్పలేదు. అంతే కాదు. గురువు నాశ్రయించి ఆయన 
ఉపదేశించు పద్దతిలో త్రిపురాదేవిని ఆరాధించినచో జ్ఞానమును పొందగల వని ఆయన పరశురాముని గురువునొద్దకు 
పంపించెను. క తాను చెప్పిన యధ్యాత్మవిద్యాసారమును పరశురాముడు కువలునివలె అపార్గముగ 
గ్రహించుటకు అవకాశు లేకుండ, "మలినబుద్దులకు ఇది గోచరము కాదు. గురుసేవ వలన తప్ప ఇది బోధపడదు. 
కావున వెంటనే గురువునొద్దకు పొమ్ము" అని దృఢముగ చెప్పెను. పరశురాముండు సొంతముగ తాను చెప్పిన 
ఆధ్యాత్మసారమును గ్రహించుటకు ఆయన అవకాశమే ఈయలేదు. 


మటి పౌరాణికుడు చేసినబోధ యిట్లున్నదా? కేవలము విరుద్దమాగా నున్నది. కువలుండు, "నేను సులభముగా 
గ్రహించుటకు వీలగునట్లుగా అధ్యాత్మవిద్యాసారమును చెప్పుండు" అని ప్రార్థింపగా అపౌరాణికుండు అట్లే యని దానిని 
సంక్షేపముగాచెప్పి పంపించెను. అంతే కాని, "ఇది సంసారమార్గమందున్న మలినబుద్దులకు గోచరింపదు. గురువు 
నాశ్రయించి ఆయన చెప్పిన పద్దతిలో దేవతను ఉపాసించననే తప్ప చిత్త శుద్ది కలుగదు. నేను సంక్షేపముగా చెప్పి 
నంతమాత్రమున నీకు బోధపడదు. గురువును ఆశ్రయించి దీనిని అభ్యసింపుము" అని ఆపౌరాణికుండు చెప్పలేదు. 
అందువలన కువలుండు ఆయన చెప్పినదానితో తనకు తోంచినదే పరమార్ధముగా గ్రహించి, అజ్ఞానము లేశ మైనను 
తొలంగకుండుటచే దానిప్రభావము వలన సంసారమునందే మునింగిపోయెనుో 


శిష్యులవిషయమున ప్రాజ్ఞులై నగురువులు ఎంత శ్రద్దవహింతురో సంవర్త దత్తాత్రేయులవలన మనము గ్రహింపవలసి 
యున్నది. ఇరువురును “పరశురామునియందు వాత్సల్యమునే చూపిరి. ఆయన ప్రశ్నించి నప్పుడు మాత్రమే "ఇది 
నీకు ఇప్పుడు తెలియదు" అని నిష్కర్షగానే చెప్పిరి. ఆయనను దేవియొక్క ఉపాసనామార్గమున ప్రవేశపెట్టి ఆయన 
చిత్తనైర్మల్యమును సంపాదించునట్లుగా ప్రోత్సహించిరి. పరశురాముని సందేహములకు వెంటనే సమాధానము 
చెప్పకుండ దత్తాత్రేయుండు, "తరువాత చెప్పుదురు. అంతవటికు స్థిరముగా నుండుము (స్టరోభవ)" అని హెచ్చరించుట 
గమనింపదగియున్నది. అడిగిన వెంటనే సంవర్తుండు చెప్పలేదు. దత్తాత్రేయుండు కూడ చెప్పలేదు. అది తనకు 
అవమానముగా పరశురాముడు తలంపవచ్చును. అంతే కాదు ఆసందేహములను గూర్చియే ఆలోచించుచు ఆతండు 
గురువు చెప్పుచున్నదానియందు మనస్సును నిలుపక పోవచ్చును. కావున అట్లు మనస్సునకు చాంచల్యము 
కలుగకుండ మనస్సును స్థిరముగ నిలుపుకొను మని దత్తాత్రేయుడు హెచ్చరిక గావించెను. సంసారము 
రోగమువంటిది. గురువుయొక్క బోధ మందువంటిది, మందు ఇచ్చినంతమాత్రముననే వైద్యునకు రోగివిషయమున 
బాధ్యత తీఅదు. అది ఒక్కొక్క రోగియందు ఒక్కొక్క విధమున పని చేయుచుండును. కావున వైద్యుడు రోగియొక్క 
పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుచు, అవశ్యకమగుచో, మందును మార్చుచు పథ్యము చక్క(గా జరుగునట్లు 
చూడవలెను. రోగికి సంపూర్ణమైన యారోగ్యము కలుగువజికు వైద్యుని బాధ్యత తీరదు. అట్లే గురువు కూడ ఒక్కొక్క 
శిష్యుని పురీక్షించి తగిన విధముగ బోధించుచు వానియందు కలుగుచున్న మార్పులను గమనించు చుండవలయును. 
రోగికి పథ్య మెట్టిదో సాధకునకు కర్మానుష్టానము ఉపాసన మొదలగునవి యట్టివి. శిష్యుని స్థితి ననుసరించి కర్మనో, 
ఉపాసననో వాని చేత చేయించి వానికి చిత్తశుద్ది కలుగునట్టుచేయవలె. చిత్తశుద్ది కలిగినప్పుడే జ్ఞ జ్రాననము కలుగును. 
కావున, కువలుని విషయమున పౌరాణికుడు చేసినట్టు. త త్త్వసారమును నొలుగు మాటలలో చెప్పి అది వానికి 
అర్థమైనదా లేదా అని గమనింపక వదలివేయుట అక్రమము. 


త్రిపురా మాహాత్మ్యము 

దత్తాత్రియుండు పరశురామునకు త్రప్రురాదఐయుక, మహాత్మ్యమును ఇట్లు వర్ణించి చెప్పెను. "త్రిపురాదేవియొక్క ఆజ్ఞ 
ననుసరించి బ్రహ్మ పృధివియందు క్ష క్షణములో మనుష్య యక్షగంధర్వాది “జాతులతో సర్వమును సృష్టించెను. పిమ్మట 
ఆమహాదేవియొక్క ఆజ్ఞవలన విష్ణువు సృష్టిని పాలించుచుండగా కల్పాంతమునందు ఈశ్వరుడు లయ 
మొనర్చుచుండెను. పనిచేయుచుండగా వారికి శ్రమ కలుగ(జొచ్చెను. వారిస్టితిని గమనించి ఆదేవి ద్వాదశ 
భుజములతో దశ శీరములతో ఆమువ్వురి రూపములుగలయాకృతితో వారికి సాక్షాత్కరించెను. వారు ఆమెను స్తుతించి 
తమశ్రమనుగూర్చి చెప్పుకొ నిరి. అప్పుడామె తనయందున్న బ్రహ్మయొక్క అంశము నుండి సరస్వతిని, 
విష్ణువుయొక్క అంశమునుండి లక్ష్మీని, ఈశ్వరుని యంశమునుండి గౌరిని సృష్టించి వారి కొసంగెను. వారు తమశక్తి 
మూర్తులైన యాసత్యలను తీసికొనిపోయి శుభముహూర్తమునందు పెండ్లాడిరి. ఇట్లు వారు త్రిపురాదేవియొక్క 
తేజస్సునందలికళలను పొందుటవలన శ్రమలేక తమ కృత్యములయందు ఉత్సాహముతో వర్తింప(జొచ్చిరి. ఇది 
త్రిరూపాఖ్యానము. 


భార్గవా! ఇంక లక్ష్మీ మహాత్మ్యమును వినుము. మొదట మనుష్యులు స్వార్థరహితులై స్వర్గము మొదలగువానిని కోరక 
యజ్ఞయాగాదులను చేయకుండిరి. మనుష్యులు తమ్ము సేవించుట లేదని దేవతలకు చింతకలిగెను. అప్పుడు 
ఇంద్రాదులు బృహస్పతితో సమాలోచనము గావించి బ్రహ్మదేవుని చూడ(బోయిరి. సత్యలోకము నందు వెలుపల 
శతయోజనవిస్తీర్ణమైన మహాసభయందు కొలువుం దీర్చియున్న పరమేష్టిని సందర్శించిరి. 


సత్యలోకమునకు లోపల ఇట్టి మహాసభశ(ోయే మణీయొకటికలదు. దానియందు పరమేష్టి మజియొక రూపమున 
కొలువుందీర్చియుండును. దానియందు కామక్రోధాదిరహితులైనవారికి తప్ప ఇతరులకు ప్రవేశము ఉండదు. 
అందువలన దేవేంద్రాదులు కూడ అచ్చటికి పోలేరు. 


అందువలన ఇంద్రాదులు వెలికొలువునందే బ్రహ్మదేవునిసందర్శించి తమచింతను ఆయనకు ఎజింగించిరి. అది విని 
ఆయన మీరు లక్ష్మిని ప్రార్థింపు(డు" అని చెప్పిపంపెను. అప్పుడువారు ఆమెనుగూర్చి తపస్సు చేయగా ఆదేవి 
ప్రత్యక్షమై కాముండను కుమారుని సంకల్ప మాత్రముననే సృష్టించి యిచ్చి, "వీడు మీకార్యమును తీర్చగలండు" అని 
పలికి అంతర్జానము నొందెను. 


ఇంద్రాదులు తన్ను ప్రార్థించుచుండగా కాముడు అతి గర్వితుండై, "మీ కింక చితంవలదు.నేను ఈ మనష్యులను మీకు 
సేవకులను గావింతును" అని ప్రతిజ్ఞ చేసి భూలోకమునకు వచ్చి, "మనుష్యులారా! మీ రందజు దేవతలను 
పూజింపుండు" అని ప్రబోధింపంజొచ్చెను. "అయ్యా! స్వర్గమునందు దేవత లెట్లున్నారో ఈ లోకమున మేమును అట్లే 
యున్నాము. మేము వారిని ఏల పూజింపవల?" అని వారు కాముని తిరస్కరించిరి. కాముండుగ్రుడై వారిని 
సంహరింపంబూనెను. అప్పుడు వీరవ్రతుండనువాండు భూమిని పాలించుచుండెను. ఆయన బ్రహ్మావర్తమునం దుండెను. 
రాష్ట్ర పాలకులకును కామునకు సంకులసమరము జరుగంజొచ్చెను. చారులు పోయి ఈవృత్తాంతమును రాజునకు 
చెదరి. ఆయన వర్దనుడను మంత్రితో ఆలోచించి కాముని జయించుటకై ఎనిమిది దినములు శంకరుని గూర్చి 
ఘోరముగ తపస్సుచేసిను. శంకరుడు ప్రత్యక్షమై "నీకు విజయము లభించు" నని వర మొసంగెను. 


ఈలోపల కాముండు రాష్ట్రపాలకులను జయించుచు బ్రహ్మవర్తమునకు చేరెను. అప్పుడు ఇంద్రాదులు దేవసైన్యములతో 
కామునకు సాయముగో వచ్చిరి. సుధృతి రణధీరుండు మొదలుగా వీరవ్రతునియొక్క సేనాపతులు ఘోరయుద్ద 
మొనర్చి ఇంద్రాదులను బంధించిరి. అప్పుడు కాముడు విజృంభించి రాజసైన్యములను ధ్వంస మొందింప(జొ చ్చెను. 
అప్పుడ రణధీరుండు కాముని మార్కొని గదాప్రహారమున మూర్చ నొందించెను. కాముండు మూర్చనుండి 
తేరుకొనునప్పటికీ వీరవ్రతుండు యుద్దరంగమున ప్రవేశించెను. కామునకు వీరవ్రతునకు మూండహోరాత్రములు 
ఘోరయుద్దము జరిగెను. నాల్లవదినమున వీరవ్రతుండు శంకరుని స్మరించి ఆయన ప్రసాదించిన శూలాత్మకమైన 
యస్త్రమును ప్రయోగించెను. కము విగతప్రాణుండై పడిపోయెను. లక్ష్మీదేవియొక్క దూతలు వచ్చి ఆతని 
శరీరమును ఆమె యొద్దకుం గొనిపోయిరి. 


వీరవ్రతుండు విజయోత్సవములను జరుపుచుండయశా, అతని గురువు విద్యాపతి దేవతలను బంధించుట యుక్తము 
కాదని చెప్పెను. వెంటనే సుధృతి అను మంత్రి దేవతలను బంధముక్తులను గావించి తీసికొ నివచ్చెను. వీరవ్రతుండు వారి 
నందటిను పూజించి క్షమింపుండని ప్రార్థించెను. 


లక్ష్మీదేవి త్రిపురాదేవి ప్రసాదమున అమృతమును పొంది కాముని బ్రతికించెను. ఓటమినిగూర్చి కాముడు 
వ్యధనొందుచుండశా లక్ష్మీదేవి "నీవు కేవలము మనుష్యుని శక్తిచేత ఓడింపంబడలేదు. శంకరుని శక్తియే యిందులకు 
హేతువు" అని యోదార్చెను. దానితో అతడుశాంతింపక, "అట్టయినచో శంకరుడు కూడ నాకు శత్రువే. వానిని 
జయించునుపాయమును చెప్పుము" అని పట్టుఃబట్టెను. అప్పుడచ్చటికి వచ్చిన గౌరి వాని మొండితన మునకు 
కోపించి "నీవు శంకరునిచే దగ్గుఃడ వగుదువు" అని శపించెను. లక్ష్మి అందులకు కోపించి "నీవును ఇట్లే భర్తనిందను 
విని తపించి దగ్గురాల వగుదువు" అని గౌరిని శపించెను. "అట్లయినచో నీవు పతివియోగమును సవతులవలన 
క్లేశమును పొందము" అని గౌరి మరల లక్ష్మిని శపించెను. అంతటవారి కిరువురకు ఘోరసంగ్రామము జరిగెను. 
లక్ష్మీయొక్క శరముచేత గౌరి మూర్భిల్లెను. బ్రహ్మవచ్చి లక్ష్మిని ప్రార్థించి శాంతింప(జేసెను గౌరియు మూర్చ నుండి 
తేజుకొని శాంతించెను. ఆశాపఫలముగానే గౌరిదేవి దక్షుని పుత్రికగా జన్మించి అతండు గావించిన యజ్ఞమున 
భర్తనిందను సహింపలేక యోగాగ్నిచే దగ్గురాలయ్యెను. 


వీరవ్రతుండు పాలించుచున్నంతకాలము దేవతలు ఆతనితో సఖ్యమును పాటించుచుండిరి. అతని యనంతరము మరల 
ఇంద్రాదులు బ్రహ్మయొద్దకు పోయి తమ కోరికలను విన్నవించిరి. అప్పుడాయన వర్షముయిక్క ఆధిపత్యమును 
ఇంద్రునకొసంగి "మానవులు ఎచ్చట యజ్ఞములు చేయుదురో అచ్చట వరమున కురిపింపుము. వర్షముకొ అకు 
మానవులు నిన్ను యజ్ఞములయందు పూజింతురు" అని పలికెను. అప్పటినుండి మానవులు యజ్ఞములు చేసి 
దేవతలను పూజింపందొడంగిరి. 


కాముడు తల్లియొక్క ఉపదేశము ననుసరించి త్రిపురాదేవి నుపాసించి అమోఘములైన ధనుర్భాణములను పొంది 
శంకరుని జయించుటకై తగిన సమయము కొజికు వేచియుండెను. దక్షయజ్ఞమున భస్మమైన గౌరి హిమవంతునకు 
పుత్రికయై శంకరుని పెండ్లాడెను. శంకరుండు గాఢమైన తపస్సమాధియందు నిమగ్ను(డైయుండెను. ఆసమయమున 
తారకుండు శూరపద్ముడు అను రాక్షసులు గొప్ప తపస్సుచేసి దానియొక్క ప్రభావముచేత ఇంద్రపదమును ఆక్రమించిరి. 
ఇంద్రుడు బ్రహ్మను శరణు(జొచ్చెను. ఆయన శంకరుని కుమారునివలన ఆరాక్షసులు హతులగుదురని చెప్పెను. 
అప్పుడు శంకరుని తపస్సునుండి మరలించుటకై యింద్రుండు కాముని అభ్యర్థించెను. కాముడు పూర్వవైరమును 
స్మరించి శంకరుని సమీపించి ఆయనపై పుష్పభాణమును ప్రయోగించెను. దానివలన కలిగిన చిత్త క్షోభమువలన 
ఈశ్వరుని కంటినుండి అగ్ని వెలువడి కాముని దహించెను పిమ్మట దేవతల ప్రార్థ్గనమున ఈశ్వరుండు పుత్రుని 
పొందుటకు అంగీకరించెను. అప్పుడు సనత్కుమారుడు ఆయనకు పుత్రు(డై కుమారస్వామిగా అవతరించెను." 


"ఆమహర్షి ఏల ఇట్లు జన్మించెను?" అని పరశురాముడు ప్రశ్నింపగా దత్తాత్రేయుడు ఇట్లు చెప్పెను. 
"బుషభపర్వతము నందు తపస్సుచేయుచున్న సనత్కుమారుడు అచ్చటికి వచిన బ్రహ్మదేవునితో ఇట్లనెను."తండ్రీ! 
నాకు ఒక స్వప్నము వచ్చినది. అందు నేను దానవులను సంహరించినట్లుగా చూచితిని. దీని కేమి కారణము?" బ్రహ్మ 
ఇట్లుచెప్పెను. "వత్సా! నీవు పూర్వజన్మమున బ్రాహ్మణుండవు. అప్పడు దేవదానవుల యుద్దమును గూర్చి వినుచు 
స్వయముగా నీవే దానవులను సంహరింపవలయు నని భావించుచు అగ్నిని ఆరాధించుచు దేహమును త్యజించితివి. 
ఆయుపాసనయొక్క పుణ్యమువలన ఇప్పుడు నాకు పుత్రుండ వైతివి. ఆభావనయుక్క బలమున ఇప్పుడు నీకు 
స్వప్నము వృచినది. నీవు స్వేచ్చగా మజియుక జన్మమును పొంది ఆభావనయొక్క సిద్ది నొంద(గలవు." ఇట్లు చెప్పి 
ఆయన వెడలిపోయెను. తరువాత ఒకప్పుడు పార్వతీపరమేశ్వరులు సనత్కుమారుని యొద్దకు వచ్చిరి. ఆమహర్షి 
సమాధియందు ఆనందమగ్ను(డై యుండి వారిని గమనింపలేదు. పరమేశ్వరుడు ఆమునిని ఆక్షేపించెను. ఆయాన 
సమాధిని వీడి ఆక్షేపములను వినియు శాంతముతో ఇట్లనెను. "మీరు నాయందు ఇష్టమ వచ్చినట్లుగా శాపములను 
కురిపించినను మంచిదే, వరములను కురిపించినను మంచిదే." ఆయనయొక్క స్టెర్యమునకు మెచ్చి ఈశ్వరుండు 
వరమును కోరుకొమ్మనెను. "మీరే నావలన వరమును కోరుకొనుండు" అని మహర్షి యనెను." అట్లయినచో నీవు నాకు 


పుత్రుండవుగా జన్మింపుము" అని ఈశ్వరుండు కోరెను. "అయ్యా! నీవు మాత్రమే కోరితివి. పార్వతి కోరలేదు. కావున 
నీకు మాత్రమే పుత్రుండు నయ్యదను" అని మహర్షి అనెను. అప్పుడు పార్వతి “అయ్యా! నాకును పుత్రుడవు కమ్ము" 
అని ప్రార్థించెను. అమ్మా! గర్భమునుండి జన్మించుట నాకు ఇష్టము లేదు. పూర్వము వృతాస్రురునకు వెజచి ఆయన 
అదృశ్యుడైనప్పుడు నీవు భర్హవియోగ దుఃఖమున గంగాతీరమునందు శరీరమును  త్యజించితివి. 
ఆదేహావయవములనుండి అక్కడ రెల్లుపొదలు (శరవణము) ప్రబలెను. కావున నేను అచ్చట జన్మించి నీదేహమునుండి 
పుట్టినట్లుగానే నీకు కుమారుండ నయ్యెదను" అని ఆమహర్షి ఆమె నోదార్చెను. అట్లే ఆయన తరువాత ఈశ్వరుని 
వీర్యమువలన శరవణమునందు కుమారస్వామిగా జన్మించి తారకాసురుండు మొదలగు రాక్షసులను సంహరించెను. 


భార్గవా! ఇంక భరాతీదేవియొక్క మహత్త్వమును వినుము. ఒకప్పుడు బ్రహ్మసభయందు మహర్షులు భారతిని 
స్తుతించు చుండిరి. బ్రహ్మ దానిని మెచ్చక ఆమెను పరిహసించెను. ఆమెయు ఆయనను ఆక్షేపించెను. ఆయన కోపించి, 
"నీవు నాకు భార్యగా నుండందగవు" అని శపించెను. ఆమెయును క్రుద్దురాలై "అట్లయినచో నీకు గొల్ల పిల్లయే 
భార్యయగును" అని శపించెను. దేవతలు వారిని శాంతింపంజేసిరి. తరువాత కొంతకాలమునకు బ్రహ్మయజ్ఞము 
చేయంబూనుకొని భారతిని ఆహ్వానించెను. ఆమె అలుక వహించెను. బ్రహ్మ విసిగి విష్ణువును చూచి "ఈక్షణమే కన్యను 
వెదకి తెమ్ము. పత్నినిగా స్వీకరించి యజ్ఞము చేయుదును" అని పలికెను. ఆయన వెంటనే ఒక గోపకన్యను తీసికొని 
వచ్చెను. ఆమెను పత్ని నిగాకైకొని బ్రహ్మ యజ్ఞమును ముగించెను. 


తనకన్న అధికసౌందర్యవతిగా నున్న గొల్లపిల్లను చూచి భారతి సిగ్గుపడి కోపముతో ప్రజ్ఞలించెను. ఆమె కోపము 
అగ్నియై లోకమున ప్రసరింపంజొచ్చెను. ఆమెను శాంతింపంజేయుటకు ఇంద్రాదులు ఆమెయొద్దకు పోయి ఆమెచే 
బంధింపంబడిరి. లక్ష్మీ పార్వతులు ఆమెను శాంతింపంజేయలేక త్రిపురాదేవిని ప్రార్థించిరి. త్రిపురాదేవి సాక్షాత్కరించి 
భారతిని ఓదార్చుచు గోపకన్యవృత్తాంతము నిట్లు చెప్పెను. | 


"పూర్వము హర్యక్షుఃడను బ్రాహ్మణుడు ఒక గొల్లపిల్లను కామించి బలాత్కరించెను. ఆమె రోదన మొనర్చను. 
నారదుండు అచ్చటికి వచి ఆబ్రహ్మణుని చూచి కోపించి, "నీవు గొ ల్లవాండవే యగుదువు" అని శపించెను. హర్యక్షుండు 
నారదుని ప్రార్థింపగా ఆయన భారతీదేవిని ప్రార్థింపు మని చెప్పి వెడలిపోయెను హర్యక్షుండు నిన్ను ప్రార్థింపగా నీవు 
సాక్షాత్కరించి, "నీవు గొల్ల వాండవుగా జన్మించినను నీకు నేను పుత్రికగా జన్మింతును. పిమ్మట నీకు పరమపదము 
కలుగును" అని వరమొసంగితివి. నీయంశము ననే వేదమాతయైన గాయత్రి ఈగొల్లపిల్లగా ఆవిర్భవించినది." 


ఇట్లు చెప్పి త్రిపురాదేవి గాయత్రియందు ప్రవేశించెను. అప్పడు గాయత్రి చతుర్భుజములతో మూడు కన్నులతో 
త్రిపరాస్వరూపమును పొందెను, దేవతలు స్తుతించుచుండగా హర్యక్షుండచ్చటికి వచ్చెను. అప్పడు గాయత్రి ఆతనితో 
నిట్లనెను. "నీవు కాలాంతరమున ద్వాపరయుగమున నందగోపుండవుగా జన్మింతువు. అప్పుడు నేను విష్ణువుదేవుని 
యంశమున జన్మించు శ్రీకృష్ణునకు చెల్లెలుగా నీకు పుత్రికగా జన్మించి గోపికలచే పూజింపంబడి వింధ్యవాసినీ దేవినిగా 
ప్రసిద్ధురాలనై జనులను ఉద్దరింతును" అని బ్రహ్మదేవునితోంగూడి వెడలిపోయెను. 


కావున గాయత్రీదేవియే ద్వాపరాంతమును నందుని భార్యయగు యశోదకు పుత్రికగా జన్మించెను. వసుదేవుండు దేవకికి 
జన్మించిన శ్రీకృష్ణుని యశోదయొద్ద నుంచి ఆమెకు జన్మించిన పుత్రికను మధురకు తీసికొనివచ్చును. 
కంసుండాబాలికను చంపంబోం/గా వానిశక్తిని హరించుచు ఆమె పైకిఎగసి వింధ్యవాసినీరూపమును ప్రకటించి వానిని 
శపించి అంతర్జాన మొందును. గోపకన్యలు శ్రీకృష్ణుని పతినిగా గోరి కాత్యాయనుండను మునిని సేవింతురు. ఆయన 
అంబికను ప్రార్థించును. ఆమె సాక్షాత్కరించి, "నీపేరట నేను కాత్యాయనీదేవి నిగా వెలయుచున్నాను. కావున 
గోపకన్యలు కాత్యాయనీవ్రతమున గావించినచో వారికోరిక నెరవేరును" అని చెప్పెను వారు అట్లే కాత్యాయనీవ్రతమును 
గావించి శ్రీకృష్ణ సమాగమమును పొందుదురు. శ్రీకృష్ణుండు ద్వారకయందున్నప్పుడు రాక్షసులు నందుని గోపకన్యలను 
బంధింప యత్నించుచుండ(గా యశోద మొదలగువారు కాత్యాయనుని యాదేశమున కాత్యాయనిని ప్రార్ధింపంగా ఆమె 
ఆవిర్భవించి రాక్షసులను సంహరించి వారిని రక్షించును. 


ఇంక _ చండికావృత్తాంతమువినుము. పూర్వము _ శుంభనిశుంభులను _ రాక్షసప్రభువులు తపస్సుచేసి 
ఏపురుషులవలనను ఓటమి లేకుండునట్లు వరమును పొంది దేవతలను జయించి స్వర్గము నాక్రమించిరి. ఇంద్రాదులు 
బ్రహ్మను శరణు(జొచ్చిరి. బ్రహ్మ దేవతలతో గంగాతీరమున త్రిపురాదేవిని ప్రార్థించెను. అప్పుడు పార్వతి అచ్చటికి వచ్చి 
దేవతల ప్రార్ధనమును విని "నేను రాక్షసులను సంహరింతు" నని పలుకుచు క్రోధముచేత నల్లంబడిన కాళి యయ్యెను. 
అప్పుడామెశరీరమునుండి త్రిలోకమోహినియైన చండిక ఆవిర్భవించెను. దేవతలు జయనినాదము గావించిరి. 
ఆప్రాంతమునకు వేటకై వచ్చి యున్న శుంభనిశుంభులమంత్రులు చండుండు ముండుండు ఆశబ్దమును విని అచ్చటికి 
వచ్చిరి. వారిని చూడగనే దేవతలు పారిపోయిరి. చండముండులు చండికా సౌందర్యముచేత మోహితులై ఆమెను 
కోరంజొచ్చిరి. కాళి వారి నిరువురను పట్టుకొని ఒకరితలతో మజియొకరితలపై మోది పడంగొట్టెను. వారు మూర్చిల్లి లేచి 
పారిపోయి శుంభనిశుంభులకు చండికనుగూర్చి చెప్పిరి. శుంభుండు ఆమెను కోరుచు దూతను పంపెను. "నేను రాక్షస 
సంహారమునకు పూని యున్నాను. మీ రాజు నన్ను జయించినచో నేను వానికి భార్య నగుదును" అని చండిక 
చెప్పిపంపెను. అంతట రాక్షసులు దండెత్తి వచ్చిరి. అప్పుడు విష్ణువు చండికకు సింహరూపమున వాహన మయ్యెను. 
ఆమె సింహావాహనయై శుంభనిశుంభలను నిర్మూలింపంగా కాళి చండముండులను సంహరించెను. సింహము 
రాక్షససైన్యమును భక్షించెను. 


పిమ్మట కాలంధాజులను రాక్షసులు తపస్సుచేసి, పురుషులచేత గాని స్తీ స్త స్వభావముగల స్త్రి స్తీలచేతగాని ఓటమి 
లేకుండునట్లుగా వరమును సంపాదించి స స్వర్గమును ఆక్రమించిరి. దేవతలు శ్రపురాదేవిని ప్రార్థించుచుంకడ(ణగా అప్పుడే 
రాక్షసులు వారిపైకి వచ్చిరి. తక్షణమే త్రిపురాదేవి సాక్షాత్కరించి హుంకరించెను. ఆశబ్దమునకు రాక్షసులు మూర్చిల్లిరి. 
దేవతలు ఆమెను స్తుతించిరి. అప్పుడామెనుండి క్రోధరూపిణియై కాళికాదేవి వెలువడెను. ఆమె స్త్రీకి స్వభావమైన 
లజ్జనువీడి దిగంబరయై వ్రేలడుచున్న నాలుకతో చతుర్భుజములతో రాక్షసులను భక్షించుచు మద్యమునుత్రావుచు 
వారిశిర్షములతో ముండమాలను, ఖండితములైన వారిహస్తములతో మొలత్రాడును ఏర్పజచు కొని 
రాక్షససంహారమును గావించెను. బ్రహ్మాదిదేవతలు ప్రార్థింప(గా ఆమె ప్రసన్నురాలై "నావిగ్రహమును పూజించువారికి 
సర్వకార్యసిద్ధి" అగును అని పలికి అంతర్జానము నొందెను. 


రామా! ఇంక దుర్గాదేవి చరిత్రమును వినుము. దుర్గనుండితి రక్షించునది కావున ఆమెకు దుర్గయనునామము ప్రసిద్ద 
మయ్యెను. ఒకప్పుడు మహిషుడు అను రాక్షసుడు తపశ్శక్తిచే దేవతలను జయించి త్రిలోకాధిపతి యయ్యెను. 
ఇంద్రాదులు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు త్రిపురాదేవిని ప్రార్థించుచు ఒకచోట సమావేశమైరి. అది తెలిసికొని రాక్షసులు 
వారిపైకి వృచిరి. అప్పుడు ఆలోకపాలకులు తమ తేజస్సులయొక్క అంశములను ఒకచోట సమకూర్చిరి. 
ఆతేజస్సులయొక్క సముదాయమునుండి త్రిపురాదేవి దుర్గారూపమున వెలువడి సకలాయుధములను గైకొని 
సింహముపై బయలుదేరి పుత్రపాత్రులతో కూడా మహిషాసురుని సంహరించెను. 


త్రిపురాదేవియొక్క మూర్తులతో లలితారూపము శ్రేష్టము. ఆమె చరిత్రమును చెప్పు మని అగస్త్యుడు విష్ణుదేవుని 
ప్రార్థింపణగా ఆయన అందులకు హయగ్రీవుని నియోగించెను. హయగ్రీవుండిట్లు చెప్పెను. పూర్వ స 
లక్షీ దేవియొక్క దూతయగు మాణిక్య శేఖరుండు మందాకినియందు కొట్టుకొనిపోవుచున్న యొక కిన్నరస్తీని చూచి 
దయతో ఒడ్డునకు తెచ్చి రక్షించెను. కాని ఆమెసౌందర్యమునకు శరీరస్పర్శకు అతండు కామప్రకోపము నొంది ఆమెతో 
భోగింపలోరెను. "ఆపదనుండి రక్షించినవాండు తండ్రి యగును. నీవు నన్ను కోరరాదు" అని ఆమె వారించుచున్నను 
వాండామెను బలాత్కరింప(జొ చ్చెను. ఆమె "రక్షింపుండు! రక్షిపు(డు!" అని యరువ(జొ చ్చెను. లక్ష్మి అచ్చటికి వచ్చి 
వానిని చూచి "రాక్షసుండవు కమ్ము" అని శపించెను. వాశడు ప్రార్థింపగా ఆదేవి "రాక్షసుండ వైనను నీకు 
సకలలోకాధిపత్యము సర్వభోగసిద్ధి కలుగును. తుదకు త్రిపురా దేవివలన మరణమును శాపముక్తిని పొందుదువు" అని 
చెప్పెను. 


శివుండు కాముని నేత్రాగ్నిచే దహించిన తరువాత గణశ్వరుండు క్రీడకొటికు ఆభస్మము నంతను ముద్దగాేసి బొమ్మను 
తయారు చేసెను. పార్వతి ప్రార్ధింపంగా శివుడు ఆబొమ్మకు ప్రాణమును ప్రసాదించెను. మాణిక్యశేఖరుండు 
ఆబొమ్మనుండి శిశువుగా ఆవిర్భవించెను. శివుని కోపముచేత ఏర్పడిన భస్మమగుటచే దానినుండి శరీరమును పొందిన 
మాణిక్యశేఖరుండు తపస్సుచేత రాక్షసుండయ్యెను. వాండు దేవతలయైశ్వర్యమును చూచి అసూయనొంది గంగాతీరమున 


శివునిగూర్చి తపస్సుచేసి తనకు సర్వవిజయిత్వమును సృష్టించుసామర్థ్యము అమరత్వము కలుగవలయునని శివుని 
ప్రార్థించెను. ఆయన నిరాకరించెను. వాడు మరల తపస్సు చేసెను. ఆయన మరల నిరాకరించెను. వాండు ఇంకను 
భయంకరముగా తపస్సుచేసెను. శివుండు సాక్షాత్కరించి, “మాతృగర్భము నుండి జన్మించువారివలనగాని 
ప్రసిద్దములైన యస్త్రశస్తములవలనగాని నీకు మరణము లేదు." అని వర మిచ్చి వెడలిపోయిను. 


వాడు పాతాలమునకు అధిపతి అయి అచ్చటి రాక్షసులు ప్రోత్సహింపగా స్వర్గమును జియింపంబూనెను. 
బ్రహ్మదేవుడు వచ్చి, "భూలోకమును గైకొని స్వర్గమును దేవతలకు ఉండనిమ్ము. వారితో సఖ్యమును పాటింపుము" 
అని నచ్చె(జెప్పెను. "అట్లయినచో దేవతలు శచీదేవిని నందనవనమును నాకు కప్పముగా ఈయవలౌ"' అని వాండనెను. 
బ్రహ్మ కోపించి, "నీవు భండుండవు" అని ఛీత్కారమొనరి అంతర్జానము నొందెను. పిమ్మట వాడు మూండు 
లోకములకు అధిపతియై దేవతలను బరువులు మోయుకూలిలనుగా నియోగించెను. ఉగ్రకర్ముండు మొదలగువారిని 
దిక్పాలకులనుగా నియమించెను. అప్పుడు తారకుండను రాక్షసుండు మిగుల సంతోషించి తన తమ్ములను నలువురను 
వానికి సోదరులనుగా నొసంగెను. భండా సురండు కూడ ప్రీతుండై విశుక్రుుడను సోదరుని భూలోకాధిపతిగ, 
విషంగుండనువానిని పాతాళాధిపతినిగా చేసెను. భండునకు భయపడి శచీదేవి గౌరినాశ్రయించెను. వాండు ఆమె కొజకు 
కైలాసమునకు పోయి శచి నిమ్మని యడిగెను. గణశ్వరుండు వాని సైన్యమునంత మొందింపశగా గౌరి హుంకారముచేత 
వానిని బంధించి సంహరింపంబూనణా బ్రహ్మావాని వరమునుగూర్చి చెప్పి వారించెను. అప్పుడామె, "నీవు మరల 
ఇక్కడికి వచ్చినచో నశింతువు" అని శపించి వానిని వదలను. 


పిమ్మట దేవత లందటు హిమాలయము నొద్దకు చేరి మహాయాగ మొనర్చిరి. అగ్ని కుండమునందు త్రిపుర ఆవిర్భవించి 
వారి కభయమొసంగెను. ఆమెయే లలిత. ఇది ఎటిీంగి శుక్రుడు దేవతలతో సఖ్య మొనర్చు మని భండునకు 
బోధించెను. కాని వాండు గురువు నాక్షేపించి దేవతలపై దాడి చేసెను. అప్పుడు త్రిపుర జ్వాలా మాలిని అనుశక్తిని 
పంపెను. ఆశక్తి దేవతలకు చుట్టును ప్రాకారముగా అగ్నిజ్వాలారూపమున నిలిచెను. ఆజ్వాలలను చూచి దేవతలు 
ఆయగ్నిలో పడి భస్మమైనారని తలంచుచు భండాసురుండు మరలి పోయెను. తరువాత నారదుడొకసారి తనయొద్దకు 
రాగా భండుండు ఆజ్వాలావళినిగూర్చి ప్రశ్నించెను. నారదుండు లలితాదేవియొక్క ఉత్పత్తిని చెప్పి దేవతలు 
జ్వాలామాలినిచే సురక్షితులై యున్నారని చెప్పెను. 


పిమ్మట లలితాదేవి కామేశ్వరుని భర్తనుగా పొంది మంత్రిణి దండిని మొదలుగా శక్తులను సృజించి పరివారమును 
ఏర్పజచుకొని యుద్ధసన్నద్దురాలై బయలుదేరెను. భండాసురుండు కూడ మహాసైన్యముతో బయలుదేరివచ్చెను. 
ఆదైత్యసైన్యమును చూచి ఎనిమి దేండ్ల వయస్సుగల బాలాంబ అనుమహాశక్తి విజృంభించి దైత్యసేనాపతులను జయించి 
విశుక్రుని విషంగుని మూర్చితులను గావించెను. వారు మూర్చనుండి తేరుకొని ఘోరయుద్దమును గావింపంటొ చ్చిరి. 
కామేశ్వరిఅనుశక్తి విమాయఅనునస్త్రముచేత విషంగాసురునిబంధించి లలితయొద్దకు తెచ్చెను. ఆమె వానిని 
విడిపించెను. వాడు బంధముక్తు(డై దుఃఖించుచు విశుక్రునియొద్దకు పోయెను. విశుక్రు(డు వానిని ఓదార్చి దేవతలను 
జయించుటకు భార్గవుండొసంగిన యంత్రమును ప్రయోగింప నిశ్చయించెను. భండుండు కూడా అందులకు 
ఆమోదించెను. విశుక్రుండు సుచియై శిలాపట్టమునందు ఆసురీ మూర్తినిచిత్రించి మాంసాదులతో పూజించి తాను 
నగ్ను(డై తన చుట్టును యువతులు దిగంబరలై పరివేష్టించి యుండగా మంత్రాదులతోదానిని శక్తిమంత మొనర్చి 
విషంగున కొసంగెను. విషంగుండు ఆయంత్రమును గైకొని శక్తిసైన్యముయొద్దకు పోయి చుట్టును ఉన్న జ్వాలలను చూచి 
ఆకాశమునకు ఎగసి లోనికి విసరెను. ఆయంత్రముయొక్క ప్రభావమువలన శక్తులకు అలసత్వము నిద్ర మొదలగునవి 
ఆవహించెను. అందువలన వారు యుద్దమును చేయ నిరాకరింప(జొ చ్చిరి. దండిని మంత్రిణి లలితయొద్దకు పోయి 
పరిస్థితిని విన్నవించిరి. ఆమె హేతువును గమనించి కామేశ్వరునిముఖము నవలోకించి నవ్వుచు త్రినేత్రుడైన గణశుని 
సృష్టించి రాక్షసులు ప్రయోగించిన విఘ్నయంత్రమును ధ్వంస మొనర్ప ఆజ్ఞాపించెను. గజాననుండు పోయి 
యంత్రమునుం దంతములతో ధ్వంసమొనరించెను. అప్పుడు శక్తి సైన్యమునందు యథాపూర్వముగా ఉత్సాహము 
ప్రబలెను. ఆఘోరయుద్ధమునందు విఘ్నేశ్వరుండు గజాసురుని సంహరించెను. బాలంబ భండపుత్రులను ఖండించెను. 
మంత్రిణి విశుక్రుని మర్చించెను. దండిని విషంగుని విధ్వంస మొందించెను. పుత్రులు సోదరులు మరణించుటను చూచి 
భండాసురుండు దుఃఖము నొందియు క్రోధముతో విజృంభించి మిగిలియున్న సైన్యమునుకూర్చుకొని లలితాదేవితో 
యుద్దమునకు సన్నద్దుఃడయ్యిను. భండాసురుండు మధుకైట భాదులైన విష్ణుశత్రువులను, అంధకాదులైన 


శివశత్రువులను సృష్టింపంజొ చ్చెను. అది గమనించి ఆమె విష్ణువుయొక్క దశావతారమూర్తులను శంకరునిమూర్తులను 
సృష్టించి ఆరాక్షసులను అంతమొందింపజేసెను. దైత్యభటులు ఎందటు మరణించుచున్నను భండాసురుండు మరల 
మరల అసంఖ్యాకముగ సైన్యమును సృష్టింపంజొచ్చెను. అప్పుడా దేవి పాశుపతాస్త్రమున ఆసైన్యము నంతను 
సంహరించి, కామేశాస్త్రమును ప్రయోగించి భండాసురుని సపరివారముగా భస్మ మొనరించెను. 


అప్పుడు బ్రహ్మాదిదేవతలు ఆమహాదేవికి ప్రణమిల్లి స్తుతించిరి. మేరు పర్వతముయొక్క శిఖరమునందు విశ్వకర్మ 
శ్రీపురమును నిర్మించి యుండెను. అచ్చటికి రావలసినదని దేవతలు ఆమెను ప్రార్థించిరి. అందటును 
జయజయధ్వానములు సలుపుచుండగా ఆమె బయలుదేరి మేరుపర్వతశిఖరమునకు చేరి అచ్చట శ్రిచక్రాకారముతో 
నిర్మింపంబడియున్న దివ్యమైన నగరమును చూచి సంతోషించి అందు ప్రవేశించెను. బ్రహ్మదేవు(డు 
వసిష్థాదిమహర్షులతోకూడి దేవిని రత్నసింహాసనమున కూర్చుండజేసి బృహస్పతి తెచ్చిన యభిషేక సామగ్రితో 
సకలలోకములకు సమ్రాజ్ఞినిగా అభిషేకించెను. ఆమె లోకపాలనమును నిర్వహించుచు అచ్చట విరాజిల్లుచుండెను. 
ఆశ్రిపురము త్రిపురోపాసకునకు తప్ప ఇతరులకు గోచరము కాదు. కావున నీవు నీభార్యయైన లోపాముద్రవలన దీక్షను 
పొంది త్రిపురాదేవిని ఉపాసింపుము." 


హయగ్రీవుని యాదేశము ననుసరించి అగస్త్యమహర్షి త్రిపురను ఉపాసించి శ్రీపురమున స్థానమును సంపాదించుకొనెను. 
భార్గవా! ద్విజులకు ఉపనయనమువలె త్రిపురోపాసనమునకు దీక్షాగ్రహణము ఆవశ్యకము. దీకావంతులైనవారు 
విద్వాంసులు కాకున్నను సద్గతిని పొందుదురు. వేదమునకు మఖ్యమైనయర్ణము త్రిపురయ. కావున త్రిపురను 
సాక్షాత్కరింప జేయుసాధనమే వేదము. పరమేశ్వరుడు లోకుల నుద్దరించుటకై వేదములనుండి పురాణములను 
ఆగమములను ప్రవర్తింపంజేసెను. మహర్షులు ఆగమములను మధించి" తంత్రశాస్త్రమును వెలయించిరి. వేదములలో 
ఆగమములలో సిద్దమైయున్న మంత్రయంత్రపూజావిధానాత్మకమైన భాగమే తంత్రశాస్త్రముగ ప్రసిద్దమైయున్నది. 
ఆశాస్త్రముచేత ఉపాసింపందగినది త్రిపురయే. ఆమెయే హీమ్‌. 


బాల బ్రయ 


దేవతల వృత్తాంతములను పరిశీలించినచో మానవులవలె దేవతలుకూడ జీవులే అని స్పష్టమగుచున్నది. 
మానవులకువలెనే వారికిని కామక్రోధములు ఈర్షాద్వేషములు కలవు. కావుననే ఇంద్రాదులకు సత్యలోకమున లోపలి 
కొలువునందు ప్రవేశించుటకు అర్హత లేకపోయినది. అంతేకాదు వీరవ్రతుని చరిత్రనుబట్టి మానవులు కూడ కాముని 
నిగ్రహించినచో దేవతలనుకూడ మించిపోగల రని వ్యక్త మగుచున్నది. ఇంద్రుని జయించి త్రిలోకాధిపత్యమును 
సంపాదించినను కామక్రోధములను జయింపనంతవటికు పరమసుఖము కలుగదని రాక్షసుల వృత్తాంతములవలన 
గ్రహింపదగియున్నది. 


పార్వతీపరమేశ్వరులు తన్ను చూడవచ్చినను సనత్కుమారుడు గమనింపక వారిచ్చు వరములను శాపములను 
లెక్కపెట్టలేదన్నచో తత్త్వజ్ఞుం డెట్లుండునో సనత్కుమారుని స్టితివలన గ్రహింపవలసియున్నది. అట్టి తత్త్వజ్ఞుని 
విషయమున కూడ కర్మానుష్టానము, భావనాబలము ప్రారబ్దములై ఫలము నీయక మానలేదు. ఆయన కావిచిన 
యగ్నియొక్క ఆరాధనమునకు ఫలముగా బ్రహ్మపుత్రత్వము సంభవించినది. రాక్షసులను జయింపవలయునని 
భావించినందులకు ఫలముగా తారకాసుర సంహారము కొజికు ఆయన కుమారస్వామిగా అవతరింపవలసివచ్చెను. 
అయినను ఆయన ఈజన్మలను ఈశరీరములను రాక్షస సంహారము మొదలైన కృత్యములను అన్నింటిని, 
అద్దములోని ప్రతిబింబములు వలె, స్వప్నములోని సన్ని వేశములవలె, తనయందే తోంచుచున్న చిత్రములనుగా 
చూచుచు ఆనందించుచున్నా(డు. అందువలననే ఆయన శాపములను వరములను కూడ లెక్క పెట్టలేదు. 


త్రిపురాదేవి తనలోనుండియే త్రిమూర్తులను వారిభార్యలను ఇతరశక్తులను సృష్టించెను. ఆమెనియోగముననే బ్రహ్మ 
దేవతలు మానవులు రాక్షసులు మొదలుగా సకలజీవులను లోకములను సృష్టించెను. ఈసృష్టి, ఇందులో రాజులు, 
దేవతలు రాక్షసులు పాలించుట యుద్దములు చేసి నశించిట, కొందటు ముక్తిని పొందుట, మొదలుగా సర్వము 
ఆమెయందే, అద్దములో ప్రతిబింబించు చిత్రములపరంపరవలె తోచుచున్నదనుట సృష్టము. ఆమెయే తన వినోదము 


కొజకు కేశివిలాసముగా మహానాటకమునువలె ఇది యంతయు గోచరింపంజేయుచున్నది. ఆమెనే తన స్వరూపముగా 
గుర్తించువారికి కూడ ఇది యంతయు ఆమెకువలినే వినోదమాత్రముగా తోంచు ననుట స్పష్టము. 


పరశురాముడు దత్తాత్రేయునివలన మమాత్మమును విన్న తరువాత, ఆత్మజ్ఞానమును, చర్యావిశేషములను వినెను. 
సుమేధుండను శిష్యుండు భార్గవునివలన దీని నంతను విని మాహాత్మ ఖండము జ్ఞానఖండము, చర్యాఖండమును అని 
మూడు భాగములుగా గ్రంథమును రచించెను. బ్రహ్మదేవుని యాదేశమున నారదమహర్షి సుమేధునియొద్దకు వచ్చి 
ఆగ్రంథమును వినిపింపు మనెను. సుమేధునకు హారితాయను(డను పేరు కలదు. హారితాయనుండు నారదునకు 
గ్రంథమును వినిపించెను. 


త్రిపురారహస్యసారమున - జ్ఞానఖండము 


ప్రథమాధ్యాయము - విచారోదయము 


శ్రి గణేశునకు నమస్కారము 


హారితాయను,డు నారదునితో నిట్లు చెప్పుచున్నాడు. ఓమ్‌. సర్వమునకు కారణమైనయానందమే రూపముగా గలిగి 
జగత్తు అను చిత్రముయొక్క ప్రతిబింబమునకు అద్భుతమైన దర్పణమువలె నున్న చిన్మయియైన పరదేవతకు 
నమస్కారము. 


నారదా! పరమార్దసాధనమైన త్రిపురాదేవియొక్క మాహాత్మమును శ్రద్దతో వింటివి కదా! ఇంక నీకు మహాద్భుతమైన 
జ్ఞానఖండమును' చెప్పెదను. దానిని విన్నచో మనుష్యుండు శోకమును పౌందఃడు. వైదికము వైష్ణవము శైవము శాక్తము 
పాశుపతము అని యనేకవిధములుగా నున్న విజ్ఞానము నంతను చక్కగా పరిశీలించినతరువాత, ఈజ్ఞానమువలె 
మనస్సునకు ఎక్కునట్టిది మణీయొకటి లేదని నీశ్చయింపబండినది. దానిని భగవంతు.డైన దత్తాత్రేయుండు ఇ భార్గవునకు 
హేతువులతో అనుభవముతో నిరూపించెను. ఇది విన్న తరువాత కూడ ఎవని కైనను జ్ఞానము కలుగకున్నచో వానికి 
శివుడే సాక్షాత్కరించి బోధించినను కలుగదు. 


సత్పురుషుల చరిత్రము అద్భుతము. నావలనకూడ దేవర్షియైన నారదుడు ఏదో కొంచెము విన(గోరుచున్నా( డన్నచో, 
ఇది నన్ను అనుగ్రహించుటయే. కస్తూరికి సువాసననలె సజ్జనులకు అనుగ్రహము సహజము. 


దత్తాత్రేయునివలన భార్గవరాముడు త్రిపురామహాత్మమును విని భక్తిచేత కొంతసేపు తన్మయుడై యుండి కనులు 
తెచి ఆనందాశ్రువులతో గగుర్పాటుతో గురువునకు సాష్టాంగముగ ప్రణమిల్లి లేచి గద్దదస్వరముతో ఇట్లనెను. 
"కరుణాసింధువులైన శ్రీగురుదేవుల యనుగ్రహముచే నేను ధన్యుండనైతిని. కృతకృత్యుండ నైతిని. తమ దయవలన 
త్రిపురామహాత్మ్యము నంతయు వింటిని. ఆపరమేశ్వరిని ఉపాసింపంగోరు చున్నాను. ఆపద్ధతిని నాకు బోధింపుండు." 


భార్గవునియొక్క భక్తిని శ్రద్దను అర్హతను చూచి దత్తాత్రయుండు త్రిపురాదేవియుపాసనకై అతనికి దీక్ష నొసంగెను. 
శ్రేష్టమైన యాదీక్షను మంత్రయంత్రాదులతో సక్రమముగా సమగ్రమముగా పొంది ఆనందమయు(డై ఆపరమేశ్వరిని 
ఉపాసించుటకు గురువుయొక్క ఆజ్ఞను పొంది భార్గవుడు ఆయనకు ప్రదక్షిణ మాచరించి ప్రణమిల్లి మహేంద్రగిరికి 
పోయెను. అచ్చట నిత్యనై మిత్తకములైన కర్మలను నిర్వహించుకొ నుచు పండ్రెండు సంవత్సరములు దీక్షతో 
త్రిపురాదేవిని ఉపాసించెను. అంతకాలము 'అప్పపాటులో గడచినట్లుండెను. 


ఒకనాం డాయన సుఖముగా కూర్చుండి ఇట్లనుకొనెను. "పూర్వము మార్గమున నేను ప్రార్థింపగా సంవర్తుండు 
ఏదోచెప్పెను. అప్పు డది నాకు కొంచెము కూడ తెలియలేదు. నేను దేనిని కోరి మొదట గురువును ప్రార్థించితినో అది 
కూడ మజిచితిని. ఆయన వలన త్రిపురామహాత్మమును వింటిని కాని సంవర్తుండు చెప్పినదేదో తెలిసికొనలేదు. అది 
కాక సృష్టప్రసంగమునందు నేనే దత్తగురువును కొన్ని సందేహములు అడిగితిని. ఆయన కువలుని కథను చెప్పి అవి 
ఇప్పుడు ఆవశ్యకము కాదని సమాధానము చెప్పలేదు. 


ఈలోకముయొక్క పద్దతి నాకు కొంచెము కూడ తెలియుట లేదు. ఇంత యాడంబరముతో ఈజగత్తు దేనినుండి 
పుట్టినది? ఎక్కడికి పోవుచున్నది? ఎచ్చట నిలుకడను పొందుచున్నది? అన్నియెడల అంతయును అస్టిరముగనే 
కన్పించుచున్నది. అస్టిరములైన విషయములతో వ్యవహారములు స్థిరము లైనట్లే జనులు వర్తించుచున్నారు. 
విమర్శనము లేని యీ లోకుల వ్యవహారము చిత్రముగా నున్నది. ఒక గ్రుడ్డివాని వెనుక మజియొక గ్రుడ్డివాడు 
పోవుచున్నట్లుగా జనులు వర్తించుచున్నారు. నావర్తనము కూడ ఇందులకు అన్నివిధముల నిదర్శనముగా నున్నది. 
నా శైశవమునందు ఏమి జరిగినదో గుర్తులేదు. కౌమారమునందు ఒకవిధముగా ,వనమునందు వేటొక విధముగా 
ఇప్పుడు మజియొకవిధముగా వ్యవహారము జరుగుచున్నది. ఈవ్యవహారములకు ఏమి ఫలమో తెలియుట లేదు. 
ఫలమును కోరి ఎప్పడు ఏపని చేయుచున్నను, అది చక్కగా నున్న దనియే ఆపని చేయుచున్నారు. అచ్చట ఏమి 
ఫలము కలుగుచున్నది? దేనిచేత ఆత్మకు సుఖము కలుగుచున్నది? దేనిని లోకులు ఫలమనుకొనుచున్నారో, 
విమర్శించినచో, అది నిజముగా ఫలము కాదు. ఒకండు ఒకఫలమును పొంది మరల దాని కొరకు యత్నించుచున్నచో 
అది ఫలమని నేను తలంపను. ఫలమును నిజముగా పొందియున్నచో వానికి దానియందు మరల ఎట్లు కోరిక 
కలుగును? మటీ జను లందటును పొందిన ఫలమునే మరల పొందుటకై యత్నించుచున్నారు. కావున దుఃఖము 
పోవుటయో లేక సుఖము కలుగుటయో ఫల మని చెప్పవలె. చేయవలసినపని మిగిలియుండగా దుఃఖనాశము గాని 
సుఖము గాని కలుగదు. కాంబట్టి కర్తవ్యమును కలిగియుండుటయే దుఃఖము లన్నింటిలో పరమ దుఃఖము. 


శరీర మంతయు దగ్ద్షమగుచుండంగా పాదములయందు మాత్రము గంధము పూయుటవలన గుండెలో బాణము 
గ్రుచ్చుకొని యుండ అప్సరసలు కౌంగిలించుకొనుటవలన, క్షయరోగికి సంగీతము వినిపించుటవలన కలుగు సుఖము 
ఎట్టిదో కర్తవ్యము మిగిలియున్న వానికి కలుగు సుఖము కూడ అట్టిదియే. కర్తవ్యము ఎవరికి లేదో వారే ఈలోకములో 
సుఖము కలవారు. కర్తవ్యము మిగిలియున్న వానికి కూడ సుఖము కలుగు నన్నచో కొథతవేయంబడివానికి కూడ 
గంధము పూసి పుష్పమాలికలు వేసినచో సుఖము కలుగునని చెప్పవలసియుండును. ఆహా! ఇది ఎంత విచిత్రము! 
వందలకొలంది కర్తవ్యములు వచ్చి పైంబడుచున్నను ఇచ్చట నేదో సుఖము కల దని దానికొజకు జనులు ఎల్లప్పుడు 
యత్నించుచునే యున్నారు. మనుష్యులయుక్క ఈయవిచారమహాత్మ మును ఏమని చెప్పుదును! కర్తవ్యములు 
అనంతములుగా కొండలవలె పైనంబడుచున్నను సౌఖ్యమును పొందుచున్నారు. సౌఖ్యముకొజుకు సార్వభౌముడు ఎట్లు 
ఎల్లప్పుడు యత్నించుచున్నా డో అట్టే బిచ్చమెత్తుకొనువాండు కూడ యత్నించుచున్నా(డు. రాజుసుఖము వేటు. 
బిచ్చగానిసుఖము వేటు. ఇరువురును తాము కృతకృత్యులైనట్లే తలంచుచున్నారు. ఫలమును గూర్చి ఆలోచనయే 
లేక అందును ఏమార్గమున పోవుచున్నారో నేనును ఆమార్గముననే పోవుచున్నాను. విమర్శలేని 
యీలాౌకికవ్యవహారప్రజ్ఞ ఇంక చాలును. ఈవిమర్శతో నే దయానిధియైన గురువు నొద్దకు పోవలె. వెనుక నేను 
తెలిసికొనంగోరినవి. ఇప్పుడు తెలిసికొనవలసినవి యైనవిషయములు సందేహములు సముద్రమువల నున్నవి. ఆయన 
గావించుబోధ అనునౌకచేత ఈసముద్రమును దాటెదను." 


ఇట్లు నిశ్చయించుకొని భార్గవరాముండు గంధమాదన శైలమునకు పోయి దత్తాత్రేయునకు సాష్టాంగముగ ప్రణమిల్లెను. 
ఆయన భార్గవు నాశీర్వదించి ఆదరముతో నిట్లనెను. "వత్స! లెమ్ము. నిన్ను చూచి చాలకాల మైనది. నీకు కుశలమే 
కదా!" భార్గవుడు కూర్చుండి అంజలించి యిట్లు పలికెను. "కరుణాసింధువులైన తమయొక్క అనుగ్రహమునకు 
పాత్రుండనైన నాకు కుశలమునకు లోప మెట్లు కలుగును? ఇంతకాలము తమపాదముల సన్ని ధినుండి దూరముగా 
నుంటి ననుచింత తప్ప నాకు ఏకొజితయును లేదు. ఇప్పుడు తమదర్శనము చేత ఆనందపూర్ణుండనై యున్నాను. 
కాని నాహృదయమునందు చాలకాలముగా ఒక సందేహము మెదలుచున్నది. తమరు అనుమతించినచో 
అడుగుదును." 


అది విని దయానిధియైన దత్తగురువు ప్రీతుండై "భార్గవా! నీసంశయ మేమో అడుగుము. నీవు కోరిన విషయమును 
చెప్పుదును" అని పలికెను. 


ఇది జ్ఞానఖండమున విచారోదయమన్నది ప్రథమాధ్యాయము. 


ద్వితియాధ్యాయము-విచారమాహాత్మ్యము 


భార్గవరాముడు గురువునకు ప్రణమిల్లి అంజలించి ఇట్లు పలికెను. "భగవానుండా! పూర్వము క్రోధముతో 
రాజవంశములను ఇరువదియొక్కమారులు సంహరించి రక్తముతో నిండినమడుగులో పితరులకు తర్పణము 
గావించితిని. నాభక్తివిశేషమువలన పితృదేవతలు సంతుష్టులై నాక్రోధమును ఉపశమింపజేసిరి. మాతండ్రిగారి 
యాజ్ఞవలన శాంతుండ నైతిని. ఇప్పుడు విష్ణుదేవుండు శ్రీరాముండుగా అయోధ్యయందు అవతరించియున్నాండు. 
ఆయనయందు కూడ నేను క్రోధముచేత అంధుండనై బలగర్వముతో ఆయనను ఎదుర్కొంటిని. ఆయన 
నాబలగర్వమును తొలంగించి పరాజితుని చేసి బ్రాహ్మణుండ నని దయతలచి ప్రాణములతో విడిచిపెట్టెను. అచ్చట నుండి 
తిరిగి వచ్చుచు నిర్వేదముతో నే నెంతయో దుఃఖించితిని. అప్పుడు మార్గమునందు నివుటు గప్పిన నిప్పువలె నున్న 
సంవర్తుని ఆకస్మికముగా చూచితిని. ఆయన అవధూతేంద్రుండని స్పురించెను. సంతప్పు(డైనవానికి చల్లనిగాలి సోకినట్లు 
ఆయనయొక్క సమాగమమున నాహృదయము చల్లబడి ఎంతోమాయి నొందితిని. అప్పుడాయనను, "అయ్యా! 
తమస్థితి ఎట్టిది?" అని ప్రశ్నించితిని. ఆయన తత్త్వముయొక్క సారనమును ముద్దగా చేసి అమృతమును వలె నాకు 
అందించెను. దరిద్రుడు మహారాజ్ఞిని ఎట్లు తజటి తబిచి ప్రశ్నింపంజాలండో అట్టే నేనును ఆయనను వివరముగ 
అడుగ(జాలనైతిని. అయినను అది నాకు నెట్లు సులభముగ తెలియునో అట్లు చెప్పుండని ఆయనను ప్రార్థించితిని. అప్పు 
డాయన తమయొద్దకు పొమ్మని చెప్పెను. పిమ్మట గ్రుడ్జివాఃడు జనులను చేరుకొన్నట్లు నేను మిగుల సుఖప్రదములైన 
తమపాదములయొద్దకు చేరితిని. 


తమవలన త్రిపురాదేవియొక్క మాహాత్మ్యమును సమగ్రమముగా విని ఆమెను భక్తితో ఉపాసించితిని. ఆమె తమయొక్క 
రూపమున నాచిత్తమునందు నిత్యము భాసించుచున్నది. దీనివలన ఫలమేమి? సంవర్తుండు చెప్పిన దేమో కొంచెము 
కూడ తెలియలేదు. భగవానుడా దయయుంచి ఆయన ఏమి చెప్పెనో అది నాకు బోధింపుండు. అది తెలియకున్నచో 
నాకు కృతకృత్యతకలుగదు. దానిని తెలిసికొనకుండ నేను చేయుచున్న దంతయు బాలక్రీడవలె తోచుచున్నది. 
పూర్వము నేను గొప్పదక్షిణలతో విశేషమైన యన్నప్రదానముతో పెక్కు యజ్ఞములను చేసితిని. వానిఫల మంతయు 
అల్పమే యని సంవర్తుండనెను. ఏది అల్పఫలమో అది అన్నివిధముల దుఃఖమే యగు నని తలంచుచున్నాను. 
సుఖము లేకుండుట దుఃఖము కాదని అల్పమైన సుఖమే దుఃఖ మని చెప్పుదురు. ఎందువల్ల ననగా సుఖము 
పోవునప్పుడు కలుగు దుఃఖము అసలు సుఖమే లేనప్పటి దుఃఖముకన్న మిగుల బాధాకరముగ నుండును. 
ఇంతమాత్రమే కాదు. అధికమైనసుఖమును సంపాదించినను అది కూడ ఎప్పుడైనను పోవచ్చు ననుభయము 
ఉండనేయున్నది. ఇంక ఏకర్మలు చేసినను ఏయుపాసనలు చేసినను మృత్యువు రాదు అనుమాట లేదు. త్రిపురాదేవి 
యుపాసనము కూడ మానసికమైన క్రియయే యగుటచేత అదియును బాలక్రీడవలెనే యున్నది. ఇది ఇట్లు 
కాకున్నను శాస్త్రభేదముచేత ఇంకొక విధముగా చేయవచ్చును. ఈయుపాసనమును ఈదేవిని గాక మజీయొక 
దేవతను ఆలంబనముగా గైకొని యైనను చేయవచ్చును. ఏదేవతను ఎట్లు ఉపాసించినను ఈయుపాసనాఫలము కూడ 
యజ్ఞముల ఫలములవల౮ ఆసత్యమే యగును. అసత్యము సత్యముతో సమయాన మెట్లగును? కర్మ గాని, ఉపాసన 
గాని కర్తవ్యమన్నచో అది నిత్యము చేయవలసియే యుండును. ఇంక దానికి అవధి ఎక్కడ? భగవంతుడైన 
యాసంవర్తుండు కర్తవ్యలేశము అను విషాగ్నిజ్వాలకు దూరు(డై సకలవిధముల చల్లగా నున్నట్లు కన్పించినాండు. 
దావాగ్ని వనమును దహించుచుండశా దానికి ఎడముగా నున్నమంచి నీటి కొలనులో క్రీడించుచున్న గజమువలె 
ఆయన అభయమైన మార్గమును ఆశ్రయించి ఈలోకవ్యవవహారమును చూచి నవ్వుచున్నవానివలె నాకు 


కన్పించినాండు. ఆయన ఎట్టి కర్తవ్యము లేక సంతోషము అనునమృతమును ఆస్వాదించుచు ఆనందించుచున్నాండు. 
ఆయనకు అట్టి స్థితి ఎట్లు కలిగినది? అప్పుడాయన నాకు చెప్పినది ఏమి? ఇదియంతయు నాకు తమరు దయతో చెప్పి 
నన్ను కర్తవ్యము అను కాలసర్పమునుండి విముక్తుని గావింపవలయును." 


ఇట్లు ప్రార్ధించి భార్గవుడు గురువుయొక్క చరణములయందు సాష్టాంగముగ ప్రణమిల్లెను. అప్పుడు భార్గవుండు 
ముక్తిమార్గమున ప్రవేశించుటకు అర్హుండై యున్నా(డని గ్రహించి దత్తాత్రేయుడు దయతో ఇట్లనెను. "వత్స! లెమ్ము. 
ధన్యుండ వైతివి సముద్రములో మునుగుచున్నవానికి నౌకవలె నీకు ఈయాలోచన కలిగినది. సకల 
కర్మానుస్టానములవలనను కలుగవలసిన ఫల మిదియే. సకల ప్రాణులహృదయములందును ఆకాశరూపమున నున్న 
యాత్రిపురాదేవి 'నీవు తప్ప నాకు వేటు శరణము లేదు' అని తన్ను ఆశ్రయించుభక్తుని మృత్యువులపరంపరనుండి 
తప్పించి పరమపావనమైన పదమునకు చేర్చును. కర్తవ్యము అను భేతాళుని చూచి భయపడుచున్నంతవటికు సుఖ 
ముండదు. కర్తవ్యము అను విషముచేత మూర్చితమై యున్నయీ జగత్తును చూడుము. ఇది తనకు ఏది హితమో 
దానిని గుర్తింపంజాలకున్నది. అనాదికాలమునుండి ఇది భయంకరమైన కర్తవ్యమను విషసముద్రమునందు 
ఉడికిపోవుచు గతిని గానలేకున్నది. 


కొందటు బాటసారులు ఒకప్పుడు వింధ్యపర్వతమును చేరిరి. వారు ఆకలియొక్క తీవ్రతచేత కనులు తిరుగుచుండంగా 
విషముష్టిపండ్లను చూచి తుమ్మికిపండ్లు అనుకొని భక్షించిరి. ఆపండ్లవలన కలిగిన విషజ్వాలచేత శరీరములయందు 
తాపము బయలుదేరగా వారు ఆతాపశాంతికై నిమ్మపండ్లనుకొని ఉమ్మెత్త పండ్లను తినిరి. దానిచేత వారు ఉన్మత్తులై 
ఒకరితో నొకరు కలహించుచు కొట్టుకొనుచు ముండ్ల పొదలలో పడి శరీరముల నిండ గాయము అగుచుండంా అర్గరాత్రికి 
ఒకనగరద్వారమును చేరిరి; ద్వారపాలకులు అడ్డగింపగా వారితో కలహంచిరి. ఆద్వారపాలకులు బెత్తములతో 
కొట్టనారంభింపంగా వీరిలో కొందటు అగడ్తలో కూపములలో పడి మరణించిరి. మజి కొందటు బందీలుగా పట్టువడిరి. 
లోకములో జనులు కూడ ఏదో మేలును కోరుచు కర్తవ్యవిషముచే మూర్చితులై నశించుచున్నారు. 


భార్గవా! నీవు ధన్యుఃడవు; అభ్యుదయము నొందితివి. శ్రేయస్సు అనుమహాసౌధమును ఆరోహించుటకు మొదటిమెట్టు 
విచారణమే. సరియైన విచారణము లేకుండ ఎవనికైనను క్షేమము ఎట్లు కలుగును! ఆవిచారమే పెద్ద మృత్యువు. 
దానిచేతనే జను లందటు హతులగుచున్నారు. విమర్శించి పనిచేయువాండు ఎల్లయెడల అభీష్టమును పొంది 
జయించుచున్నాండు. అవిచారముచే రాక్షసులు హతులైరి. దేవతలు విచారపరాయణులై సుఖము నొందిరి. వారు 
విచారమువలననే విష్ణువును ఆశ్రయించి శత్రువులను జయించుచున్నారు. సుఖ మనువృక్షమునకు చాల 
శక్తివంతమైన విత్తనము విచారము. విచారము గలవాండే అందటికన్న అధికుం డగుచున్నా(డు. దానిచేతనే 
బ్రహ్మవిష్టుమహేశ్వరులు పూజింపంబడుచున్నారు. దానిని కోల్పోయినప్పుడు వారు కూడ ఆపదలపాలైనారు. ఎవరు 
క్షణమైనను విచారమును వదలియుండరో వారే మహాత్ములు. వారికి నిరంతరము నమస్కరించుచున్నాను. 


జనులు విమర్శింపకుండ  కర్తవ్యములపాలై మూఢులగుచున్నారు. కొందజు విచారించి అపారములైన 
సంకటములనుండి విముక్తి నొందుచున్నారు. ఈయవిచారము ఎప్పటినుండియో లోకములను ఆవరించియున్నది. 
ఎండలు మండుచుండంగా ఎడారిలో చల్లని నీరు ఎట్లుదొరకదో అట్లే అవిచార మున్నంతవటికు విమర్శపుట్టదు. విచారము 
కలుగుటకు దేవియారాధనమే పరమసాధనము. భక్తితో పరదేవతను ఆరాధించినచో ఆమె ప్రసన్నురాలై, ఆకాశము 
నందు సూర్యునివలె, చిత్తమునందు విచారరూపమున ప్రకాశించును. కావున కపటము లేకుండ గురువును సేవించి 
ఆయన భోధించిన క్రమమున సర్వాంతర్యామిని ఆత్మరూపయునైన త్రిపురామహేశ్వరిని ఆరాధింపవలయును. 
నిర్మలమైన భక్తి శ్రద్ద ఆరాధనమునకు మూలములు. ఆమెమహాత్మ మును వినుటవలన భక్తి శ్రద్దలు కలుగును. 
కావుననే నీకు మొదట మాహాత్మ్యమును వినిపించితిని. దానిని వినుటవలన ఇప్పుడు నీకు ఈశుభము కలిగినది. 
విచారము శ్రేయస్సునకు మూలము. కావున ఇంక నీకు భయము లేదు. సన్నిపాతజ్వరము వచ్చినవాడు 
బాషధమును సేవించునప్పుడు ధాతువులయొక్క పరిశుద్ధత  కలుగువజికు భయముండును. అట్లే 
అవిచారమున్నంతవటికు జీవులకు మహాభయము తప్పదు. విమర్శనము పుట్టనంతవజకు కలుగుజన్మ లన్నియు 
నిషలములు. విమర్శనము కలజన్మమే సఫలము. బావిలోని కప్పవల ఈబ్రహ్మాండ మనుకూపమునందు జీవులు 
శుభమేదో అశుభ మేదియో విమర్శించి గ్రమింపలేక పుట్టి పుట్టి నశించుచున్నారు. దుఃఖమును కలిగించు 


వానియుందు సుఖబుద్దిని, సుఖమును కలిగించువానియందు దుఃఖమును తలంపును పొందుచు అవిచారముయొక్క 
ప్రభావమువలన సంసారాగ్ని యందు ఉడికిపోవుచున్నారు. ఆడగాడిద వెనుకకాళ్ళతో ఎన్ని పర్యాయములు 
తన్నుచున్నను మగగాడిద దానివెంటనే ఎట్లు పోవుచుండునో అట్టే జనులు పూడ సంసారమువలన ఎన్ని దుఃఖములు 
పొందుచున్నను దానిని వదలలేకున్నారు. నీవు విచారాత్మకమైన బుద్ధిని పొందితివి; కావున దుఃఖమును 
తరింప(గలవు. 


ఇదిజానఖండమున విచారమాహాత్మ్యమన్నది ద్వితీయాధ్యాయము. 
వో 


9. 


బాలబ్రయ 


ఉపాసన మానసికమైనక్రియ. అది కర్తవ్యముగా తోంచయచున్నంతవజకు సుఖము కలుగదు. ఆయుపాసనవలన 
విచారము కలుగవల. తత్త్వమును విదారించినప్పుడు ఆత్మజ్ఞానము కలుగును. అప్పుడు కర్తవ్యబుద్దిపోయి సుఖము 
కలుగును. | 


మూ(డవయధ్యాయము - సత్సంగమాహాత్మ్యము 


భార్గవరాముడు మిగుల కుతూహలముతో దత్తాత్రేయు నిట్లు ప్రశ్నించెను. "భగవానుండా తమరు చెప్పినది నిజము 
అవిచారమువలననే జను లన్నివిధముల నశించుచున్నారు. విచారమువలన శేయస్సు కలుగు ననియు తమరు 
నిరూపించినారు. కాని యిందు నాకొక పెద్దసందేహము కలుగుచున్నది. ఆవిచారమును పొందుట యెట్లు? దానికి 
సాధన మేమి? అది సహజమే యైనచో ఎల్లరును దానిని గూర్చి ఏల వినుట లేదు? నా కైనను అది యొప్పటివజకు 
ఏల కలుగలేదు? నాకన్నను అధికమైన దుఃఖముకు పొందినవారు జీవితములో అడుగడుగున ఆపదలు పొందినవారు 
అనేకు లున్నారు? వారందజును ఈవిచార మనుసాధనమును ఎందులకు పొందుట లేదు? దయతో చెప్పుడు." 


అప్పుడు మరల దత్తాత్రేయుండు సంతోషించి యిట్లనెను. "నాయనా! వినుము. సత్పురుషులతో సమాగమమే సకల 
దుఃఖములను తొలగించి శ్రీయస్సునకు మూలకారణ మగును. పరమార్ధ మనుఫలము లభించుటకు సత్సంగమే బీజ 
మని చెప్పుదురు. నీవు కూడ మహాత్ము,డైన సంవర్తునియొక్క సమాగమమువలననే శ్రేయస్సునకు మూలమైన 
యీదశను పొందితివి? సత్పురుషులు సమీపమునకు వచ్చినంత మాత్రముననే మనకు పరమసుఖమును 
కలిగింతురు. సత్పురుషులతో సహవాసములేకుండ ఎవండు ఎప్పుడు పరమశ్రేయస్సును పొందినాండు? లోకమునందు 
ఎవడు ఎట్టివానితో కూడి యుండునో వాండు నిస్సంశయముగా అట్టిఫలమునే పొందును. ఈవిషయమున ఒకకథను 
చెప్పెదను వినుము. 


పూర్వము దశార్ణ దేశమును ముక్తాచూడు(డనురాజు పాలించుచుండెను. అతనికి హేమచూడుండు మణిచూడుండు అని 
యిరువురు పుత్రులుండిరి. రూపవంతులు విద్యావంతులు గుణవంతులు అయిన వారిరువురు ఒకనాండు సేనలతో 
కూడ వేటకొజకు సింహవ్యాఘ్రాదులతో భయంకరమైన సహ్యపర్వతముయొక్క వనమునకు పోయిరి. వారు అచ్చట 
వాడియైన బాణములతో మృగములను సంహరించుచుండణా పెద్దగాలి బయలుదేరి ఇసుకను బాలను కర్షమువల 
కురియంజొచ్చెను. ఆకాశము దుమ్ముతో నిండిపోయి అమావాస్య రాత్రివలెనయ్యెను. ఆమహాంధకారమున 
సైన్యమంతయు చెల్లాచెదరయ్యెను. రాజపుత్రులును చెరియొకదిక్కుగా పరువెత్తిరి. 


హేమచూడు(డు ఒకతాపసాశ్రమమును చేరెను. సుందరమైన యా యాశ్రమమున అత(డు బంగారువర్ణమున 
అగ్ని శిఖవలె ప్రకాశించుచున్న యొకకన్యను చూచెను. ఆసుందరిని చూచి అతండు నవ్వుచు "ఎవరు నీవు? నిర్భనమైన 
భయంకరమైన యీూవనమునందు ఎట్లు నివసించుచున్నావు? ఇచ్చట మీవా రెవరున్నారు? ఒంటరిగా ఎట్లుందువు?" 


అని యడిగెను. ఆమె యిట్లనెను. "రాజపుత్రా! నీకు స్వాగతము. ఈయాసనముపై కూర్చుండుము. అతిథులను 
పూజించుట తపస్వులకు ధర్మము. నీవు తీవ్రమైనగాలిచే బడలియున్నావు. గుజ్జమును ఖర్జూరవృక్షమునకు కట్టివేసి 
కొంచెము విశ్రమింపుము. తరువాత నావృత్తాంతమును విన్పింతును. 


హేమచూడుండు అట్లే గావించిన పిమ్మట ఆమె అతనికి ఫలములతో రసములతో ఆతిథ్య మొసంగెను. అతండు విశ్రాంతి 
నొంది సుఖాసీను(డై నతరువాత ఆమె మధురముగా ఇట్లు చెప్పెను. "రాజకుమారా! శివభక్తుండైన వ్యాఘ్రుపాదు, 
డనుమునివర్యునకు నేను ధర్మముచేత పుత్రికను. నాపేరు హేమలేఖ. ఆయన తపోబలము చేత పుణ్యతమములైన 
లోకములను ఆర్జించి మునినాయకులచే పూజింపంబడుచుందడెను. ఒకనాండు విద్యత్రభ అనువిద్యాధరి ఇక్కడ నున్న 
వేణానదియందు స్నానమొనరింప వచ్చెను. అప్పుడే సుషేణుడు అను వంగదేశపురాజు కూడ అచ్చటికి వచ్చి 
స్నానము చేయుచున్నయామెను చూచి మన్మథవశుండయ్యెను. పిదప అత డామెను తన్ను వరింప ప్రార్థించెను. 
ఆమెయు వానిసౌందర్యమునకు మోహితయై వానితో సంగమించెచు. అతండు వెడలిపోయిన తరువాత జరిగిన 
యపచారమును గ్రహించి, భర్తను తలంచి ఆమె యత్యంతభీతయై సద్యోగర్భమున జన్మించిననన్ను ఇచ్చటనే వదలి 
వెడలిపోయెను. సంధ్య నుపాసించుటకై నదికి వచ్చిన వ్యాఘ్రుపాదుండు నన్ను చూచి కరుణించి తెచ్చి పెంచెను. నేను 
ఆయనకు ధర్మపుత్రికనై పితృసేవాపరాయణనై యున్నాను. ఆయనయుక్క మహిమవలన దుష్టుబుద్ధులైనచో 
దేవదానవులుకూడ ఈయాశ్రమమును ప్రవేశింపంజాలరు. ఎట్టేని ప్రవేశించి రేని నశింతురు. కావున నాకు భయ 
మేమియు లేదు. ఇది నావృత్తాంతము. కొంచెము సేపుండుము. మాతండ్రి రాగలండు. ఆయనను దర్శించి ప్రణమిల్లి 
అభీష్టమును పొంది రేపు ఉదయము పోవచ్చును." 


ఆమెమాటలను విని సౌందర్యమోహితు' డయ్యును అతండు మాటాడలేకుండెను. అతనియవస్టను గ్రహించి ఆమె 
"రాజపుత్రా! ధైర్యమును వహింపుము. ఆయన ఇప్పుడే రాంగలండు. వెంటనే నీయభీష్టమును తెలిపీ ప్రార్థింపుము" అని 
పలికెను. ఇంతలో పత్ర పుష్పాదులను గైకొని వ్యాఘ్రుపాదుండు చనుదెంచెను. హేమచూడుండు లేచి ఆయనకు ప్రణమిల్లి 
పేరు చెప్పకొని ఆయన కూర్చుండు మనా కూర్చుండెను. ఆయన యోగదృష్టితో వానివృత్తాంతమును అభిలాషను 
గ్రహించి యోగ్యుండే అని నిశ్చయించి ఆమెను అతనికి పత్నిగా నొసంగెను. హేమచూడుండు చాల సంతోషము నొంది 
ఆమెను గైకొని నగరమునకు పోయెను. ముక్తాచూడుండు హేమలేఖను చూచి చాల సంతోషించి గొప్పవైభవముతో 
విధియుక్తముగా వివాహమును జరిపించెను. 


అంతట హేమచూడుండు ఆమెతో కూడి సౌధములందు వనములందు నదీతీరములందు భోగపరుడై క్రీడింపంజొచ్చెను. 
ఆమె ఆతనివలె భోగములందు ఆసక్తి నొందకుండెను. ఆమె ఎల్లప్పుడును ఉదాసీనురాలుగా నుండుటను గమనించుచు 
హేమచూడుండొకనాండు. ఏకాంతమునందు ఆమెతో నిట్లనెను. "నేను నీయందు అత్యంతము అనురాగము 
కలిగియున్నాను. కాని నీకు నాయందు అనురాగము లేదా? ఏల భోగములయందు ఎప్పుడును ఆసక్తిని 
పొందకున్నావు? నీకు అభీష్టములైన భోగములు ఇచ్చట లేవా? చాల శ్రేష్టములైన భోగములయందు కూడ నీవు 
అనాసక్తితోనే వర్తించుచున్నావు. నీవు అనాసక్తవుగా ఉన్నచో భోగములందు నాకు మాత్రము ఆనందమెట్లు కలుగును? 
నేను నీయందు ఎంతఆసక్తి కలిగియున్నను నీవు నాయందు మనస్సు లేనిదానవుగా నున్నావు. నేను పలకరించినను 
నీవు వినిపించుకొనవు. నేను నిన్ను గాఢముగా కౌగిలించుకొని చాలసేపైనను "మీరు ఎప్పుడు వచ్చితిరి?" అని 
అడుగుచున్నావు. ఇట్టి దాంపత్యమునందు కొయ్యబొమ్మతోడి సాంగత్యమునందువలె సుఖమెట్లుండునో చెప్పుము. 
నీయభిప్రాయ మేమో తెలుపుము. నిజము చెప్పవేని నామీ(ద ఒట్టు." 


ఇది జ్ఞానఖండమున సత్సంగమాహాత్మ్యమను తృతీయాధ్యాయము. 


9. 


బాలబ్రయ 


హేమలేఖ తల్లియగు విద్యుత్ర భ కన్యకాదు. ఆమెకు భర్త యున్నాండు. అందువలననే ఆమె సుషేణునితో సంగమించిన 
తరువాత భయపడుచు పుట్టినబిడ్డను వదలి భర్తయొద్దకు వెడలిపోయినది. తన తల్లి యొక్క వ్యభిచారమును, 
అందులో కూడ తనపుట్టుకకు కారణమైన వృత్తాంతమును హేమలేఖ హేమచూడునకు నిస్సంకోచముగ తెలిపినది. 


దీనివలన ఆమెయొక్క సత్యపరత్వము ఎంత గొప్పదో, హృదయము ఎంత నిర్మలమో వ్యక్తమగుచున్నది. సకల 
ధర్మములలో సత్యము శ్రేష్టము. సకల జీవులలో సత్యపరాయణులు ఉత్తములు. కావుననే హేమచూడుండు మాత్రమే 
కాక ముక్తాచూడు(డు మొదలగువారు కూడ ఆమెను మిగుల ఆదరించిరి. 


హేమలేఖ జీవన్ముక్తురాలు. ఆమెకు సంసారాభిలాష లేదు. వ్యాఘ్రుపాదుండు కూడ హేమచూడునియందు హేమలేఖపై 
వాంఛయున్నట్లు గమనించెనే కాని హేమలేఖ యభిప్రాయమును గమనింపలేదు. హేమలేఖ కూడ వివాహమును 
నిరాకరింప లేదు. ఆమెకు వివాహ మొనర్చి భర్తయొద్దకు పంపవలసిన బాధ్యత వ్యాఘ్రుపాదునకు ఏర్పడినది. 
లేకున్నచో ఆమెసౌందర్యమును చూచి ఎవరైనను ఆమెను కోరవచ్చును. అప్పుడు వారితో సంఘర్షణ తప్పదు. ఆమెకు 
వివాహ మొనర్చినచో ఆయనకు ఒకపెద్ద బాధ్యత తీరినట్లగును. ఇది గమనించియే ఆమె తనకు సంసారము అక్కట 
లేకున్నను వివాహమునకు అంగీకరించినది. మజీయును జీవన్ముక్తులు వ్యవహారమును ఆత్మకన్న అన్యముగా 
చూడరు. అందువలన వ్యవహారముచేత వారికి బంధముకలుగదు. 


నాలవయధ్యాయము - సత్సంగఫలము 


కంఠమును కాగిలించుకొని ఇట్లు పలుకుచున్న భర్తను చూచి హేమలేఖ దరహాసముతో నిట్లనెను. "నాథ! నామాట 
వినుము. నేను నీయందు విరక్తురాలను కాను. కాని లోకమున ఏది చాల ప్రియము. ఏది ఆప్రియము అని 
ఆలోచించుచున్నాను. ఏదియు నిశ్చయింప లేక స్త్రీ స్వభావమువలన దానిని గూర్చియే చింతించుచున్నాను. ఇందు 
తత్తమేదియో నివు చెప్ప వల". హీమచూడుండు పకపక నవ్వి యిట్లనెను. స్త్రీలు మూఢబుద్దులనుట నిజము. 
సందియము లేదు. తిక పక్షులు కూడ తమకు ఏది ప్రియమో ఏది అప్రియమో తెలిసికొ నుచున్నవి. అవి తమకు 
ప్రియమైనవానిని సమీపించుచు, అప్రియమైన వానినుండి దూరముగా తొ లంగిపోవుచున్నవి. దేవివలన సుఖము 
కలుగునో అది ప్రియము. దేనివలన దుఃఖము కలుగునో అది అప్రియము. ఇందులో ఇంత ఆలోచింపవలసిన 
దేమున్నది?" అప్పుడు హేమలేఖ ఇట్లనెను. "స్త్రీలకు విమర్శనజ్ఞాన ముండ దనుట నిజము. కావుననే నీవు చక్కగా 
విమర్శించి నాకు బోధింపవలె. నీవు" చక్కగా  బోధించినచో నేను కూడ ఈచింతనువదలి నీతో గూడి నిరంతరము 
భోగముల ననుభవింతును. సుఖము నిచ్చునది ప్రియము, దుఃఖమును కలిగించునది ఆప్రియము అని సూక్ష్మముగా 
విమర్శించి చెప్పితివి. కాని ఒకపదార్థమే ఒక ప్రదేశమునందు ఒకసమయమునందు ప్రియముగా ఉన్నను అదియే 
ఇంకొక ప్రదేశమున వేజొక సమయమున అప్రియ మగుచున్నది. ఇదియే ప్రియము. ఇదియే అప్రియము, అని 
దేనినిగూర్చి నిశ్చితముగా చెప్ప వీలగును? చలికాలమున ఇష్టమైన నిప్పుసెగ, ఎండలకాలమున ప్రియ మగుట లేదు. 
అట్లే చలిదేశములలో సుఖముగా నుండునెండ ఉష్ణదేశములలో తాపమును కలిగించుచున్నది. పరిమాణభేదముచేత 
ఒకపదార్గమే ప్రియము అప్రియము కూడ అగుచున్నది. కుంపటిలో నున్న నిప్పును ఎవరైనను ఉపయోగించుకొందురు 
గాని కార్చిచ్చును ఎవ్వరును కోరరు. ధనము భార్య పుత్రులు రాజ్యము మొదలగునవి యన్నియు ఇట్టివే. ఏదియును 
ఎల్లప్పుడు ప్రియము కాదు. ధనము భార్యలు పుత్రులు రాజ్యము పుష్కలముగా ఉండికూడ మహారాజు ప్రతిదినము 
ఏదో నక సమస్యతో చింతించుచునే యుండును. అవియేవియు లేనివాండు నిశ్చింతగా నుండుటయు మనము 
చూచుచునే యున్నాము. సుఖము కొజికు మనము కోరుచున్న భోగములు కూడ అనంతములుగా నున్నవి. 
ఎవడును సకల భోగములను పొంది సుఖించుట లేదు. కొంచెము భోగము కలిగినచో సుఖము కలుగదా అని 
అందువేమో. వినుము. దుఃఖముతో కూడిన సుఖము సుఖమే కాదు. దుఃఖము రెండు విధములుగా నున్నది. 
శరీరమునందు వ్యాధివలన కలుగుదుఃఖము బాహ్యము. కోరికలవలన మనస్సులో కలుగునది ఆంతరము. 
మానసికమైన దుఃఖము బలవత్తరమైనది. అదియే యీలోకము నంతను మ్రింగుచున్నది. కోరికయే దుఃఖమను 
ృక్షమునకు గట్టివిత్తనము. కోరికలకు దాసులైకదా ఇంద్రాదులైన దేవతలుకూడ నిత్యము కార్యనిమగ్ను 


లగుచున్నారు. కోరిక తీరుచు అందు కొంచెమే మిగిలి యున్నను అప్పుడు కలుగు సుఖము దుఃఖమువంటిదే 
యగును. అంత కన్నను పశుపక్ష్యాదులకు కలుగుచున్న సుఖమే మేలు. వందలకొలంది కోరికలు గలమానవునకు ఏదో 
కొంచెము లభించినప్పుడు సుఖము కలుగు నన్నచో ఇక సుఖము లేనివా6 డెవ6 డుండును? అట్లు సుఖముండు 
నన్నచో శరీరమంతయు దగ్ధ మగుచుండయగా గంధపు నీటిబిందువుచేతనే వానికి దేహము చల్లబడి హాయి కలుగునని 
చెప్పవలసియుండును. ప్రియురాలియొక్క కాంగిలివలన మానవుండు సుఖమును పొందుచున్నాండు. అప్పుడు 
సంభవించునట్టి శరీరముయొక్కవైషమ్యమువలన సంభో గముయుక్క పరిశ్రమమువలన తుదకు దుఃఖమే 
కలుగుచున్నది. నాడీసంఘట్టనమువలన కొంచెము సుఖము కలుగుచున్నచో అంతమాత్రపుసుఖము కుక్కలకు 
లేదా? వానియుందు లేనిసౌందర్యవిశేషము మనుష్యులయం దున్నది? ఆసౌందర్యమును గ్రహించుటవలన మనకు 
విశేష మైనయానందము కలుగుచున్న దనియందువేని, అదియును అభిమానమువలన కలుగుచున్నదే ఒక(డు 
మెచ్చిన సౌందర్యమును మజియుకండు మెచ్చండు. పదిమందికి వికృతముగా కన్పించు పురుషుండు ఒకానక స్త్రీకి 
ప్రియుడు కావచ్చును. 


పూర్వము ఒకరాజకుమారుం డుండెను. అతండు మన్మథుని మించినయందగాండు. ఆతనిభార్య కూడ చాల సౌందర్యవతి. 
అతండు ఆమెయందు అత్యంతము ఆసక్తుండై యుండెను. ఆమె మాత్రము ఒకభృత్యునియందు ఆసక్తురాలై యుండెను. 
వాడు ఆరాజపుత్రునకు ఎక్కువమోతాదులో మద్యము నొసంగుచు వానికి బాగుగా మత్తు కలిగినతరువాత 
కురూపిణియున యొకచేటికను రాజకుమారునియొద్దకు పంపి తాను ఆసుందరితో భోగించుచుండెను. 

లోకసౌందర్యవతియైన భార్యతో సుఖించుచున్నానని ఆరాజపుత్రుండు అనుకొనుచు ధన్యుండ నైతి నని తనతో 
ఎవడును సమానుడు కాదని తలంచుచుండెను. ఇట్లు చాలకాలము జరిగెను. ఒకనాడు దైవయోగమున ఆభృత్యు(డు 
పానపాత్రను రాజపుత్రునియొద్ద నుంచి వేజొకపనిమీ(ద త్వరగా పోవలసివచ్చెను. రాజకుమారుడు దానిని ఎక్కువగా 
త్రాగలేదు. కాని వెంటనే పోయి శయనమందిరమునందున్న చేటికతో రమించెను. అతనికి త్వరలోనే మత్తు వదలి 
పోయెను; వెనుకటివలె నిద్రముంచుకొని రాలేదు. అందువలన శయ్యపై వికృతాకారముతో నున్న చేటికను చూచి, ఇది 
యేమి అని విభ్రాంతు.డై, "నాప్రియురా లెక్కడ?" అని ప్రశ్నించెను. అది భయముతో గడగడ వణు(కుచు మాటాడక 
నిలిచియుండెను. జరిగిన మోసమును గ్రహించి అతండు కోపముతో కనులెట్టబడుచుండగా దానిజుట్టు పట్టుకొని కత్తి 
జళిపించుచు, "నిజము చెప్పుము. లేకున్నచో నిన్నిప్పుడే నజకెదను" అని బెదరించెను. అది ప్రాణభీతితో 
యథార్థమును చెప్పి భృత్యునితో కూడియున్న యతని భార్యను చూపించెను. 


ఒకచోట నేలమీ(ద చాపపై మలినదేహుండు వికృతమైన ముఖము కలవాండు నల్లగా మొరటుగా నున్నభృత్యుండు 
ఒడలుమబిచి నిద్రించుచుండెను. వానిని గాఢముగ కౌగిలించుకొని సౌందర్యవతి యైన రాజకుమారునిభార్య 
నిద్రించుచుండెను. వారిని అట్లు చూచి నంతనే రాజకుమారునకు మూర్చ వచ్చినట్లయ్యెను. ఆతడు కొంతసేపటికి 
తన్ను తాను నిగ్రహించుకొని ఏమనుకొనెనో వినుము. "ఛీ! సురాపానమత్తుండ నైననే నెంతమూఢు(డను! ఛీ! 
స్తీలయందు అత్యాసక్తులగు పురుషులు ఎంత అధములు! ఒకగోరువంక ఒకచెట్టునే ఆశ్రయించియుండదు. అట్లే స్తీలును 
ఒక్కపురుషునే ఆశ్రయించియుండరు. నేను ఎంతగా దున్నపోతువంటివ్యాడను కాకున్నచో దీనిని ప్రాణములె కన్న 
ప్రియురాలినిగా తలంతునా? శరత్కాలమునందలి మేఘము కన్నను స్త్రీలచిత్తవృత్తి చంచలము. ఎవడు స్త్రీలను 
నమ్ముకొని యుండునో వాడు నిజముగా అడవిగాడిదయే. స్తీస్వభావము ఇట్టిదని ఇప్పటివజికును 
తెలిసికొనకుండితిని. కావుననే ఇది నన్ను వదలికురూపు(డైన భృత్యునితో కూడి కులుకుచు నాయందు ఎంతో భక్తిని 
నటించుచున్నది. నేను సురాపానమత్తుండనై దీనిస్వభావమును రవ్వంతయు గ్రహింపలేక వంచితు(డనై ఘోరమైన 
యాకారముగలదానితో  క్రీడించుచుంటిని. నిజముగా ఈజగత్తులో నాకన్న మూఢుండెవండున్నాండు? ఇంత 
వికృతముగానున్న యీనీచభృత్యునియందు ఈదుష్టరాలు ఏమి సౌందర్యమును చూచి తనయందు అత్యంత 
ఆసక్తుండనై యున్న నన్ను వీడి వీనిని గూడుచున్నది?" 


ఇట్లు అనేక విధముల విలపించి ఆరాజపుత్రుండు అత్యంతము నిర్వేదము నొంది సర్వసంగములను వీడి వనములకు 
పోయెను. కావున సౌందర్య మన్నది మనస్సులో పుట్టునట్టిది. నేను సుందరినని నీవు నాయందు ఎంత ఆనందమును 
పొందుచున్నావో అంతకన్న అధికముగా కూడ కొ రడీ వికృతముగా నుండు స్తీలయందు పొందుచున్నారు. ఇచ్చట 
నకవిషయమును శ్రద్ధగా గమనింపుము. పురుషుడు స్త్రీని చూచునప్పుడు ఆమె వానికి వెలుపలనే యుండును. 


వెలుపల నున్న యామెయొక్క రూపమును అతండు తన మనస్సులో చిత్రించుకొనును. ఆరూపమునే అతండు 
మాటిమాటికి భావించుకొనుచు కోరికలను పెంచుకొనుచుండును. ఆకోరికలయొక్క వేగము చేత ఇంద్రియములు 
క్షోభించుచుండగా ఆమెను కూడి సుఖించుచున్నా(డు.అట్లు ఇంద్రియుములక్షోభను పొందనివాండు ఏసుందరియుందును 
వాంఛను రతిని పొందుటలేదు. ఇంద్రియక్షోభకు మూలము వాంఛ. వాంఛకు మూలము మనస్సులో ఒక 
యాకారమును చిత్రించుకొనుట. కావుననే బాలురకు యోగులకు ఎంత సౌందర్యవతిని చూచినను ఇంద్రియక్షోభము 
కలుగుట లేదు. కావున అందము అన్నది మనస్సులో నే పుట్టుచున్నది. వెలుపలి వస్తువు అందులకు నిమిత్తమాత్రమే. 
ఏస్త్రీయందు పురుషుఃడు రతిని పొందుచున్నా(డో ఆమె అందముగా నున్నను లేక మనదృష్టిలో వికారముగా వం 
వాండు ఆమెయందు సౌందర్యమునే Foe అత్యంత బిభత్సములైన యాకారములు గలస్త్రీలును 
పురుషులనుగూడి బిడ్డలను పొందుచున్నారు. ఆస్త్రీలు అందముగా నున్నా రని తోచకపోయినచో లేదా చాల 
వికారముగ నున్నా రని  తోచినచో ఆపురుషులకు వారియందు రతి యెట్లు సంభవించును? 


కావున రాజపుత్ర! వినుము. పురుషునకు స్తీయందు ఏర్పడుచున్న యభిమానమే అతనికి సుఖహేతు వగుచున్నది 
కాని ఆమె సౌందర్యముకాదు. తేనెయొక్క తీపీవలె దేహమునందు సౌందర్యము సహజమే అయినచో బాలబాలికలకు 
ఏల అనుభవమునకు వచ్చుట లేదు? దేశభేదములనుబట్టి మనుష్యులు వివిధములైన యాకారములను 
గలిగియున్నారు. ఒంటికాలు, ఒంటికన్ను, చట్టియక్యు, మిట్టపండ్లు మొదలగు వికారములు కలవారును వక్రం 
కలరు. నీవు నా వలన ఎట్లు సుఖించుచున్నావో వాటిన అట్టే తమస్త్రీలవలన సుఖించుచున్నారు. స్త్రీశరీరము 
పురుషులకు, పురుషశరీరము స్త్రీలకు ముఖ్యమైన సుఖసాధనముగా నున్నది. ఈశరీరముయొక్క వాస్తవస్థితి ఎట్టిదో 
విచారింపుము. ఇది యస్థిపంజరము. ఇది నాడీసముదాయములయల్లికతో రక్తమాంసముల పూతతో చేర్మముతో 
కప్పబడి గాదెవలె మలమూత్రములతో నిండియున్నది. ఇది శుక్రశోణితములవలన స్తీయొక్క గర్భమునందు ఏర్పడి 
మూత్రద్వార సమీపమునుండి వెలికివచ్చుచున్నది. ఆహా! ఇట్టి శరీరము కదా ప్రియముగా భవంపాటడుచున్న ద 
ఈశరీరమును కోరు చున్నావు కదా! దీనిలోని రక్తమాంసాది "భాగములలో ఏది నీకు ప్రియయో చెప్పుము? ఇట్టి 
బీభత్సమైన శరీరమునందు మనుష్యులు ఆసక్తు లగుచున్నా రన్నచో మలము పైకి ప్రాకుచున్న క్రిములకును వీరికిని 
భేద మేమున్నది? ఇట్టి వస్తుస్థితియందు ఏది ప్రియమో ఏది అప్రియమో ఎట్లు నిశ్చయింపవచ్చునో చెప్పుము?" 


ఈమాటలను విని యాతండు ఆశ్చర్యము నొంది ఆలోచించుచు భోగములందు విరక్తు డయ్యెను. పిమ్మట నతడు 
క్రమక్రమముగా ఆమెను ప్రశ్నించుచు తనయందు చిత్స్వరూపిణి యైనపరదేవతను తెలిసికొని అఖిలప్రపంచమును 
తనస్వరూపముగానే చూచుచు జీవన్ముక్తు+ డయ్యెను. అతేనివలన తత్త్వమును తెలిసికొని తమ్ము(డు మణిచూడుండు, 
తండ్రి ముక్తాచూడుండును జ్ఞానులైరి. ముక్తాచూడుని భార్యయు కోడలివలన జ్ఞానమును పొందెను. మహారాజువలన 
రాజపుత్రుల వలన ఉపదేశము నొంది మంత్రులు పౌరులు కూడ జ్ఞానవంతులైరి. క్రమముగా ఆనగరమున తత్త్వజ్ఞుడు 
కాని వాండెవండును లేకుండెను. విశాలమైన యానగరమునందు సంసారవాసనలు శమించి అది బ్రహ్మపురము అను 
ప్రఖ్యాతి నొంది జగత్తునందు అత్యుత్తమ మైనదిగా ప్రకాశించెను. అచ్చట చిలుకలు గోరువంకలు కూడ పంజరములలో 
నుండి ఇట్లు పరించుచుండెను. 


"దృశ్యమును వదలి దృక్వ్వరూపమైన మీయాత్మను పొందుండు. దర్పణమునందు ప్రతిబింబమువలె దృక్కుకన్న 
అన్యముగా దృశ్యములేదు' దృక్కే దృశ్యముగా నున్నది. నేనును దృక్కే” చరాచరమైన దంతయు దృక్కే సర్వమునకు 
దృక్కు స్వరూపము అగుటచేతనే సర్వమును భాంసిచుచున్నది. దృక్కు మాత్రము స్వతంత్రముగా ప్రకాశించుచున్నది. 
కావున “జనులందజును భ్రాంతినీ వీడి దృక్కును' మాత్రమే గ్రహించుచు సర్వమునకు ఆశ్రయమై 
భాసించుచున్న దృక్కునే భజింపుండు". 


వాసుదేవుండు మొదలైన బ్రాహ్మణు లొకసారి అచ్చటికి వచ్చి ఆచిలుకలు పలుకుచున్న వాక్యమును విని, "ఇందు 
పక్షులు కూడ విద్యా ప్రసంగమును చేయుచున్నవి. కావున ఇది విద్యానగరమే" అని పలికిరి. అప్పటినుండి అది 
విద్యానగరముగా ప్రసిద్ద మయ్యెను. 


కావున రామా! సర్వశుభములు కలుగుటకు సత్సంగమే మూలము. హేమలేఖయొక్క సంగమమువలననే 
ఆనగరములోని వారందరజు తత్త్వవేత్తలైరి. అందువలన శ్రేయస్సునకు శ్రేష్టమైన సాధనము సత్సంగమే యని 
తెలిసికొనుము." 


ఇది జ్ఞానఖండమునందు హేమచూడో పాఖ్యానమున సత్సంగ ఫలమున్నది చతుర్జాధ్యాయము. 
బాలబ్రయ 


హేమలేఖ భర్తకు తత్త్వమును బోధంచినది. ఆమెవలన అత్తగారును తత్త్వమును తెలిసికొనెను. హేమచూడునివలన 
తండ్రి. అన్న మొదలగు పెద్దవారు తత్తమును తెలిసికొనిరి. అందువలన చిన్న వారివలన, స్తీలవలన కూడ తత్త్వమును 
తెలిసికొనవచ్చు నని వ్యక్తమగు చున్నది. 


హేమలేఖ తత్తమును బోధింపంచూచినప్పుడు తనజ్ఞానమును ప్రకాశింపంజేయలేదు. ఆమె ప్రియము ఆప్రియము 
అనువానినిగూర్చ్‌ చర్చ మొదలుపెట్టి హేమచూడుండు లోకవ్యవహారమునుగూర్చి ఆలోచించునట్లుచేసినది. అతనికి 
జిజ్ఞాస కలిగి ప్రశ్నించుట మొదలుపెట్టిన తరువాత సమాధానములు చెప్పుచు తత్తమును బోధింప మొదలు పెట్టినది. 
భార్యభర్త భావమునందు వర్తనమునందును ఆమె ఎట్టి భేదమును పొందలేదు. మజీయును స్త్రీలకు ! స్త్రీలు. పురుషులకు 
పురుషులు తత్త్వమును బోధించియుండుట గమనింపందగియున్నది. 


అయిదవయధ్యాయము - బంధాఖ్యాయిక 


భార్గవుడు మిగుల హర్షము నొంది దత్తాత్రేయునితో నిట్లనెను. "భగవానుఃడా ఈకథవలన ఎవడు ఎట్టిసంగమును 
పొందుచున్నా(డో వాడు అట్టిఫలమునే పొందు నని, సత్పురుషులతోడి సంగమమువలన పరమశ్రేయస్సు కలుగు 
ననియు విశదమైనది. భార్యవలన ఉపదేశము నొందిన హేమచూడుండు ఏక్రమమున జీవన్ముక్తు. డయ్యెన్‌ దయతో 
వివరింపుండు." 


దత్తాత్రేయుండిట్లు చెప్పెను. "ఆమె మాటలను విన్నతరువాత హేమచూడుండు సకలవిషయములను విరసములనుగా 
చూచుచు మిగుల నిర్వేదము నొందెను. చాలకాలముగా విషయవాసనలకు లోంబడియున్నవాః డగుటచే భోగములను 
వెంటనే వదలుకొనుటకు+ గాని వెనుకటివలె అనుభవించుటకు. గాని చేతకానివా' డయ్యెను. అతండు సిగ్గుపడి ఆమెతో 
ఏమియు చెప్పలేదు. వికలమైనమనస్సుతో ఆత డిట్లు కొన్నిదినములు గడపెను. భృత్యులు భోగములను 
సమకూర్చుచున్నప్పుడు ప్రియురాలు చెప్పినదానిని స్మరించుచు, తన్ను తాను ఏవగొంచుకొనుచుండియు. 
పూర్వవాసనాబలమున వానిని అనుభవించుచుండెను. తరువాత ఆభోగములయందలి దోషములనుగూర్చి 
చింతించుచు మాటిమాటికి దుఃఖము నొందుచుండెను. ఊగుచున్న యుయ్యెలయం దున్నట్లుగా అతని చిత్తము 
ఆందోళిత మగుచుండెను. శ్రేష్టమైన భోజనము వస్త్రము భూషణము వనిత వాహనము మిత్రులు మొదలుగా 
దేనివలనను అతండు సుఖమును పొందంజాలకుండెను.' భోగములను వదలలేక పూర్వమువలె అనుభవింపలేక అతండు 
సర్వమును పోంగొట్టుకొన్నవానివలె దీను(డై యుండెను. 


అతనిస్టితిని గమనించి హేమలేఖ ఒకనాండు ఏకాంతమునుందు ఇట్లనెను. "నీవు ఎందువల్లనో వెనుకటివలె 
ఉల్లాసముతో నుండుట లేదు. దిగులుపడుచున్నట్లు కప్పించుచున్నావు. కారణ మేమి? భోగములవలన రోగములు 
కలుగు నని చెప్పుదురు. నీకు అట్టిబాధ ఏమియు కలుగలేదు కదా? సాధారణముగా సకల దేహములయందును. 
రోగములు ఉండునే యుండును. ఆహారము వస్త్రములు వాక్కు దర్శనము స్పర్శనము దేశకాలములు 
చేయుచున్నపని మొదలుగా దేని యందు వైపరీత్యము కలిగినను శరీరమున దోషములు ప్రకోపించును. కావుననే అవి 


మనకు తెలియకుండంగనే రోగములను కలిగించుచున్నవి. అవి పైకి వచ్చినతరువాత వానికి చికిత్స చెప్పబడుచున్నది. 
పుట్టని రోగమునకు ఎవండును ఎక్కడను చికిత్సను చెప్పలేదు కదా! కావున నీకు దేనివలన దుఃఖము కలుగుచున్నదో 
చెప్పుము." 


హేమచూడు+ డిట్లనెను. "నీమాటలను విన్నప్పటినుండి వెనుకటివలె దేనివలనను నాకు సుఖము కలుగుటలేదు. 
ఉరిశిక్ష విధింపంబడినవానికి ఏభోగమైనను ఎట్లు సుఖమును కలిగింపదో అట్లే నాకును మానాయనగారు 
సమకూర్చుచున్న భోగము లేవియు సుఖమును కలిగించుట లేదు. వెట్టిచాకిరి చేయుచున్నవానివలె ఇంద్రియ 
వాసనలకు లోంబడి వర్తించుచున్నాను. ఏమిచేసినచో నాకు సుఖము కలుగునో చెప్పుము." 


అప్పుడు హేమలేఖ తనలో ఇట్లు అనుకొనెను. "ఈతనికి నామాటలవలన గాఢమైన నిర్వేదము కలిగినది. 
ఈతనియందు శ్రేయస్సునకు బీజము ఉన్నది. కావుననే ఇట్టయ్యెను. ఎవరియందు శ్రేయస్సుయొక్క బీజము ఉండదో 
అట్టివారికి ఎట్టిబోధలవలన కూడ రవ్వంతయు మార్పు కలుగదు. స్వాత్మదేవతయైన త్రిపురాదేవిని ఎప్పుడో ఒకప్పుడు 
చిరకాలము ఆరాధించియున్న వారికే ఇట్లు భోగములందు వైముఖ్యము కలుగును." పిదప ఆమె ప్రియునకు 
తత్త్వమును బోధింపందలంచి తనపాండిత్యము ప్రకాశింప నీయక ఇట్లు చెప్పెను. 

పురాతనమైన నావృత్తాంతమును వినుము. పూర్వము మా అమ్మ నాకొక చెలికత్తె నొసంగెను. అది సహజముగా 
మంచిదే యైనను శూన్య అను దుష్టురాలితో సఖ్యము కలిగియుండెను. విచిత్రములు వివిధములును అయిన 
విషయములను ఆశ్చర్యకరముగ సృష్టింపంగలయాదుష్టురాలు మాతల్లికి కన్నుగప్పి నాచెలికత్తెతో చేరుచుండెను. దానిని 
నాచెలికత్తె వీడంజాలకుండెను. నేను కూడ నా చెలికత్తెను వదలలేకుంటిని. నేను దానియొక్క నిర్మలస్వభావమునకు 
లోనై దానిని వదలి క్షణము కూడ ఎచ్చటను నిలువజాలకుంటిని. ఆదుష్టురాలు రహస్యముగా నాచెలికత్తెను 
తనకుమారునితో కూర్చెను. వా(డుసురాపానముచే మదించిన మూఢాత్ముండు. వాడు నాయెదుటనే ఆమెను 
ఆక్రమించి భోగింపంజొచ్చెను. అది వానిచేత అనుభవింపండుచు నన్ను ఎప్పుడును వీడకుండెను. నేను కూడ దానిని 
వదలలేకుంటిని. తరువాత ఆమూఢునకు వానివంటివాండే అస్థిరుడు అను కొడుకు పుట్టెను. వాండు వెంటనే 
యువకుండై అతిచంచలు6 డయ్యను. తండ్రియొక్క మూఢత్వము నాయనమ్మయొక్క గుణము కలిగి వాడు 
అనేకములైన చిత్రవిషయములను నిర్మింప సమర్ధు(డై యుండెను. వాండు స్వయముగా పెక్కువిషయములలో 
విశారదుండయ్యును శూన్య అనుపేరుగల నాయనమ్మచేత మూఢుండు అనుపేరు గల తండ్రిచేత నిపుణతనుపొంది 
అత్యంతశీఘ్రము అకుంఠితమునైన గమనము కలవాండయ్యెను. 


ఇట్లు జన్మచేత నాసఖి మంచిస్వభావము కలదయ్యును దుష్టురాలిసాంగత్యముచేత చాల మాలిన్యమును పొందెను. 
ఆమె ప్రియుని యందు పుత్రినియందు అత్తయందును దృఢమైన యనురాగమును పొంది నన్ను క్రమముగా 
విడిచిపెట్టెను. నేను సహజముగా సరళమైన స్వభావము కలదాన నగుటచే ఆమెను వదలిపెట్టథజాలక ఆమెనే 
అనుసరించుచు నుంటిని. అంతట ఆమూఢుండు ఆమెను ఎల్లప్పుడు అనుభవించుచుండుటయే కాక నన్ను కూడ 
ఆక్రమించుటకు పూనుకొనెను. కాని నేను స్వభావముచేత పరిశుద్దురాల నగుటచే వాస్తవముగా వానికి వశపడలేదు. 
అయినను నేను ఆమూఢునిచే అనుభవింపంబడుచున్నా నని లోకములో అన్నియెడల పెద్దయపవాదు ప్రబలెను. నా 
స్నేహితురాలు అస్థిరుఃడను తనకుమారుని నాకు అప్పగించి నిరంతరము మూధుని కౌం/గిలిలో మెలంగుచు తత్పరురాలై 
యుండెను. పిమ్మట అస్థిరుఃడు నాచేత పెంచంబడి నాయనమ్మయొక్క అనుమతితో ఒక ప్రాఢురాలిని పొందెను. 
దానిపేరు చపల. అది వానియిష్టము ననుసరించి ప్రతిక్షణము భిన్నభిన్నములైన మనోహరరూపములను ధరించుచు 
వానిని వశపబిచుకొనెను. వాండుక్షణములో లెక్కలేనన్ని యోజనములు పోయి తిరిగివచ్చును. కాని రవ్వంతయు 
బడలికనొందండు. చపల కూడ వాడు ఎక్కండికి పోయినను వానివెంటనే అచ్చటికి పోయి వానికి యిష్టమైన రూపముతో 
వానిని సంతో షపెట్టుచుండెను. ఆమెకు వానివలన అయిదుగురు కుమారులు కలిగిరి. వారు మాతాపితృపరాయణులు. 
నాచెలికత్తె వారిని తెచ్చి నాదగ్గజి ఉంచెను. నేను నాసఖియందలి యనురాగముచేత వారిని బలవత్తరులను గావించితిని. 
వారు తల్లిచేత చక్కణా పోషింపంబడి ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా విచిత్రములు విశాలములు శ్రేష్టములును అయిన 
స్థానములను ఏర్పజచుకొని తండ్రిని తమవశ మొనర్చుకొనిరి. క్షణక్షణము వారు తండ్రిని తమస్థానములకు తీసికొని 
పోవంటొ చ్చిరి. అస్థిరుండు జ్యేష్టకుమారుని నిలయమునందు ఒకొ ఆకే; ప్రదేశమున ఒకొ ౮5౮ విధముగా సుస్వరములు, 


విస్వరములు సంగీతము మంగళ వాద్యములు వేదమంత్రములు శాస్త్రములు ఆగమములు ఇతిహాసములు 
భూషణములసవ్వడి తుమ్మెదలపాటలు కోకిలలయాలాపములు మొదలుగా వివిధములైన శబ్దములను విని 
సంతోషించుచుండెను. అంతట కుమారుడు వేటొకవైపునకు వానిని గైకొని పోయెను. అచ్చట అస్థిరుండు 
భయంకరములైన సింహాదిగర్ణనలు మేఘములయుజుములు పిడుగుల ధ్వనులు వినుచు చకితు6 డగుచుండణగా 
ఏడుపులు మూల్లులు కేకలు పెడబొబ్బలు మొదలగునవియు వినంబడంజొచ్చెను. అంతటితో అతడు వికలచిత్తు(డై 
రెండవకుమారునివెంట వానిభవనమునకు పోయి దానియందు మెత్తగానున్న యాసనములను శయనములను, 
కఠరినత వేడిమి చల్లదనము మొదలైన స్పర్శగుణములను కలిగిన పదార్థములను ప్రియములైనవానిని 
అప్రియములైనవానిని గూడ చూచి అటనుండి బయల్వెడలాను. మూ(డవకుమారుని యింటియం దతండు కంటికింపుగా 
అనేకవర్ణములలో మనోహరముగా నున్న పదార్థములను భయంకరములైనవానిని బీభత్సముగా నున్నవానిని 
చూచుచుండగా నాల్లవకుమారుండు తండ్రిని తన భవనమునకు గొని పోయెను. అచ్చట అస్టిరుండు రసవంతములైన 
పుష్పములను ఫలములను మధురములైన భక్ష్యములను పానీయములను కటువుగా చేదుగా పుల్లగా ఉప్పగా 
ఉండుపదార్థములను కూడ రుచిచూడవలసివచ్చెను. అప్పుడు చివరికొడుకు అతనిని తనయింటికి తీసికొనిపోయిను. 
అక్కడ అతడు ఆఫహ్హాదమును ఏవగింపును వికారమును మూర్చను కలిగించునట్టి వాసనలుగల యనేకపదార్థములను 
అనుభవింపవలసివచ్చెను. ఇట్లు అతడు పుత్రులయొక్క భవనములందు నివసించుచు ఇష్టములైనవి 
లభించినప్పుడు సంతోషించుచు అప్రియములైనవి తటస్థించినప్పుడు దుఃఖించుచు రాకపోకలు చేయుచుండెను. 
ఆకుమారులును తండ్రియందున్న ప్రేమచేత ఎచ్చట వైనను ఏపదార్ధము వైనను కొంచెముగా కూడ తండ్రి లేనప్పుడు 
తాకకుండిరి. అస్టిరుండు వారియిండ్లలో బహుపదార్గములను అనుభవించి కొన్నింటిని దొంగిలించి రహస్యముగ 
తెచ్చుకొని పుత్రులు లేకుండ భార్యతో కూడి నిత్యము అనుభవించుచుండెను. 


చపలకు మహాశన అనుచెల్లెలు కలదు. ఆమెయును అస్టిరునేపతినిగా వరించెను. అతండు ఆమెయందు ఆసక్తుండై 
ఆమెయొక్క ప్రీతికొఅకు పెక్కుభోగములను సంపాదించుచుండెను. వాని నన్నింటిని ఆమె క్షణములో భక్షించి ఇంకను 
తెమ్మని పలుకుచుండెను. అతడును అయిదుగురు పుత్రులును ఎన్ని పదార్ధములను సమకూర్చుచున్నను వాని 
నన్నింటిని క్షణములో భుజించుచు ఆమె ఎల్లప్పుడును ఆకలితోనే అల్లాడుచుండెను. ఆమె అల్పకాలముననే 
జ్వాలాముఖుండు నింద్య వృత్తుండు అనుకొడుకులను కనెను. వారిరువురు తల్లికి ప్రియతములుగా నుండిరి. అస్థిరుఃడు 
మహాశనయందు ఆసక్తుండై నంతనే జ్వాలాముఖునియొక్క జ్వాలలచే పీడితుండై గాఢమైనమూర్చ నొందుచుండెను. 
ఒక్కొక్కప్పుడు నిందవృత్తునితో కూడి ఎల్లరచే నిందింపంబడుచు చచ్చినవానితో సమానుం డగుచుండెను. ఇట్లు 
అస్థిరుండు దుఃఖమును పొందుచున్నప్పుడు, నాచెలికత్తె స్వభావముచేత మంచిదే యైనను, పుత్రునియందలి అమిత 
వాత్సల్యముచేత వానితో చేరి తానును దుఃఖించుచు మనుమలైన జ్వాలాముఖుండు నింద్యవృత్తుండు వచ్చి 
కౌగిలించుకొను చుండగా ఒడల మండిపోవుచుండ లోకముచే నిందింపంబడుచు చచ్చినదానితో సమాన 
యగుచుండెను. ఆమెతో ఎల్లప్పుడు కలిసియుండునేను కూడ ఇంచు మించుగా అట్లే అయితిని. ఇట్లు నాసఖియొక్క 
దుఃఖముచేత నేనును దుఃఖభఖించుచుండయగా చాల ఏండ్లు గడచిపోయిను. 


మహాశనను పరిగ్రహించుటవలన అస్టిరుండు అస్వతంత్రుండయ్యెను. అతఃడేదో యొకకర్మ ననుసరించి ఒకచోట 
పదిద్వారములుగల పురమును పొందెను. దానియం దతండు భార్యాపుత్రాదులతో నివసించుచు రాత్రింబవళ్ళు 
సుఖమును కోరుచు దుఃఖము ననుభవించుచుండెను. భార్య లిద్దజు ఇటునటు లాగుచుండగా జ్వాలాముక 
నింద్యవృత్తులచేత ఒడలు మండిపోవుచుండశా, ప్రతిదినము లోకులచే నిందింపంబడుచు, వారిని వీడ్కొని అయిదుగురు 
కుమారులయొక్క భవనములకు పోవుచు తిరిగివచ్చుచు బడలిక నొందుచు ఎచ్చటను సుఖము పొందలేకుండెను. 


కుమారుండిట్లు దుఃఖపడుచుండుటచేత వానితల్లియగు నాచెలికత్తెయు మిగుల దుఃఖముతో మూర్చనొందినదానివలె 
ఆపురమునందు పడియుండెను. జ్వాలాముఖ నింద్యవృత్తులతో కూడి మహాశన, శూన్యచేత (భర్త యొక్క నాయనమ్మ) 
మాయమైన మూఢునిచేత పోషింపంబడుచు. సవతియైన చపలతో కూడి విజృంభించి అస్థిరుని తనవశము గావించుకొని 
ఆపురమునందుండెను. నాసఖియందలి ప్రీతిచేత నేను కూడ ఆమెతో కూడి అచ్చటనే యుంటిని. ఆమె యొక్క 
దుఃఖముచేత నేనును దుఃఖితురాలనై చచ్చినదానివలె నైనను వారి నందటును రక్షింపవలయునని పూనుకొని 


యుంటిని. నేను అక్కడ ఒక్కక్షణము లేకున్నచో వారు ఎవ్వరును నిలువలేరు. నేను గదా సర్వమును 
రక్షించుచుంటిని. 


నేను శూన్యతో కూడినప్పుడు శూన్యత్వమును, మూఢునితో మూఢత్వమును, అస్థిరునితో అస్థిరత్వమును, చపలతో 
చపలత్వమును జ్వాలాముఖునితో ప్రజ్వలనమును, నింద్యవృత్తునితో నింద్యమైన వర్తనమును పొందుచుంటిని, 
సథియొక్క సంయోగమువలన నేను ఇట్లు ఆయారూపములను పొందుచుంటిని, నేను దానిని వదలినచో అది 
క్షణములో నశించును. వారితో కూడియున్న నన్ను చూచి మూఢులైన జనులందటును వ్యభిచారిణి యని 
పలుకుచుండిరి; కాని నిపుణులైనవారు మాత్రము నన్ను నిర్మలమైన దానినిగానే గ్రహించుచుండిరి. 


మాతల్లి మహాపతివ్రత పరిశుద్దురాలు. నిర్మల మైన యాకృతి కలది. ఆమె ఆకాశముకన్నను విశాలమైనది. 
పరమాణువుకన్నను సూక్ష్మమైనది. ఆమెసర్వజ్ఞురాలైనను ఏమియు తెలియనిదిగా నుండును; సర్వమును 
చేయుచున్నను ఏమియు చేయనట్లే యుండును. సకలమునకు ఆమెయే ఆశ్రయ మయ్యును ఏయాధారము 
లేనిదానివల నుండును. ఆమె సర్వమునకు ఆధారమై యుండియు ఎవ్వరికిని ఆశ్రయ మిచ్చినట్లు కన్పింపదు. అన్ని 
రూపములు ఆమెవే అయినను ఆమెకు ఏరూపములేదు. సర్వము ఆమెతో కూడియున్నను ఆమె దేనితోను 
కూడియుండదు. ఆమె ఎల్లయెడలను ప్రకాశించుచున్నను ఎవ్వనిచేతను ఎచ్చటను తెలిసికొనంబడుటలేదు. ఆమె 
మహానందము కల దయ్యును ఆనందము లేనిదానివలె నుండును. ఆమె తల్లిదండ్రులను వదలిపెట్టిను. ఆమెకు 
నావంటి పుత్రికలు సముద్రములో తరంగములవలె లక్కలేనంతమంది యున్నారు. వారందటును నా వలెనే 
సఖీకుటుంబపరాయణలై యుండిరి. సఖీగణములతో కూడి యుండినను నేను ఒకమహామంత్రముయొక్క 
సామర్థ్యముచేత స్వరూపమునందు మాతల్లివలెనే యుంటిని. 

నాసఖియొక్క పుత్రుండు ఆపురమునందు తిరిగి తిరిగి ఎప్పుడు బడలిక నొందునో అప్పుడు అస్థిరుడు తల్లియొక్క 
యొడియందు చేరి గాఢముగ నిద్రించును. అతడు నిద్రించినంతనే వానిపుత్రులు మొదలగు వా రందటును నిద్రింతురు. 
ఎవ్వండును మేల్కొనియుండండు. అప్పుడు అస్టెరునియొక్క ప్రియమిత్రుండు ప్రచారుండు అను పేరుగలవాండు 
ముందున్న రెండుద్వారములో చరించుచు పురమును రక్షించుచుండును. అస్థిరుని తల్లియైన నాసఖి పుత్రునితో 
నిద్రంచునప్పుడు ఆమెయొక్క అత్త చెలికత్తెయు నైన శూన్య పుత్రునితో కూడ వారి నందటును ఆవరించి 
రక్షించుచుండును. ఇట్లు అందటు నిద్రించిన తరువాత నేను మాతల్లిని చేరి ఆమెకౌగిటియందు ఆనందముతో 
నుందును. మరల వారందటు లేచినవెంటనే వారివెంట పోవుచుంటిని. 


అస్థిరునకు మిత్రుడైన ప్రచారుండు మహాబలము గలవాడు. వాండు ప్రతిదినము అస్థిరుడు మొదలగువారిని 
పోషించుచుండును. వాండు ఒక్కడే అనేకవిధములుగా రూపొంది పురమును పురవాసులను అందటును 
పరస్పరసంబంధము కలవారినిగానొనర్చి రక్షించుచుండును. హారమునందు కూర్పంబడినమణులు దారము 
తెగిపోయినచో ఎట్లు రాలిపోవునో అట్టేవాఃడు లేకున్నచో వారందటును ఎవరికి వారుగా విడిపోయి నాశ మొందుదురు. 
వాండు నాతో కూడి నాచేత సంజీవితు(డై నన్ను వారందజతో కూర్చుచు ఆపురమున సూత్రధారుండుగ నున్నాండు. 
ఆపురము జీర్ణ మైనచో వాండు వారి నందటిను వేజొక పురమునకు. గొనిపోవుచుండును. ఇట్లు ఆప్రచారుని ఆశ్రయించి 
అస్థిరుడు విచిత్రములైన పెక్కుపురములకు అధిపతి యయ్యెను. భార్యాపుత్రులున్నను మహాబలు,డైన 
ప్రచారునియొక్క ఆశ్రయముండినను నేను అండగా ఉండినను అస్థిరుండు అన్ని విధముల దుఃఖమునే పొందుచుండెను. 
వాండు భార్యలచేత పుత్రులచేత నిరంతరము ఇటునటు లాగంబడుచు రవ్వంతయు సుఖమును పొందలేక పోగా 
మహాక్లేశములను పొందుచుండెను. ఒకొ (౧క్కప్పుడు అయిదుగురు పుత్రులు వానిని అయిదువైపులకు లాగుచుందురు. 
చపలతో కూడినప్పడు మిగుల చంచంలుడై భేదము పొందుచుండును. ఒకప్పుడు మహాశన కొజికు ఆహారమును 
సంపాదించుటకు పరువెత్తుచుండును. వేజొకప్పడు జ్వాలాముఖునితో కూడి విజృంభించి ఆపాదమస్తకము మంట 
పుట్టుచుండగా దానిని శాంతింపంజేసికొనుటకు ఉపాయము నెజుంగక పెద్దమూర్చను పొందుచుండును. 
నింద్యవృత్తునితో కూడినప్పుడ ఇతరులచే నిందింపంబడి బెదరింపంబడి దుఃఖింంచుచు తన్ను చచ్చిన వానితో 
సమానముగ తలంచుచుండును. దుష్కులమునందు పుట్టిన యాయస్టిరుండు దుష్టులైన భార్యాపుత్రులతో కూడి 
వారియందలి మోహముచేత ఎల్లప్పుడు వెంట తిరుగుచు ఒకప్పడు గొప్ప నగరములలో మజియొకప్పుడు 


నీచప్రదేశములలో నివసించుచుండెను. క్రూర మృగములతో నిండిన యరణ్యములలో, ఎండలు మండిపోవుచుండు 
ఎడారులలో, నీరు గడ్డకట్టుచుండు శీతల ప్రదేశములలో, దుర్వాసన ప్రబలుచుండు తావులలో, చీ(కటిగుహలలో 
నివసించుచు అస్టిరుండు. ఎంతో దుఃఖమును పొందుచుండును. కుమారుని దుఖముచేత నా సభియు 
దుఃఖించుచుండును. సహజముగా పరిశుద్దురాలినే యైనను ఆమెను ఆకుటుంబమును అనుసరించుచు నేను కూడ 
నిష్కారణముగా మూఢురాలివలె నైతిని. ఎడారిలో వేసవియందు ప్రయాణముచేయు వాండు దప్పికను ఎట్లు 
తీర్చుకొ నలేడో అట్లే దుష్టసాంగత్యము కల వాండును ఎచ్చటను కొంచె మైనను సుఖమును పొందంజాలండు. 


ఇట్లు చాలకాలము గడచినతరువాత ఒకనాండు నాచెలికత్తె అత్యంత దుఃఖముచేత వికలచిత్తయై నన్ను రహస్యముగా 
కలిసికొనెను. ఆమె నన్నే ఆశ్రయించుకొని ఉపాయమును పొంది మంచి భర్తను గైకొని తనకుమారుని జయించి 
వానిపుత్రులు మొదలగు వారిని కొందటిను చంపి కొందజను బంధించి నాతో కూడి మాతల్లి యొక్క పురమునకు వడిగా 
చేరెను. కల్మషమును తొలంగించుకొన్న నాసఖి మాతల్లిని మాటిమాటికి కౌంగిలించుకొనుచు ఆనందసముద్రమున 
మునిగినదానివలె నయ్యెను. కావున నాథా! నీవు కూడ ఇట్లే చెలికత్తెవలన పుట్టిన దుర్వర్తనుని నిగ్రహించి మీతల్లిని చేరి 
నిత్యమైనసుఖమును పొందుము. నేను అనుభవించిన వృత్తాంతమును సుఖమును కలిగించునట్టిదానిని నీకు 
చెప్పితిని." 


ఇది జ్ఞానఖండమున హేమచూడో పాఖ్యానమునందు బంధాఖ్యాయిక అనుపంచమాధ్యాయము. 


తి, 


బాలబ్రయ 


ఏవిషయము నైనను నేరుగా చెప్పినదానికన్నను చిత్రవాక్యములతో విషయమును స్ఫురింప(జేయుచు చెప్పినచో 
ఎక్కువగా మనస్సునకు పట్టును. ఈకారణముచేతనే సాహిత్యమునందు రచయితలు వాచ్యముగ 
నిరూపించుపద్దతికన్నను వ్యంగ్యముగ స్ఫురింపజేయు పద్దతినే (Suggestive method) ఎక్కువగా 
ఆదరించుచున్నారు. _వ్యంగ్యపద్దతిలో చెప్పినప్పుడు వినువా(డు ఆవిషయమునుగూర్చి ఆలోచించుచు 
దానిస్వరూపము మనస్సునకు గోచరించినప్పుడు చాల సంతోషపడును. అప్రయత్నముగా పొందినదానికన్నను 
ప్రయత్న పూర్వకముగా సంపాదించినదే మనస్సునందు చిరకాలము హత్తుకొని యుండును. కావున హేమలేఖ 
తత్త్వమును నేరుగా చెప్పక కథారూపమున చెప్పినది. 

ఈకథలో "నేను" అనగా జీవాత్మ. ఇది జీవాత్మయొక్క కథ. శుద్ధదైతన్యము జీవాత్మకు తల్లి. తల్లి యొసంగిన చెలికత్తె 
బుద్ది. బుద్ది సహజముగా శుద్దమే. బుద్దికి స్నేహితురాలు శూన్య. అజ్ఞానమే శూన్య. అజ్ఞానముతో కూడిన బుద్ది 
ననుసరించుచు జీవుండు బహిర్ముఖుండే విషయములందు ప్రవర్తించుచుండును. అందువలన జీవుండు బుద్దినీ 
వదలియుండండు. అజ్ఞానము లేక అవిద్యయొక్క కుమారుడు మోహము లేక మహామోహుండు. అవిద్య బుద్దికి 
మోహముతో సాంగత్యమును కలిగించును. మోహమువలన బుద్దికి పుట్టినవాండు అస్టిరుండు. మనస్సే అస్టిరుండు. 
మోహము బుద్దిని మాత్రమే ఆక్రమించినది జీవుని ఆక్రమింప లేదు చిదాత్మస్వరూపుండగు జీవుండు ఎప్పుడును 
శుద్దుందే. బుద్ధియొక్క సంబంధమువలన జీవుడు కూడ మోహగ్రస్తు(డైనట్లు కన్పించునే కాని యథార్దముగా 
శుద్దుండుగానే యుండును. "జీవుండు నిత్యశుద్ధబుద్ధస్వభావు(డు" అని తెలియనివారు జీవుండు కూడ మూఢు(డయ్యె 
నని తలంచుచుందురు. బుద్దిని మోహము ఆక్రమించినప్పుడు జీవుండు మనస్సునకు అధీనమగును. 
మనస్సుయొక్క బార్య చపల, ఇది ఊహచేత విషయములను కల్పించుకొనంగలశక్తి. మనస్సృుయొక్క ఈకల్పనశక్తియే 
చపల. వీరికి కలిగిన పుత్రులు క్రోత్రము. త్వక్కు. చక్షుస్సు, జిహ్వ, ప్రాణము అను నైదు ఇంద్రియములు. 
ఈయుదుగురును శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనువిషయములను తమస్థానములనుగా 
పెంపొందించుకొనిరి. మనస్సు ఒక్కొక్క యింద్రియము వెంట ఒక్కొక్క విషయమునందు ప్రవేశించి 
అనుకూలవిషయముల వలన సుఖము, ప్రతికూల విషయములవలన దుఃఖము పొందుచుండును. ఇట్లు మనస్సు 
ఇంద్రియముల కధీనమై సుఖదుఃఖములను పొందుచు వానియొక్క సంస్కారములను లేక వాసనలను 
హృదయమునందు చేర్చుచు వానిని స్వప్నములందు మరల అనుభవించు చుండును. 


చపలయిుక్క చెల్లలు మహాశన ఇదియే కామము. ఆశన మనగా ఆహారము. మహాశన అనగా పెద్దఆహారము 
కావలసినది. కామమునకు ఎంత ఆహారమును సమకూర్చినను అది ఇంకను కోరుచునే యుండును. అందువలన అది 
మహాశన. ఇది మనస్సునకు రెండవభార్య. మనస్సునకు కామమువలన పుట్టిన కుమారులు క్రోధము, లోభము. 
క్రోధము జ్వాలాముఖుండు. క్రోధము అగ్ని జ్వాలవలె ప్రజ్వలించి మనస్సును తపింపంజేయును. లోభము 
నింద్యవృత్తుండు. లోభము కలవాడు, ధృతరాష్టునివలె, పాపవర్తనము కలవాడై లోకముచేత నిందింప(బడును. 
క్రోధలోభములచేత మనస్సు మాత్రమే కాక బుద్ధి, జీవుడు కూడ దుఃఖముచేత మూర్భను పొందినట్లున్నారు. మనస్సు 
కామమునకు వశమై కర్మవశమున శరీరమును పొందును. అది పదిద్వారములుగల పురమువంటిది. రెండు కన్నులు, 
రెండు చెవులు, రెండు ముక్కులు, మూత్రద్వారము, మలద్వారము, బ్రహ్మరంధ్రము అనునవి పదిద్వారములు. 
మనస్సు ననుసరించి బుద్ధి, జీవుండు ఒకశరీరమునుండి మటీయొకశరీరమునకు చేరుచుండిరి. జీవుండు లేకున్నచో 
బుద్ది మనస్సు ఇంద్రియములు మొదలుగా ఏవియును పనిచేయవు. జీవునియొక్క చైతన్యమువలననే అవి 
పనిచేయుచున్నవి. వానివ్యవహారమును చూచి అది యంతయు జీవునిదే అని తలంచుచు కొందటు "జీవుండు 
మూధుండు, చంచలుండు"అనే మనస్సుయొక్క బుద్దియొక్క లక్షణములను జీవునింయదు ఆరోపించుచున్నారు. 
నిజమునకు ప్రతిబింబములతో అద్దమునకు ఎట్లు సంబంధము లేదో అట్లే మనోబుద్ధుల వ్యవహారముతో జీవునకు 
ఎట్టిసంబధంము లేదు. జీవునితల్లి అనగా స్వరూపము శుద్ధచైతన్యము అందువలన జీవుడు ఎప్పుడును శుద్ధుండే 
అని తత్త్వజ్ఞులు గ్రహింతురు. 

మనస్సు బడలిక నొందినప్పుడు బుద్ధియొక్క యొడియందు విశ్రమించును. అప్పుడు ఇంద్రియములు కూడ 
నిద్రించును. అప్పుడు మనస్సునకు మిత్రమైన ప్రాణము లేక ప్రచారుండు శరీరమును రక్షించుచుండును. అప్పుడు 
జీవుడు శుద్దచైతన్యముతో ఏకిభవించుచు సుఖించుచుండును. ప్రాణము లేకున్నచో మనస్సు ఇంద్రియములు 
మొదలుగా ఏవియు నిలువజాలవు. వీనికి జీవునకును ప్రాణమువలననే సంబంధము కలుగుచున్నది. ప్రాణమునకు 
శక్తియంతయు జీవుని చైతన్యమువలననే కలుగుచున్నది. కర్మానుభవము పూర్తి యైనప్పుడు శరీరము శిధిలమై 
పడిపోవును. అప్పుడుప్రాణము ఆశరీరమును వదలిపెట్టి మనస్సును బుద్దిని ఇంద్రియములను గైకొని మరల 
కర్మననుసరించి ఇంకొకశరీరమున ప్రవేశించును. ఇచ్లు జీవుండు మనస్సుతో ప్రతిశరీరములో ఏవో పుణ్యములను 
పాపములను చేయుచు వానియొక్క సంస్కారముల ననుసరించి దివ్యశరీరములను క్రిమికీటకాదశరీరములను 
పొందుచు పరిభ్రమించుచుండును. ఒకప్పటికి బుద్ధి విరక్తినొంది మోహమును వదలి మంచిభర్తను పొందును. అనగా 
బుద్ధి సద్గురువును ఆశ్రయించును. నిర్మలమైన బుద్ది సద్గురుబో ధ వలన రహస్యమైన జీవుని స్వరూపజ్ఞాననము 
గ్రహించి ఇంద్రియములను జయించి మనస్సును నిగ్రహించి శుద్దచైతన్యముతో మాటి మాటికి కూడుచు 
మహానందమును పొందును. అనగా బుద్ధి శుద్ధచైతన్యమునుగూర్చి నిరంతరము మననము చేయుచు దానితో 
తాదాత్మ్యమును పొందును. అదియే జీవునకు ముక్తి. 


శుద్దచైతన్యమునందు హేమలేఖవంటి జీవులు లెక్కలేనంత మంది యున్నారు. అందజికథ ఇట్టిదే. ప్రతిజీవుండు బుద్ది 
మనస్సు అవిద్య అనువాని ననుసరించుచు సంసారి అగుచున్నాండు. కాని యథార్గముగ జీవు లందటును 
సముద్రములోని తరంగములు, సముద్రముకన్న భిన్నముగా ఎట్లు లేవో, అట్లే శుద్దచైతన్యముకన్న అన్యముగా లేరు. 
వారు. 'మేముసంసారులము. బద్దులము' అని తలంచుచున్నప్పుడు కూడ వారి స్వరూపము శుద్దచైదతన్యమే, 
అన్యముకాదు. త్రాడునందు పాము అను భ్రాంతి కలిగినప్పుడు ఆపాము ఎప్పుడు ఎట్లు లేదో అట్లే జీవునియందు 
సంసారిత్వము కూడ ఎప్పుడును లేదు. అందువలన జీవుడు యథార్థముగా ఎప్పుడును శుద్ద చైతన్యరూపుండే. 
కథలోని సంకేతములు. 

తల్లి = శుద్దచైతన్యము లేక త్రిపురాదేవి 

కూతురు = జీవుండు 


తల్లి యొసంగిన చెలికత్తె = బుద్ది 


బుద్దియొక్క స్నేహిరాతులు = శూన్య = అవిద్య 

శూన్యయొక్క కొడుకు = మోహము (మహామోహుండు) 
మోహమువలన బుద్ధికి పుట్టినకొ డుకు అస్థిరుండు = మనస్సు 
మనస్సుయొక్క మొదటిభార్య చపల = కల్పన 

మనస్సువలన చపలకు పుట్టిన కొడుకులు పంచజ్ఞానేంద్రియములు - 
ఇంద్రియములు: స్థానములు 3 

శ్రోత్రము శబ్దము 

త్వక్కు స్పర్శము 

చక్షుస్సు రూపము 

జిహ్వ రసము 

ప్రాణము గంధము 

చపలయుక్క చెల్లలు మహాశన = కామము = మనస్సునకు రండవభార్య 
మనస్సువలన కామమునకు పుట్టిన కొడుకులు- 

(1) జ్వాలాముఖుండు = క్రోధము 

(2) నింద్యవృత్తుండు = లోభము 

పదిద్వారములుగలపురము = శరీరము 

అస్టిరుని (మనస్సుయొక్క) ప్రియమిత్రుండు పురరక్షకుండు 
ప్రచారుండు = ప్రాణము 


బుద్ది మంచిభర్తను పొందుట = సద్గురువు నాశ్రయించుట 


ఆఅవయధ్యాయము-శ్రద్దాప్రశంస 


ప్రియురాలి మాటలను విని హేమచూడుండు విస్మితుండై నవ్వుచు ఇట్లనెను. "నీవు చెప్పిన దంతయు 
గగనకుసుమమువలె నిరాధారముగా తోచుచున్నది. నీవు అప్ఫరసకు జన్మించి వనములో మహర్షిచేత 
పెంచంబడినావు కదా! నీవుఇప్పుడిప్పుడే వన దశలో అడుగిడుచున్నావు. నీకు తారుణ్యము ఇంకను పూర్తిగా 
రాలేదు. ఇట్టినివు వేలయేండ్లుగా నున్నట్లు చెప్పుచున్నావు. దయ్యము పట్టినదానిమాటలవల అసందర్భముగానున్న 
నీవచనములవలన యథార్థముగ నేమి తెలిసికొందును? చెప్పుము. నీచెలికత్తె ఆమె కొడుకు ఎక్కడ నున్నారు? 
ఆపురము లెక్కడ నున్నవి? అది పోనిమ్ము. నాకు మాయమ్మ ఏసఖిని ఈయలేదే! మాతండ్రిగారికి మాయమ్మ తప్ప 
ఇంక ఎవరును భార్యలు లేరే! నీవుచెప్పినదంతయు విదూషకుని ప్రసంగమువలె నున్నది. గొడ్రాలికొడుకు 
me నీడనెక్కి మనుష్యుల కొమ్ములతో ఆకాశములోని యరణ్యమునందు పుట్టబోవురాజును చంపి 
ఎండమావులనిళ్ళలో వమన కలలోని కామినులతో క్రీడించుచున్నాండని చెప్పుట ఎట్టిదో నీ ప్రసంగము 
అట్లున్నది." 


అప్పుడు హేమలేఖ ఇట్లనెను. "నాథా! నీకు నేను చెప్పినది అరములేనిది ఎట్లగును? మావంటివారిమాట నిరాధారము 
కానేరదు. అసత్యము తపస్సును నాశమొనరించును. సత్యశిలురయందు అసత్య మెట్లుండును? విషయమును 
తెలిసికొన(గోరుచున్న వానికి అసత్యమును చెప్పువాడు ఏలోకమందును సుఖపడంజాలండు. మటి ప్రియు(డవైన నీకు 
నేను అసత్యమును ఏల చెప్పుదును? నేను చెప్పునది యసత్యమే యనుకొనుము. దానిని నీవు మంచి బుద్దితో 
విమర్శింపవచ్చును గదా. లోకమునందు వ్యవహారకుశలు(డు ప్రతివిషయమును ఏదో యొకయంశమునందు పరీక్షించి 
ఆవిషయము సరిగా నున్నదో లేదో తెలిసికొనుచున్నాండు. నీకు ఈవిషయమున నిదర్శనము చూపెదను. చూడుము. 
నేను నీకు పూర్వము చెప్పినదంతయు సుఖసాధనమే యైనది కదా! ఇప్పుడు చెప్పునది మాత్రము 
సుఖసాధనమెందులకు కాదు? వెనుకటి నావాక్కుల నిదర్శనమువలననే ఇదియును సత్యమే యని గ్రహింపుము. 
నేను చెప్పుచున్నదానిని నిర్మలమైన బుద్దితో గ్రహింపుము. ఆప్తులయొక్క వచనమునందు నమ్మకము లేకపోవుటయే 
సాధువులకు శత్రువు. ప్రేమగల తల్లి బిడ్డను పెద్దధయములనుండి ఎట్లు రక్షించునో అట్లే శ్రద్ధయును సాధకుని 
సర్వవిధముల రక్షించును. సనా ల శ్రద్దలేనిమూఢుని సంపద యశస్సు సుఖము త్యజించుచున్నవి. 
శ్రద్దలేనివాండు సర్వవిధముల హీనుండగును. జగత్తులకు శ్రద్ద దాదివంటిది. ఎల్లరకు శ్రద్దయే జీవనము. తల్లియందు శ్రద్ధ 
లేకున్నచో బాలుడు ఎట్లు బ్రతుకునో చెప్పుము? భార్యయందు శ్రద్ద లేకున్నచో యువకుడు ఎట్టుసుఖము 
పొందగలండు? బిడ్డలయందు నమ్మకము లేని వృద్దుడు చక్కగ నెట్టుండంగలండు? పంట వచ్చు ననునమ్మకము 
లేకున్నచో కృషీవలుండు భూమి నెట్లు సాగుచేయంగలండు? శ్రద్దయే లేకున్నచో ఎచ్చట నైనను ఎవ్వని కైనను ధనము 
సంపాదించుటకుశగాని ధానమొనర్చుటుకుగాని పూనిక ఎట్లు కలుగును? శ్రద్ధలోపించినచో లోకములయొక్క స్థితియే 
తలక్రిందు లగును. 


కేవలము నమ్మకమువలననే లోకవ్యవహారము జరుగుచుండుటలేదు. దున్ని నప్పుడు భూమి పండుట దున్ననప్పుడు 
పండకుండుట అనుభవముచేత గ్రహించి కృషీవలుండు సాగుచేయుచున్నా(డు ఒకరిమాటలను అతండేల నమ్మవలె? 
అని నీ వందువేని వినుము. ఒకండు ఒకసంవత్సరము భూమి దున్నినాండు; పంట వచ్చినది. అట్లే మరల పంట 
వచ్చునను నమ్మకమువలననే కదా వా(డు రెండవసంవత్సరము దున్నుచున్నా(డు కావున అనుభవముతో పాటు 
నమ్మకము కూడ ఆవశ్యకమే. శ్రద్ధ లేకున్నచో లోకమే నశించును. కాబట్టి దృఢమైన శ్రద్ధతో శ్రేష్టమైన సుఖమును 
పొందుము. చిన్న వారిమాటలను ఏల నమ్మవలా; అని తలంపకుము. చిన్నవారి మాటలను నమ్మనక్కటజిలేదు 
అనునది కూడ ఒక నమ్మకమే గదా! నమ్మకము లేకున్నచో ఏపని నైనను ఎట్లు చేయగలవు?" 


అప్పుడు హేమచూడుండిట్లనెను. "శ్రేయస్సును కోరువా(ఃడు సత్పురుషులయందే శ్రద్ధను కలిగియుండవలెగాని 
అన్యులయందు ఉండరాదు. గాలమునకు తగిలించినయిజను చూచి ఆహారమేయని నమ్ముచున్న చేపలు 
ఎట్లునశించుచున్నవో అట్టే మానవులును విచారించకుండ నమ్మినచో వినాశము నొందుదురు. కావుననే చక్కణా 
విచారించి మంచివాడే అని నిశ్చయించుకొన్న వానినే నమ్మవలిె; లేకున్న నమ్మరాదు. కావున ఏపని చేయుట కైనను 
విచారణ ముఖ్యముకాని నమ్మకము కాదు. కాంబట్టి 'నమ్మకము లేకున్నచో ఏపని నైనను ఎట్టుచేయగలవు?; అను 
నీప్రశ్న ఎట్లు కుదురును.?" 


హేమలేఖ ఇట్లనెను. "ఎట్లు కుదురునో చెప్పెదను వినుము. ఒకండు సత్పురుషుండో కాదో ఎట్లు నిశ్చయింతువు? 
శాస్త్రము ననుసరించి సత్పురుషుల లక్ష ణములనుబట్టి నిశ్చయింపవచ్చు నందువేని అప్పుడు శాస్త్రము నైనను నీవు 
నమ్మక తప్పదు. కావున విశ్వాసము వలననే లోక కమంతయుప్రవర్తించుచున్నది. అంతులేని తర్కము చేతగాని, 
అసలు తర్కమే లేకుండుటవలనశాని ఎవ్వండును ఎచ్చటను శ్రేయస్సును పొందంజాలండు. తర్కమే లేనివానికి 
ఒకప్ప టికి శ్రేయస్సు కలుగునేమో కాని, అంతులేని తర్కముచేత మాత్రము ఎవ్వండును శ్రేయస్సును పొందంజాలండు. 


పూర్వము సహ్యగిరియందు గోదావరీతీరమున బుద్దిశాలియున కౌశికుండను విప్తుండుండెను. ఆయనకు వందలకొలందిగ 
శిష్యులుండిరి. వా రొకసారి గురువు లేనప్పుడు తమబుద్ది ననుసరించి లోకస్టితిని నిర్ణయించుకొ నందలంచుచు ఒకరితో 
నకరు చర్చించు కొనుచుండిరి. అప్పుడు శుంగుండను శుష్కతార్కికుండు వోరికడకు "వచ్చి వారి నందజను ఆక్షేపించి 
ఇట్లు బోధించెను. "మీ రందజు నామాట వినుండు. సత్యమన్నది ఎక్కడను సిద్దింపదు. ప్రమాణము చేత 
గ్రహింపంబడునది కదా సత్య మని చెప్పంబడును. ప్రమాణము దోషయుక్త మైనచో సత్యము నిరూపితము కాదు. కాంబట్టి 
మొదట ప్రమాణము సరియైన దగునా కాదా అని నిశ్చయింపవలె. అందులకు మటణీయొక ప్రమాణము ఆవశ్యకము. 
దానియొక్క ప్రామాణ్యమును నిశ్చయించుటకు వేజొక ప్రమాణము కావలె. ఇట్లు దీనికి అంతము లేదు. అందువలన 
సరియైన ప్రమాణము సిద్దింపదు. ప్రమాణము లేక సత్యము సిద్దింపదు. కావున ప్రమాణము, దానివలన కలుగు 
జ్ఞానము, ఆజ్ఞానము పొందు వ్యక్తి -వీనిలో ఏదియు సిద్దింపదు. కావున ఈవ్యవహార మంతయు శూన్యముపై ఆధారపడి 
యున్నది. అందువలన శూన్యమ తప్ప ఈలోకమున సత్యమేదియు లేదు." ఈమాటలను నమ్మి వారిలో కొందజు 
జడులై పోయిరి. తక్కినవారు గురువు దగ్గబికు పోయి విచారించి సరియైన సమాధానములను పొంది కృతార్దులైరి. 
కాంబట్టి శుష్కమైన తర్కమును తవతంబీంపరాదు: ఎల్లప్పుడును శాస్తానుకూలమైన తర్కమునే ఆశ్రయించి 
శ్రేయస్సును పొందవలయును." 


హేమలేఖ ఇట్లు మిగుల ధైర్యముతో పలుకగా హేమాచూడుండు చాల ఆశ్చర్యపడి ఇట్లనెను. " ఓహో! నీకు ఇంత 
పాండిత్యమున్నదిని నా కింత వజకును తెలియ లేదు. నీవు ధన్యురాలవు. నీవలన నేనును ధన్యుండ నైతిని. శ్రద్ధవలన 
సకలశ్రేయస్సులు కలుగు నని చెప్పుచున్నావు. దేనియందు శ్రద్ద ఉంచవల? దేనియందు ఉంచరాదు? 
పరస్పరవిరుద్దములుగ శాస్త్రములు అనంతముగా నున్నవి. - ఆదార్యులమతములు వ్యాఖ్యాతలయభిప్రాయములు భిన్న 
భిన్నములుగా నున్నవి. మనసొంతబుద్ది కేవలతర్కముతో దేనిని శ్చయింపలేదు. గదా! ఇంక గ్రహింపందగిన దేది? 
గ్రహింపరాని దేది? ఎననికి ఏది ఇష్ట మగునో దానిని వాడు 'ఇదియే నిశ్చిత' మని చెప్పును; అట్లే తనకు ఇష్టము కానిది 
హాని కలిగించు నని చెప్పును. ఈపరిస్థితిలో ఎవడైనను ఏమి నిశ్చయింపంగలండు? శూన్యమును నిశ్చయించి చెప్పిన 
శుంగుండు సత్యమును నిరాకరించుట సహజమే కదా! అతండును తర్కాశాస్త్రము ననుసరించియే చెప్పుచుండంగా 
అతనివాదమును ఏల విశ్వసింపరాదు? దీనిని చక్కగా వివరింపుము." 


జ్ఞానఖండమున హేమచూడో పాఖ్యానమునందు శ్రద్దాప్రశంసనమన్నది అబివయధ్యాయము. 


ఏడవయధ్యాయము-ఈశ్వరునిరూపణము 


హేమలేఖ భర్తతో నిట్లనెను. "నీవు అడిగినదానికి సమాధానము చెప్పెదను. స్టిరచిత్తుండవై ఆదరముతో వినుము. 
మనస్సు మర్కటమువంటిది. దానివలననే పామరులు గొప్పయనర్హమును -పొందుచున్నారు. మనస్సు 
నిశ్చలమైనప్పడు నిద్రలో సుఖము కలుగుచుండుట, -చంచలమైనప్పుడు అదియే సర్వదుఃఖములకు మూరకారణ 
మగుచుండుట తెలిసినదే. కావున స్థిరచిత్తముతో వినుము. అనాదరముతో విన్నచో అది విననిదానితో సమానమే 
యగును. అది బొమ్మలోని చెట్టువలె ఫలము నొసంగజాలదు. వినాశకరమైన శుష్కతర్కమును వదలి 
శాస్తానుకూలమైన తర్యయునం ఆశయదిన వాడు సత్వరముగా ఫలము నొందును. కావున శాస్తానుకూలమైన 
తర్భోముతో శ్ర శ్రద్దతో నీకు ఏది శ్రేయస్సో నిశ్చయించుకొని దానికై ప్రయత్నంపుము. సర్వమును శూన్యముగా భావించిన 


శుంగునియనుచరులవలె పురుషకారమును వీడకుము. పౌరుషముతో ప్రయత్నింపకున్నచో ఫల మెట్లు కలుగును? 
ప్రయత్నమువలననే కదా ఎల్లరును తమకు అభీష్టములై నవానిని పొందుచున్నారు. అంతులైని తర్కముతో అశ్రద్దతో 
ఎప్పుడైనను ఎచ్చటనైనను ఎవ్వ,డైనను కొంచెను ఫలము నైన పొందెనేమో విమర్శించి చెప్పుము. ఎక్కడనో ఒకచోట 
అనుకొన్నట్లుగా ఫలము లభింపలేదని దేనిని నమ్మకుండువాండు దైవహతు(డని యిటుంగుము. వాండు తనకు తానే 
శత్రు వగును. కావున శ్రద్దతో సరియైన తర్కముతో ప్రయత్నించి శ్రేయస్సునకు ముఖ్యతమమైన సాధనమును 
అవలంబింపవలయును. విచిత్రములుగానుండు వివిధసాధనములలో ఏది నీకు అన్నివిధముల సులభసాధ్యమో 
అధియే నీకు ముఖ్యతమము. దానిని పెద్దలయనుభవముతో విచారించి నిశ్చయించి వెంటనే ఆరంభింపుము. ఆపద్ధతి 
నంతయు చెప్పెదను. సావధానుండవై వినుము. 


దేనిని పొందినతరువాత మరల శోకము కలుగదో అదియే శ్రేయస్సు. సూక్ష్మదృష్టితో చూచినచో ఎల్లయెడలశోకమే 
కన్సించునును. ఏది కోకముతో కూడియుండునో అది శ్రేయస్సు కానేకాదు. భార్య పుత్రులు రాజ్యము మొదలగునది 
యంతయు అస్టిరము; కాలము అనుసర్పముచేతక మ్రింగంబడుచున్నది. ఈ విషయములలో అన్నింటియందు 
శేకమునకు చాలశక్తివంతమైన బీజ మున్నది. ఇట్టివి పరమ శ్రేయస్సునకు సాధనము లెట్లగును? 
ఈధనాదివిషయములు గ్రహింపందగినవే అనుభ్రమ మోహమువలన కలుగుచున్నది. జగత్కర్తయైన మహేశ్వరునివలన 
ఎల్లరును మోహమును పొందుచున్నారు. కొంచెము విద్యగలిగిన గారడీవానివలననే అనేకులు మోహితు లగుచుండణగా 
జగత్కర్తయైన మహేశ్వరుని మహామాయనుండి ఎవండు తప్పించు కొనఃగలఃడు? గారడిలోని మాయ నెజింగినవాండు 
దానినుండి తప్పించుకొ నంగల్లుచున్నాండు. అట్లే మహేశ్వరునిమాయ నెజింగిన వాడును దానినుండి తప్పించుకొ ని 
శాశ్వతమైన సుఖమును పొందుచున్నాడు. కాని ఈశ్వరుని యనుగ్రహమును పొందినవా(డే ఆ మహామాయను గుర్తించి 
దానినుండి తప్పించుకొన/గలండు. కావున సర్వవిధముల మహేశ్వరుని శరణమును పొందినవాడు ఆయనవలన 
ఆత్మవిద్యను పొంది మాయామోహమునుండి తప్పించుకొనగలఃడు. శ్రేయస్సాధనములైన యోగము లనేకములు 
కలవు. అవి ఏవియును మహేశ్వరుని యనుగ్రహములేక ఫలింపవు. కావున మొదట విశ్వకారణు(డైన మహేశ్వరుని 
ఆరాధింపవలె. అనంతరము మోహమును నశింపంజేయు ఏయోగము నైనను సాధింపవచ్చును. 


ఈజగత్తు ప్రత్యక్షముగా కన్పించుచున్నది. వస్త్రము గృహము మొదలుగా ప్రతిపదార్థ్ధము ఒకానొకకర్తచేత 
సృష్టింపంబడుచున్నది. అట్లే ఈజగత్తు ఈశ్వరునిచే సృష్టింపంబడుచున్నది. ఇది తర్కము చేతనే కొక పెక్కశాస్త్రములచేత 
కూడ నిరూపింపంబడుచున్నది. 'ఈలో కమునకు కర్త ఎవండునులేండు. సృష్టి తనస్వభావముచేతనే జరుగుచున్నది' అని 
చెప్పు ఆగమము ఒకటి కలదు. కాని అతి తర్కయుక్తములైన పెక్కు ఆగమములచేత ఖండింపంబడినది. ప్రత్యక్షము 
నొక్కదానినే ప్రమాణముగా గ్రహింప, దేహము నశించుట తోడనే ఆత్మకూడ నశించు నని చెప్పుచున్న యీయాగమము 
యధార్థముగా ఆగమమే కాదు. కావుననే దానిని వివేకముగల మహాత్ము లెవ్వరును అంగీకరింపలేదు. 
శుష్కతర్కముపై ఆధారపడిన యీశాస్త్రమును పరిగ్రహింపరాదు. 


ఈజగత్తు సనాతనమైన దని, దీనికి అచేతనమైన ప్రకృతియే కారణ మని కొందజు చెప్పుచున్నారు. ఈమతము కూడ 
అసమంజసమే. క్రియ లన్నియు బుద్దిపూర్వకముగానే జరుగుచున్నవి. బుద్ది రహితమైనయెడ క్రియ కన్పించుటలేదు. 
బుద్ది కలవాండే క్రియను చేయున్నాండని శాస్తములవలననే కాక ప్రత్యక్షముగాకూడ కన్పించచున్నది. కావున 
బుద్దిశాలియైన కర్తయే ఈజగత్తును సృష్టేంచుచున్నా(డని నిరూపిత మగుచున్నది. కాని ఈజగత్తు 
సాధారణపదార్థమువలె కాక, ఊహకందనిరూపముతో అనంతమైనశక్తితో విలసిల్లుచున్నది. కావున ఇట్టి జగత్తు యొక్క 
కర్త కూడ ల రోళములని పదార్థముల యొక్క కర్తలకన్న విలక్షణముగా మితిలేనిసామర్థ్యముకలవాడై యున్నాండు. 

అట్టి జగత్కర్తయైన యీశ్వరుండే తన్ను ఆశ్రయించినవారిని సముద్దరింపంగలండు. కావున ఆయననే ఎల్లప్పుడు 
సకలవిధముల శరణుపొందుము; లోకమున కొంచెము ప్రాభవము కలవండు కూడ తన్ను నిష్కపటముగా 
ఆశ్రయించినవానియెడల  ప్రసన్ను(డై వాని యభీష్టములను తీర్చుచున్నా(డు. అట్టియెడల లోకేశ్వరుండు 
భక్తవత్సలుండును ఆయిన దేవుని చక్కగా ఆరాధించినచో ఆయనవలన మనము పొందరానిదే ముండును? లోకములో 
ప్రభువుల నిలుకడ లేని వారుగ నిర్ణయులుగా కృతఘ్నులుగా నుందురు. అందుచేత వారివలన కలుగుఫలము కూడ 
అస్థిరముగనే యుండను. మలి పరమేశ్వరుడు దయాసముద్రముండు కృతజ్ఞుండు చక్కని వ్యవస్థ కలవాండు. అట్లు 


కానిచో ఆయన ఎట్టినిందను పొందకుండ అనాదియైన యీజగత్తును ఇంతచక్కనియేర్పాటుతో ఎట్లు 
నడుపంగలుగుచున్నాండు? వ్యవస్థలేనిరాజ్యము నశించుచుండుట మనము చూచుచునే యున్నాము. కావుననే 
ఆయన దయాసముద్రు(డని చక్కనివ్యవస్థ కలవాండని ప్రశంసింపంబడుచున్నాండు. వెంటనే నీవు ఆయనను శరణము 
పొందుము. ఆయనయే నీకు శ్రేయస్సును కలిగించుసాధనమును నిర్దేశింపగలండు. దేవినవల శ్రేయస్సు కలుగును. అని 
సాధనమునుగూహర్చి నీవిప్పుడు ఆలోచింపవలదు. 


రోగము పోవలయు నని కొందటు, సంపదలు కావలయునని కొందటు అనేకవిధములుగా ఈశ్వరుని 
ఉపాసించుచున్నారు. ఎవడో ఒకానొకఃడు ఎట్టికోరికలు లేకుండ ఆయనను ఉపాసించును. అదియే సత్యమైన 
యుపాసనము. ఆర్తితో ఆరాధించునప్పుడు ఈశ్వరుండు భక్తియందలి తారతమ్యమునుబట్టి ఒకటికి దయతో రోగమును 
తొలగించును; మజియుకనికి ఉపేక్షింపవచ్చును. అట్టే సంపదలు కోరు వారికిని లభించు ఫలము మితముగ అనేక 
విధములుగ నుండును. ఒకానొకండు తమ్ము నిర్హేతుకముగా సేవించుచున్నచో లోకములో ప్రభువులు ఆవిషయమును 
కొంతకాలమునకు గ్రహించి వానికి అధీనులగుచున్నారు. ప్రభువులు అజ్ఞులు కావుల సేవకునియందలి 
నిష్కామత్వమును గ్రహించుటకు వారికి చాలకాలము పట్టును. కాని సర్వజ్ఞుడైన పరమేశ్వరుండు భక్తుని యొక్క 
నిష్కామత్వమునువెంటనే గ్రహించి సత్వరముగా ఫలమము నొసంగును. ఆర్తునకు ధనాదుల నర్జించువానికి 
ఈశ్వరుండు జగత్తుయొక్క వ్యవృథ ననుసరించి వారియొక్క కర్మ పరిపాకమును పొందినప్పుడే ఫలము నొసంగును. 
"నీవు తప్ప నాకు శరణము లేదు" అని శరణాగతి చేసిన భక్తుని విషయమున భగవంతుడు వానియోగక్షేమములను 
వహించుచు వానకర్మ పరిపాకములను పొందినను పొందకున్నను జగత్తులోని వ్యవస్థయొక్క నియమములను కూడ 
అతిక్రమించి వానికి సత్వరముగా శ్రేయస్సాధనమును కలిగించుచున్నాండు ఇదియే ఆయనయొక్క మహాప్రభుత్వము 
ఎదురులేని స్వాతంత్ర్యము. 


ప్రారబ్దము కాని, జగత్తు యొక్క నియతి కాని, మహేశ్వరుని యెదుట నిలువలేవు. మార్కండేయుని విషయమున 
మహేశ్వురుండు ప్రారబ్బమును నియతిని అతిక్రమించి దీర్షాయువు నొసంగుట ఎల్లరకును తెలిసినదే. ప్రారబ్బము నియతి 
సాధారణముగా దాటరానివే. అసమర్దులైనవారి ప్రారబ్దమును అతిక్రమింపలేరు. కాని సమర్థు లైనయోగులు 
ప్రాణాయామములచేత దానిని జయించుచున్నారు. యోగులు ప్రారబ్దమును జయింపంగల రనుటయు నియతిలో ఒక 
భాగమే. ప్రారబ్బమనంగా ఫలము నిచ్చుటకు ప్రారభించిన మన కర్మయే. నియతి యనంగా ఈశ్వరునియొక్క 
సత్యసంకల్పరూప మైనశక్తి. అందువలననే అది దాటరానిది. కావున నియతి ప్రారబ్బమును త్రోసి వేయ(/గలదు. 
అట్టినియతి కూడ సంపూర్ణముగా పరమేశ్వురుని శరణుచి చ్చిన భక్తునియందు కుంటువడును. అట్టిభక్తుల యందు అది 
అట్లు కుంరిత మగుచుండుట కూడ దానిస్వభావమే. కావున కుతర్కమును వదలి నిష్కామముగా పరమేశ్వరుని 
శరణుపొందుము. ఇదియే క్షేమ మనుసాధమునకు మొదటి సోపానము. దీనిని వదలినచో తక్కిన సాధనము లేవియు 
ఫలింపవు." 


అంతట హేమచూడుండు చాలసంతోషముతో నిట్లనెను. "ఎవని శక్తిచేత ఈ జగత్తు నియమింప(బడుచున్నదో అట్టి 
సర్వకర్త స్వతంత్రుడు అయిన మహేశ్వరుండెవరో చెప్పుము. విష్ణువు శివుడు గణపతి సూర్యుడు నృసింహుండు 
బుద్దుడు సుగతుండు అర్హతుండు వాసుదేవుండు ప్రాణము సోముండు పావకుండు కర్మ ప్రధానము అణువులు మొదలుగా 
అనేకులు అనేకవిధములుగా పరమేశ్వరుని నిరూపించుచున్నారు. ఈదేవతలలో ఎవరు మహేశ్వరుండని మన 
మామరాదింపవలె? భగవంతు(డైన వ్యాఘ్రపాదుని వాత్సల్యమునకు పాత్రురాలవైన నీకు తెలియని దేమియు నుండదు. 
ఆయన యనుగ్రహము వలననే కదా స్త్రీ వైనను నీవు ఇట్టి జ్ఞానముచేత ప్రకాశించుచున్నావు." 


అప్పుడు హేమలేఖ హర్షముతో నిట్లనెను. "నాథా! ఈశ్వర స్వరూపనిర్ణయమును చెప్పదను వినుము. లోకములను 
సృష్టించి పాలించి లయమొందించువాండే ఈశ్వరుండు. ఆయనయ విష్ణువు శివుండు బ్రహ్మ. ఆయనయే సకలదేవతలు 
"ఆయన శివుండే విష్ణువు కాదు; విష్ణువే శివుండు కాదు" అని ఈ విధముగా చెప్పుటకు వీలులేదు. పంచముఖుండు 
త్రినేత్రుండు ఆయిన శివుండు జగత్కర్త అని చెప్పుచున్నారు. లోకములో కుండలు మొదలగువానిని చేయువాండు 
చేతనుండుగా శరీరము కలవాండుగా నున్నాడు. అచేతనుండు శరీరములేనివాండు ఎక్కడను కర్తగా కన్పించుటలేదు. 
కావున ముఖ్యకర్తత్వము చేతనునకే సంభవించును. స్వప్నములయందు జీవుడు స్థూలశరీరమున 


వదలిచైతన్యమయమైన దేహముతో వివిధ పదార్థములను సృష్టించుచున్నాండు. కావున చేతనుడైన జీవునకు శరీరము 
ఉపకరణము మాత్రమే. జీవులు అపూర్ణులు అస్వతంత్రులు. కావున వారికి ఉపకరణములు ఆవశ్యక మగుచున్నవి. 
మలి పరమేశ్వరు(డు పూర్ణుడు స్వతంత్రుడు. అందువలన ఆయన ఏసాధనమును అపేక్షింపక సర్వమును 
సృష్టించుచున్నాండు. కావున ఆయనకు శరీరము లేదు. ఆయనకు శరీరము ఉన్నదన్నచో లోకము లోని 
కార్యకర్తలకువలా ఆయనకుకూడా, కుండను చేయుటకు మట్టివల జగత్తును సృష్టించుటకు ఒక పదార్థము 
కావలసియుండును. ఆయన ఆవిధముగా దేశము కాలము మొదలగు వానిని అవలంబించి సృష్టిచేయువా(డైనచో J 
ఆయన కూడ జీవుడే అగును ఆయన సృష్టిచేయుటకు అసాధనములను అవలంబించుచున్నా(డన్నచో అవి సృష్టికి 
పూర్వమే సిద్ధమైయున్నవన్నమాట. అనగా వానిని ఆయన సృష్టింపలేదని చెప్పవలా. అట్టయినచో ఆయన 
సర్వమునకు కర్త అని చెప్పుట కుదురదు. కావున దేహము దేశము కాలము మొదలగు సాధనములు ఏవియు 
లేకుండంగనే ఈశ్వరుండు సృష్టించును. కావున ఆయనకు స్టూలమైన శరీరములేదు. స్టూలమైన బుద్దికలవారు పరమే 
శ్వరుని యొక్క అశరీరత్వమును గ్రహింప(జాలరు. అందువలన భక్తులు తన్ను ఏలోకమునందు 
ఏరూపముకలవానినిగా ధ్యానించుచున్నారో వారికి ఆయన ఆరూపమును ధరించి ప్రత్యక్షమగును. కావున ఆయన 
చైతన్యమాత్రుఃడు. ఆయన ధరించుదేహము కూడ చైతన్య మైత్రమే. ఆచైతన్యరూపిణియే త్రిపురా పరమేశ్వరి. ఆమె 
యందే జగత్తు అంతయు వివిధ భేదములతో భాసించుచున్నది. చరాచరాత్మకమైన యీజగత్తు అంతయు ఆమెయందు, 
అద్దములోనగరమువలె, కన్పించుచున్నది. ఈజగత్తులో ఆమెకన్న అన్యముగా ఏదియు లేదు. అంతయు అమెయే. 
అందువలన జగత్తులో ఉత్తమము అధమము అనుభావనకు అవకాశము లేదు. శివు(డు విష్ణువు మొదలకు 
మూర్తులందున్న చైతన్యశక్తి ఆమెయే కావున ఆదేవతలయందును ఒకరు ఎక్కువ మజియుకరు తక్కువ అని 
భావింపరాదు. మలి ఆయాశాస్త్రములందు ఆయాదేవతలకు సర్వశ్రేష్టత్వము వచెప్పంబడియున్నను ఆరూపము 
లన్నియు ఆమెయందు కల్పింపంబడినవే కావున అవి ముఖ్యములు కావు. ప్రాజ్ఞుడు నిరాకారమైన చైతన్యమునే 
ఉపాసింపవలె. అందులకు సామర్ల.ములేని వాండు తనకు ఏదేవతారూపమునందు 'బుద్ది లగ్న మగునో ఆరూపమునే 
ద్యానించుచు, ఫలమును కోరకుండ, ఈశ్వరుని ఆరాధించినచో శ్రేష్టమైన శ్రేయస్సును పొందును. ఈశ్వరారాధనము 
చేయకుం6డ కోటిజన్మలెత్తినను సుగతి కలుగదు. 


ఇదిజ్ఞానఖండము హేమచూడో పాఖ్యానమునందు ఈశ్వర నిరూపణ మున్నది సప్త మాధ్యాయము 


ఎనిమిదవయధ్యాయము - సంసారాఖ్యాయికా వివరణము 


1 హేమచూడుండు ప్రియురాలి మాటలవలన పరమేశ్వరుని స్వరూపము చిన్మయ మని తెలిసకొని, గురువులవన 
గుణరూపిణియైన త్రిపురాదేవియొక్క ఉపాసనమునకొటికు మంత్రతంత్రాదికమైన విధానము నెటింగి ఏకాగ్రచిత్తముతో 
ఆమెను ఆరాదింపంజొచ్చెను. అట్లు కొన్ని మాసములు గడచెను. ఆదేవి ఆతనిహృదయమునందు ప్రసన్నురాలయ్యను. 
అప్పుడు ఆమెయనుగ్రమువలన  ఆతనిచ్చతము భోగవిషయములనుండి విముఖమై ఆత్మవిచారమునందు 
ఆసక్తమయ్యెను. ఆపరాదేవియొక్క అనుగ్రమహములేక మోక్షమునకు ముఖ్యకారణమైన ఆత్మవిచారము ఎవ్వనికిని 
కలుగదు. అది లేకుండ ఇత రోపాయములు ఎన్ని యున్నను శ్రేయస్సు కలుగదు. 


పిమ్మట హేమచూడుండు ఒకదినమున హేమలేఖ యొద్దకు పోయెను. ఆమె వానికి ఎదురేగి స్వాగతమును చెప్పి 
అర్హ్యపాద్యములతో పూజించి మిక్కిలి అనురాగముతో ఇట్లనెను. "నాథా! చాలకాలమునకు కన్పించితిని. ఆరోగ్యముతో 
నున్నావుకదా! నన్ను చూడకుండ నాతో మాటాడకుండ నీవు ఒక్కపూట కూడ గడువువా(డవుకావు. మటిీ 
ఇంతకాలమైనను నీవు నన్ను ఏల స్మరింపవైతివి? నీకు ఇష్టముకాని పద్దతియందు నేను కలలో కూడ వర్తింపను. ఏల 
ఇట్లు దూరమైతివి? నేను లేకున్నచో ఒక్కక్షణము కూడ నీకు ఒక కల్పముగా నుండెడిది. మణీ ఇన్నిరాత్రులు ఎట్లు 
గడిపితివి?" ఇట్లు పలుకుచు ఆమె అతనిన కౌగిలించుకొని భిన్నురాలివల నుండను. 


అతండు ఆమెయొక్క కౌంగిటియందు ఉండియు ఎట్టివికారమును పొందక ఇట్లనెను. "ప్రియా! నాకేల మోహమును 
కలిగింతువు? నీవు ఈలోకమును పరతత్త్వమును తెలిసికొన్న ధీరురాలవు. నిన్ను మోహము ఎట్లు స్పృశించును? 
నీకు దుఃఖమునకు కారణమే లేదని నాకు దృఢముగా తెలియను. నీవు ఇంతకు పూర్వము నీవృత్తాంతమును 
చెప్పియుంటివి. దానినిగూర్చి ప్రశ్నించుటకు వచ్చితిని. నీవు చెప్పిన మీతల్లి ఎవరు? ఆమె యొసంగిన సఖి ఎవరు? 
ఆమెయొక్క భర్త పుత్రులు మొదలగువారు ఎవరు? ఎక్కడ నున్నారు? వారు నాకు ఎట్లు సంబంధింతురు? ఇది 
యంతయు నాకు స్పష్టముగా చెప్పుము. నీవు చెప్పినది అసత్యము కాదని ఏదో ఒకసంకేతముతో అట్లు చెప్పితివని 
తలంచుచున్నాను. కా(భట్టి దానిని నాకు తెలియునట్లు స్పష్టముగా వివరించి చెప్పుము. నేను నిన్ను శరణము 
పొందుచున్నారు. నాహృదయములోని సంశయము ఛేదింపుము." 


మాటలను విని హేమలేఖ ఇట్లనుకొనెను. "ఈయనకు దేవి యనుగ్రహములవల బుద్ది నిర్మల మయ్యెను. 
పూర్వపుణ్యములు ఫలించి ఈయన విషయ సుఖములందు విముఖుశడై ధీరు(డైనా(డు. ప్రబోధించుటకు ఇది 
తగినసమయము. కావున ప్రబోధింతును." పిమ్మట ఆమె ప్రసన్నమైన ముఖముతో ఆతనిని అనురాగముతో 
చూచుచు ఇచ్లు పలికెను. "నాథా! ఈశ్వరానుగ్రహమును నీకు మహా భాగ్యము కలిగినది. భోగములయందు 
విముఖత్వము విచారము నందు ఆసక్తి అనునవి ఈశ్వరానుగ్రహమునకు సూచకములు. ఇంక నాస్టితిని చెప్పెదను 
వినుము. కేవలమైన చైతన్యమే నాజనని, ఆమె యొసంగిన చెలికత్తె బుద్ది, బుద్దితో కుడియుండిన దుష్టురాలు అవిద్య. 
అవిద్యకు ఎంత విచిత్రమైన సామర్థమున్నదో లోకమున ప్రసిద్ధమే. అది త్రాడునందు సర్పము తోంచనట్లుగా చేసి 
గొప్పభయమును కలిగించుచున్నది. మహామోహుండు ఆమెకు పుత్రుందు. వాని కుమారుడైన అస్థిరుండే మనస్సు. 
మనస్సుయొక్క భార్య కల్పన, జ్ఞానేంద్రియములు అయిదు కల్పనయొక్క పుత్రులు. వారి స్టానముల నుండి 
విషయములను దొంగిలించుట యనణా సుఖదుఃఖనుభవములకు పిమ్మట మనస్సునందు “వానిసంస్కారము 
ఏర్పడుట. ఆసంస్కారములవలన కలుగుననుభవమే స్వప్నము. కల్పనయుక్క చెల్లలు మహాశన. మహాశనపుత్రులు 
క్రోధము లోభము. నాపురమనశా ఈశరీరమే. స్వరూపస్సురణము నాకున్న మహాతంత్రము. మనస్సనకు 
ప్రియమిత్రు(డైన ప్రచారుండు ప్రాణము. అడవులు మొద లైనవి నరకములు. నేను బుద్దితో కూడియుండుట సమాధి. 
నేను నాతల్లియొక్క లోకమునకు చేరుట మోక్షము. ఇది నావృత్తాంతము నీవృత్తాన్తము కూడ ఇట్టిదే. నేను మోక్షమును 
పొందినవిధానమును చక్కణా తెలిసికొని నీవు కూడ పరమమైన శ్రేయస్సును పొందుము. 


జ్ఞానఖండమున హేమచూడో పాఖ్యానమునందు సంసారాఖ్యాయికావివరణ మన్నది. అష్టమాధ్యయము. 


©. 


బాలబ్రయ 


"నేను నిన్ను శరణము పొదుచున్నాను" అని హేమచూడుండు భార్యకు శరణాగతి చెసెను. ప్రియాప్రియములనుగూర్చి 
చర్చ ఆరంభమైనప్పుడు అతండు స్త్రీలకు లోకజ్ఞాన ముండదు అనుతలంపుతో నుండెను. స్త్రీత్వముచేత, వయస్సుచేత, 
జ్ఞనముచేత, భార్యత్వము చేత హేమలేఖ తనకన్న తక్కువస్థాయిలో నున్న దని తాను పరుషుండుగా, పెద్దవాండుగా, 
విద్యాధికుండుగా, భర్తగా ఆమెకన్న అన్నివిధముల అధికు(డని అతండు గట్టిగా తలంచుచుండెను. అట్టివాడు "నేను 
నిన్ను శరణము పొందుచుచున్నాను" అని పలికె నన్నచో అతనియందు. పెద్దమార్పు కలిగె నన్నమాట. మొదట 
ఆమెమాటలను అతండు చిన్నపిల్ల చెప్పుచున్న మాటలనువలె వినోదముతో వినెను. ఆమెమాటల యందలి నిజమును 
గ్రహించినతరువాత భోగములయందు విరక్తు(డై వానిని వదలుకొనలేక వానివలన సుఖపడలేక క్లేశము 
నొందుచుండియు ఆమెతో చెప్పుకొ నుటకు సిగ్గపడుచుండెను. అతనియవస్థను ఆమెయే గ్రహించి అతనిని బుజ్జగించి 
త్రిపురాదేవి నుపాంచిననే కాని భోగములయందు పూర్మమైనవిరక్తి కలుగ దని సూచించి తాను ముక్తిని పొందిన 
విధమును, సంకేతము లతో కథగా చెప్పను. అప్పటికి అతనికి నేను అధికుండను అనుభావముపోయి ఆమెమాటలు 
మిత్రునియొక్క మాటలనువలె ఆదరముతో వినెను. ఆయినను ఆకథ ఏమియు అర్థము కాకపోవుటవలన 
ఆమెమాటలయందు అతనికి శ్రద్ద ఏర్పడలేదు. ఆమె వెంటనే శ్రద్దయొక్క ఆవశ్యకతను సహేతుకముగా నిరూపించెను. 
గురువుచెప్పునది బోధపడకున్నచో ఆయననే నమ్మి సందేహములు తీరువటికు ప్రశ్నించుచు తత్త మును గ్రిహంపవలె 
కాని ఆయన మాటలయందు అనాదరమును చూపరాదని నచ్చ(జెప్పెను. ఈశ్వరానుగ్రహము వలన తప్ప 


మటీయొకవిధముగా తత్త్వజ్ఞానమును పొందుటకు అర్హత కలుగదని తెలిసికొనిన హేమచూడుండు హేమలేఖయొక్క 
విజ్ఞానాతి శయమును గుర్తించి "ఈశ్వరుండెవరో" నిరూపింపుమని ఆమెను ప్రశంసాపూర్వకముగా కోరెను. అప్పుడామె 
త్రిపురాదేవి యొక్క ఉపాసనము ఆవశ్యక మని చెప్పగా ఆమె మాటలను దృఢముగా విశ్వసించి అతండు గురువువలన 
మంత్రతంత్రాదికమైన విధానమును తెనిసికొని త్రిపురాదేవి నుపాసించెను. మంత్రదీక్ష నతండు ఆమె వలన పొందలేదు. 
ఆదీక్షను మంత్రసిద్దులైన పెద్దలవలననే స్వీకరింపుమని ఆమెయే చెప్పియుండును. ఏమైనను అప్పటికి అతండు 
ఆమెను గురువునుగా భావించుటలేదని గ్రహింపవచ్చును. 


త్రిపురోపాసనము గావించిన తరువాత దేని యనుగ్రహమువలన ఆతని దృక్పథమున పెద్దమార్పు వచ్చెను. 
అతనిమనస్సు భోగముల నుండి విముఖమైన ఆత్మవిచారమునందు లగ్నమగుటయే కాక, "హిమలేఖ తత్త్వజ్ఞురాలు; 
సామాన్యురాలు కాదు. ఆమెను గురువునుగా గైకొని శరముపొందిననే తప్ప నాకు ముక్తి కలుగడు"అను భావము 
దృఢముగా ఏర్పడెను. అందువలననే ఆమె సాధారణమైన భార్యవలెనే అతనిని కౌగలించుకొని ప్రియముగా 
మాటాడుచున్నప్పుడు, అతండు ఆమెవలన భోగమును ఆపేక్షింపక, ఆమెను భార్యమాత్రముగా తలంపక, కేవలము 
గురువునుగా భావించుచు సకలసంకోచములను వీడి "నేను నిన్ను శరణము పొందుచున్నాను. నాహృదయములోని 
సంశయములను ఛేదింపుము" అని ప్రార్థించుచు శిష్యుండయ్యిను. 


గురుశిష్యసంబంధము శిష్యునివలననే ఏర్పడవలె. ఇతరులకు తత్త్వమును బధింపవలయు ననుకుతూహలము 
జ్ఞానులకు ఉండదు. ఎవరైనను వచ్చి తమ్ము ఆశ్రయించినను వారిశ్రద్ధను పరీక్షించిన తరువాతనే జ్ఞానులు తత్త మును 
బోధింతురు. శ్రికృష్ణఃడు అర్జునునకు తత్తమును బోధింపవలె నని ఎప్పుడను కుతూహలము నొందలేదు. అర్జునుండు 
విషాదమునుపొంది కర్తవ్యమును బోధింపు మని శ్రీకృష్ణుని "నేను నీకు శిష్యుండను. నిన్ను శరణుజొచ్చితిని నన్ను 
శాసింపుము" (శిష్యస్తే/హంశాది మాం త్వాం ప్రసన్నమ్‌) అని ప్రార్థించినప్పుడు అర్జునుడు శిష్యుండై శ్రీకృష్ణుండుగురు 
వయ్యెను అంతవటికును వారిరువురు బావమజుదులే. అట్లే హేమచూడుండు హేమలేఖను శరణుపొందినంతనే అతండు 
శిష్యు(డై ఆమె గురువయ్యెను. కావున పూర్వసంబంధము ఎట్టిదైనను, మోక్షమును కోరువాండు సకలసంకోచములను 
వీడి గురువును ప్రత్యక్షదైవతముగా భావించుచు శరణుంజొచ్చిననే తప్ప ఉపదేశ ఫలింప దనుట స్పష్టము. 


దీనినిబట్టిచూచినచో ఈశ్వరానుగ్రహమువలననే గురువునందు భక్తి కూడ కుదురు నని స్పష్టమగుచున్నది. "నన్ను 
పూజించువారికి నన్ను చేరుటకు సాధనమైన బుద్దియోగము నొసంగుదును" (దదామి బుద్దియోగంతం యేన మా 
ముపయాంతితే భగవద్గీత) అన శ్రీకృష్ణుడు చంప్పెను." ఎవనికి దేవునియందు పరమభక్తి కలదో, అట్లే గరువునందు 
కూడ పరమభక్తి కలదో అట్టి మహాత్మునకే ఉపనిషత్తు నందు చెప్పబడిన యీవిషయములు ప్రకాశించును" అని 
శ్వేతాశ్వత రోపనిషత్తునందు కూడ చెప్పబడియున్నది. 


యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురే! 


తస్త్యేత కథితా హర్ణాః ప్రకాశన్తే మహాత్మగః || 
ముందుగా దగేవునియందు పరమభక్తిని పొంది దేవునియను గ్రహమువలన గురువునందు కూడ అట్టిభక్తినే 
పొందవలయు నని, అట్టి గురుభక్తి పొందినవాండే మహాత్ముండని, అట్టివానికే ఉపనిషత్తులలో ప్రతిపాదింపంబడిన 
తత్తము చక్కగా బోధపడు నని స్పష్టమగుచున్నది. మటీ గురువులవలననే కదా దేవునిమహిమను తెలిసి కొని 
ఎవడైనను దైవభక్తి నొందును. అందువలన గురుభక్తి వలననే దైవభక్తి కలుగు నని ఏల చెప్పరాదు? పురాణములవల్లనో 
హరికథలవల్లనో పెద్దల ప్రసంగములవల్లనో ఏవిధముగా నైనను దైవభక్తి కలుగవచ్చును. దైవభక్తి కలిగినంత 
సులభముగా గురుభక్తి కలుగదు. జగత్కర్త జగత్పరిపాలకుండు అని భావింపంబడుచున్న పరమేశ్వరునియందు భక్తి 
కలుగునట్లుగా, మనవలెనే మనుష్యుండుగా కన్పించుచున్న గురువునందు భక్తి కలుగుట సులభముకాదు. 
విద్యాసంస్కారము చిత్తనిర్మైల్యము కలిగినవారే పెద్దల యొక్క మహిమను గుర్తించి గౌరవింపగలరు. చిత్తనైర్మల్యము 
ఈశ్వరారాధనమువలన కలుగును. ఈశ్వరునియందు భక్తి సత్సంగమువలన కలుగను. పూర్వపుణ్యమువలన 
సత్సంగము సంభవించును. 


హేమచూడునకు పూర్వపుణ్యమువలననే హేమలేఖతో సాగంత్యము కలిగినది. ఆసాంగత్యమువలన అతడు త్రిపురాదేవి 
నుపాసింపంగలిగెను. ఆదేవియొక్క అనుగ్రహమున అతండు హేమలేఖ యొక్క మహత్తమును గుర్తించి 
నిస్సంకోచముగా ఆమెకు శిష్యుండై తత్తమును బోధింపు మని ప్రార్దింపంగలిగెను. అతని శ్రద్దను గమనించి ఆమె 
తత్త్వమును బోదింపగా అతండు కృతార్జుండయ్యెను. ఇట్టి గురుశిష్యసంబంధము లేకపువుటవలన కువలుండు 
పౌరాణికుని బోధవలన కృతార్దుండు కాజాలకపోయెను. 


భర్త తనదగ్గరకు వచ్చినప్పడెల్ల హేమలేఖ అతనియారోగ్య మునుగూర్చి మిగుల ఆదరముతో ప్రశ్నించుచుండుట 
గమనింపందగియున్నది. భర్తయొక్క ఆరోగ్యమునందు భార్య శ్రద్ద యుండుట సహజము. మటి దత్తాత్రేయుండు కూడ 
పరశురాముని విషయమున ఇట్లే ఆరోగ్యమును గూర్చి ప్రశ్నించెను. 


ఇట్లు ప్రశ్నించుటలో ప్రేమ వాత్సల్యము అనునవియే కారణములు కాదు. మోక్షము కోరువానికి విషయములయందు 
విరక్తి అవశ్యక మైనట్లే ఆత్మవిచారము చేయుటకు తగినయారోగ్యము కూడ ఆవఖ్యకమే. "దేహము అనిత్యము 
తుచ్చము హేయము" అను తలంపుతో సాధుకండు దేహముయొక్క ఆరోగ్యమును ఉపేక్షింపరాదు. శరీరము ఆరోగ్యము 
సామర్థ్యమును కలిగియున్నప్పుడే సాధకుండు చక్కగా గురువునకు శుశ్రూష యొనర్చి ఆత్మవిచారమును కొనసాగించి 
కృతార్ధుండు కాంగలుగును. ముక్తి కలుగువజికు జ్ఞానమును సంపాదించుటలో ముఖ్యసాధనమైన శరీరమును 
ఉపేక్షింపరాదు. నదిని దాటువజకు మంచిపడవ ఎట్లు ఆవశ్యకమో అట్లే అజ్ఞానసము ద్రమును దాచువటికు 
మోక్షమును గోరువానికి ఆరోగ్యముదగల శరీరము ఆవశ్యకము. ఈవిషయమును హెచ్చరించుటయకే గురువులు 
శిష్యులయారోగ్యవిషయమున శ్రద్దను చూపుచుందురు. 


తొ మ్మిదవయధ్యాము - హమచూడుని విళత్రాంతి 


హేమచూడుండు ప్రియురాలిమాటలను విని మిగుల హర్షము నొంది ఇట్లనెను. "ఆహా! నీవు ధన్యురాలవు! ఏమి 
నీజ్ఞానవైభవము! కథారూపమున విషయము నంతయు చాల నిపుణముగా చెప్పితిని. ఇట్టి దొకవృత్తాంతము నాకు 
కూడ కల దని యిప్పటివజకును నాకు తెలియదు. ఇప్పుడు నీమాటలవలన నావృత్తాంతమును కూడ, చేతిలోని 
యుసిరిక పండువలా, స్పష్టముగా జరిగినదానిని స్మరించుచున్నాను; జరుగుచున్నదానిని అనుభవించుచున్నాను. 
పరమ చైతన్యరూపిణియైన యాజనని యవరు? ఆమెనుండి మన మెట్లు జన్మించితిమి? మనము ఎవరు? మన 
స్వరూప మేమి? చెప్పుము." 


అప్పుడామె ఇట్లనెను. "నాథా! ఇది గూఢమైన విషయము. నీస్వరూపమును నీవే అత్యంతనిర్మలమైన బుద్ధితో 
విచారించుకొనుము. ఆత్మస్వరూపము చూపుటకు ఒకదృశ్యము కాదు; చెప్పుటకు మాటలకు అందునది కాదు. కావున 
ఎట్లు చెప్పంగలను? నీకు నీస్వరూపము తెలసినచో ఆతల్లిని కూడ తెలిసికొనంగలవు. తన్ను తాను తెలిసికొనునప్పుడు 
ఏయుపదేశము ఉండదు; ఉపదేశించువాండుంను ఉండండు. శుద్ధమైన బుద్ధితో నీస్వరూపమును తెలిసికొనుము. 
దేవతలు మొదలుగా పశుపకాదులవజకు సకల ప్రాణులయందు వాని కన్నింటికి స్వరూపముగా అది భాసించుచునే 
యున్నది. లౌకికములైన శాస్త్రజ్ఞానములకు, ఆజ్ఞానములకు సాధనములైన ప్రత్యక్షాదిప్రమాణములకు అది గోచరింపక 
అంతటను ఎల్లప్పుడు భాసించుచునే యున్నది. ఎక్కడైనను ఎప్పుడైనను ఎవనిచేత నైనను అది లేశమాత్రముగా 
నైనను ఎట్లు నిరూపింపంబడును? నాస్వరూపమును తెలుపుము అని నీవు అడుగుట నాకంటికి నాకు చూపు మని 
అడుగుటవలె నున్నది. ఎంత నిపుణుడైన గొప్పయాచార్యు.డైనను నీకంటిని తెచ్చి నీకెట్లు చూపగలడు? నీకంటిని 


నీవు గ్రహించుటకు ఆయన యుపాయమును మాత్రమ చెప్పగలండు. కావున నేను కూడ ఉపాయమును చెప్పెదను; 
శ్రద్దతో వినుము. "ఇది నాది, ఇదినాది" అని ఎంతవజకు బుద్దియందు విషయములు భాషించుచుండునో అంతవటికు 
ఆవిషయమలు నీస్వరూపము కాదు, 'నాకు ఏది గోచరించుచున్నదో అది నేను కాదు' అని నీవు ఆవిషయముల 
నన్నింటిని త్రోసివేసిన తరువాత, అట్లు వానిని త్రోసివేయుచున్నట్టిది, త్రోసి వేయుటకు వీలులేనిది యైన నీస్వరూపము 
గోచరించును. కావున ఏకాంతమునందు కూర్చుండి బుద్దియందు "నాది" అని గోచరించు ప్రతివిషయమును 
త్రోసివేయుచుండుము. "ఈమె నా భార్య" అనినన్నుగూర్చి తలంచుచున్నావు కదా! భార్యసంబంధముచేత నేను నీకు 
ఆత్మీయురాల నైనను నీస్వరూపములో నేను లేను కదా! అట్లే "నాది" అని గోచరించు సర్వమును త్యజించి దేనిని 
త్యజించుటకు శక్యము కాదో అట్టి నీస్వరూపమును తెలిసికొని పరమశ్రేయస్సును పొందుము." 


వెంటనే హేమచూడుండు అటనుండి లేచి గుజ్టముపై నెక్కి నగరము వెలుపలన్న యుద్యానవనమునందున్న 
సాధమునందు ప్రవేశించెను. అనుచరుల నందబను పొమ్మని చెప్పి ద్వారపాలకులను పిలిచి, "నేను ఇచ్చట 
ఏకాంతముగా నుందును. నేను మీకు ఆజ్ఞఇచ్చువజకును మంత్రులు గురువులు మొదలుగా ఎవ్వరిని లోనికి 
రానీయవలదు" అని శాసించెను. పిమ్మట అతండు ఆసౌధములోని తొమ్మిదవయంతస్తులోకిని పోయి మెత్తనితూలికలు 
గలయాసనముపై కూర్చుండి ఏకాగ్రతతో ఇట్లు ఆలోచింపంజొచ్చెను. "ఈజనులు ఎట్లు ఈవిధముగా మోహము 
నొందుచున్నారు? ఒక్కండైనను తన్ను గూర్చి రవ్వంతయు తెలసికొనుట లేదు. ఎల్లరును సుఖము కావలయు నని 
ఏమేమో చేయుచున్నారు. కొందటి వేదశాస్తాదులను నిత్యము పఠించుచున్నారు. కొందటు ధనము నార్జించుచుండణా 
మటీకొందటు భూమిని పాలించుచున్నారు. కొంతమంది శత్రువులతో పోరాడుచుండశా కొందటు భోగములయందు 
ఆసక్తులై యున్నారు. ఇది యంతయు స్వార్టముగనే వారు తలంచుచున్నారు. కాని ఈవిషయములలో 
తమస్వరూపమైన దేది అని ఒక్కండును విచారించుట లేదు. ఈ భ్రాంతి ఎందు వలన వీరికి కలుగుచున్నది? ఆత్మను 
తెలిసికోనంత వటికు ఎంత ఘనకార్యమును సాధించినను అది యంతయు, స్వప్నములో జరిగినకార్యమువలె, 
వ్యర్థము కావున ఇంక ఆత్మను గూర్చియే విమర్శింతును. గృహము ధాన్యము రాజ్యము భార్యమొదలగునవి 
యన్నియు నాకన్న భిన్నముగా నుండుటచే నాస్వరూపముకావు. "నేను" అన్నప్పుడు ఈదేహమను 
గ్రహించుచున్నాను. కావున దేహమే నాస్వూరూపము. దీనిచేతనే నేను క్షత్రియు(డును బంగారువర్ణము కలవాడును 
అగుచున్నాను. కావున సందేహము లేదు; దేహమే నాస్వరూపము. ఇతరులు కూడ "నేను" అని చెప్పునప్పుడు 
దేహమునే గ్రహించుచున్నారు." 


ఇట్లు అనుకొని ఆరాజుకుమారుండు దేహమునుగూర్చి ఆలోచించపంజొచ్చెను. ఆలోచించినకొలది అతనికి దేహము 
ఆత్మ అనుటసమంజసముగా తోంచలేదు. అప్పుడు అతండు ఇట్లు అనుకొనెను. "నాయిల్లు, నారాజ్యము అన్నట్లే 
నాదేహము అని చెప్పుచున్నాను. ఇల్లు రాజ్యమ నాస్వరూపము కానట్లే ఈశరీము కూడ నాస్వరూపము కాదు. రక్తము 
అస్థికలు మొదలగువాని సముదాయముతో ఏర్పడి ప్రతిక్షణము వికారమున పొందుచున్న యీ శరీరము నే 
నెట్టగుదును? దీని నుండి హస్తమో పాదమో ఛేదింపంబడినచో అది కట్టెవలె మట్టి పెడ్డవలె కన్పించుచున్నది. 
మటణీియును స్వప్నమునందు వేజొక దేహము కన్పించుచున్నది. ఈదేహమును ఆదేహమును గుర్తించుచున్న నేను 
దేహ మగుట కుదురదు. 


ఇట్లే నాప్రాణములు నామనస్సు నాబుద్ధి అని వానిని గుర్తించుచున్నాను. కావున నాచే గుర్తింపబడుచున్న ప్రాణము 
మొదలగునని నాస్వరూపము కావు. గాఢ నిద్రయందు నాది యని ఏదియు స్ఫ్సురించుట లేదు. ఆశూన్యము 
నాస్వరూప మగునా? కాని "నేను లేను" అనుట ఎప్పుడును లేదు. నేను ఎప్పుడును భాసించుచునే యున్నాను. 
పంశములేదు. అయినను నాస్వరూపము ఎందువలన నాకు స్పష్టముగా గోచరించుట లేదు? దేనిచేత నాస్వరూపము 
నాక స్పష్టముగా గోచరింపాగలదు? సౌధము సంగీతము మొదలగు విషయములు కన్ను చెవి మొదలగువానిచోత 
భాసించుచున్నవి. చర్మమునందలి ఉష్ణస్పర్శచేత ప్రాణము గ్రహింపంబడుచున్నది. విషయముల జ్ఞాననములచేత 
వానిని గ్రహించుచున్న మనస్సు ఉన్నదని ఊహింపంబడుచున్నది. అట్లే బుద్దియు ఉన్నదని ఊహించుచున్నాను. కాని 
నాస్వరూపము దేనిచేత భాసించునో తెలియుట లేదు. లేక, అసలు ఇవి యున్నవి నిరంతరముగా 
భాసించుచుండుటచేతనే నాస్వరూపము భాసించుట లేదేమో; అట్లయినచో వీనిగూర్చి అనుకొనుటయే మానుకొందును. 
అప్పుడు నాస్వరూపము గోచరించును." 


ఇట్లు నిశ్చయించుకొని యతండు మనస్సులోనికి ఏవిషయము రాకుండునట్లు చేసికొనెను. అతనికి తదక్షిణమే గాఢమైన 
యంధకారము కన్పించెను. 'ఇదియే నాస్వరూప' మని తలంచుచు అతండు సంతోషించెను. కాని ఆసంతోషము నిలువ 
లేదు. ఇది కూడ నాచేత చూడంబడుచున్నది కదా, నాస్వరూప మెట్లగును"? అని తలంచుచు నతండు "మనస్సునందు 
దేనిని గ్రహింపకుందును గాక" అని దృఢమైన సంకల్పముతో మనస్సుయొక్క వృత్తిని నిరోధించెను. మనస్సు 
నిరుద్దమైనంతనే క్షణమాత్రమున ఆదియు అంతమును లేనితేజస్సు అతనికి గోచరించెను. వెంటనే అతండు 
మనస్సుయొక్క నిరోధమును వదలి ఆశ్చర్యముతో "ఇది యేమి? ఇందాక చీకటిగా ఇప్పుడ తేజస్సుగా 
నాస్వరూపము భిన్న భిన్నముగా గోచరించుచున్నదే! మరల చూతను" అని తలంచి మరల మనస్సును నిరోధించెను 
అప్పుడు అతనిమనస్సు నిద్రయందు చాలసేవు లీనమయ్యెను. ఆ నిద్రయందు ఆతడు విచిత్రములైన 
స్వప్నములనుచూచెను. మేల్కొన్న తరువాత అతనికి పెద్దచింత కలిగెను. "నిద్రచేత ఆవరింపంబడి స్వప్నములను 
చూచుచన్నా నేమిటి? ఇంతకు పూర్వము తమస్సును తేజస్సును చూచితిని. అవికూడ స్వప్నములో అగునా ఏమి? 
మటిస్వప్నము కూడ మనస్సుయొక్క వ్యవహారమే కదా! దీనిని తొలగించుకొనుట ఎట్లు? మరల మనస్సును 
నిగ్రహించి చూతును" అని తలంచి అతండు దృఢముగా మనస్సును నిరోధించెను అది అప్పుడు కొంచెము స్థిరముగా 
నుండెను. అప్పుడు అతండు ఆనందసముద్రమున ముని(గినవానివలె అయ్యెను. కాని మరల మనస్సు చలించి నంతనే 
ఆయానందస్టితి తొలంగిపోయెను. అప్పుడాతండు ఇట్లు తలంచెను. ఇది యేమి స్వప్నమా లేక చిత్త విభ్రమమా? లేక 
సత్యమే యగునా? ఇది ఏమో నాయాలోచనకు అందుట లేదు. నే నేమియు కాలేదు. అయినను నాకు సుఖ మెట్లు 
కలిగినది? ఈసుఖమునకు కారణమేదియు కన్నించుటచ లేదు. కారణము లేకుండ సుఖ మెట్లు కలుగును? ఆత్మను 
తెలిసికోవయునని పూనుకొంటిని. అది తెలియలేదు. ఏదేదో కన్పించుచున్నది. నాస్వరూపము ప్రకాశమా అంధకారమా 
సుఖమా లేక మజియొకటియా? లేక వీనియొక్క పరంపరయా? నాకు ఏమియు నిశ్చయము కలుగుట లేదు. 
హేమలేఖనే మరల అడుగవల." వెంటనే అతడు ద్వారపాలకున పిలిచి ఆమెను తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను. 


హేమలేఖ అచ్చటికి వచ్చి శాంతముగా నిశ్చలముగానిర్వికారముగనున్న భర్తను చూచి ప్రక్కన కూర్చుండెను. ఆతండు 
కనులు విప్పి తన్ను చూచినంతనే ఆమె వానిని ప్రేమతో కౌగిలించుకొని మధురముగా "నాథా! నన్నేల పిలిపించితివి? 
శరీరమునందు ఆనారోగ్యము ఏమియు లేదు కదా! నావలన ఏదైన పని యున్నదా?" అని యడిగెను. ఆతండిట్లునెను. 
"ప్రియురాలా! నీవు చెప్పనట్లుగా నేను ఏకాంతమునందు స్వరూపమును తెలిసికొనుటకై వవిచారించుచుంటిని. అది 
అనేకవిధములు చిత్రముగ గోచరింప(జొ చ్చినది. ఆత్మనాస్వరూపమే కావున అది సదా నాకు ప్రాప్తించినదే అయి సదా 
భాసించునది కూడ అయి యుండవల. కాని ఇతర పదార్థములు ఏవో ఎప్పుడును భాసించుచుండుటవలన ఆత్మ 
చక్క(గా భాసించుటలేదు అని తలంచి మనస్సునందు విషయము లేవియు భాసింపకుండునట్లు నిరోధించితిని. 
అప్పుడు మొదట అంధకారము తరువాత ప్రకాశము పిమ్మట మహాసుఖము గోచరించెను. ఇది యేమో చెప్పుము. 
ఆత్మ యొక్క రూపము ఇదియేనా? ఇంకైదైనంగలదా? వివరించి చెప్పుము. దానిని తెలిసి కొందును? 


హేమలేఖ ఇట్లనెను. "బాహ్యవిషయములు మనస్సులోనిక రాకుండ నీవుకావించిన చిత్తనిరోధము ఆత్మవేత్తల 
కందణకు సమ్మతము శుభప్రదమునైన ముఖ్యసాధనము. చిత్తనిరోధము లేకుండ ఆత్మను ఎవడును ఎప్పుడును 
ఎచ్చటను పొందలేదు. కాని ఆత్మమనస్వరూపము అగుటచే మనకు ఎప్పుడును ప్రాప్తించియే యున్నది. కావున 
దానిని పొందుటకు చిత్త నిరోధము కారణము కాదు. ఏది మనచేత వేజోకపదార్థమువలె పొందంబడునో అదిమనస్వరూప 
మెట్లగును? కావున ఆత్మ ఎప్పుడను పొందందగినది కాదు? దానిని పొందుట యన్నది లేనేలేదు. ఆత్మ మనకు 
ఎప్పుడును ప్రాప్తించియే యున్నను. దానియొక్క జ్ఞానము మాత్రము అంతటికు ఉండుట లేదు. ఇంతకు 
పూర్వములేని యాజ్ఞానము ఇప్పుడు కలుగుచున్నది. అయినను చిత్తనిరోదము గాని యీయాత్మజ్ఞానము కాని 
ఆత్మను మనకుతెచ్చి యిచ్చుట లేదు. దీని కొకనిదర్శనము చూడుము. ఒక వస్తువు చీకటిలో నుండి కన్పించుట 
లేదు. దీపమును తెచ్చి చీకటిని నిరోధించినపుడు అంతకు పూర్వము అక్కడ ఉన్న వస్తువే మనకు ప్రాప్తించుచున్నది. 
దీపకాంతి చీ(కటినిమాత్రమే తొలంగిచినది కాని వస్తువును తెచ్చిపెటలేదు. అట్లే ఒకడు ఏదో విషయమునుగూర్చి 
తీవ్రముగ ఆలోచించుచు ఉత్తరీయములో ముడిచియుంచిన బంగారు నాణమును మజిచే ననుకొనుము. అప్పడు 
వాడు దానికొజికు వెదుక నారంభించెను. కొంతసేపైన తరువాత వాండు ఇతరాలోచనములను నిరోధించి నాణము 
తనయొద్దనే యున్నదని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అప్పడు వాని కది క్రొత్తగా ప్పాప్తించినట్లే యుండును. కాని నిజమునకు 


అది వానికి ఇందివటికే ప్రాప్తిమై యున్నది. కావున ఇతరాలోచనములను నిరోధించుట ఆనాణముయొక్క ప్రాప్తికి 
కారణము కాదు. ఆనాణ మిదివటికే వానికి ప్రాప్తమైన యున్నది కదా! అట్లే ఆత్మకూడ మనకు స్వరూపము ఎల్లప్పుడు 
ప్రాప్తిచియే యుడుటవలన చిత్త నిరోధము దానియొక్క ప్రాప్తికి కారణము కాదు. అట్లయినచో మనకు 
ప్రాప్తించియేయున్న యాత్మ ఏల గోచరించుట లేదు అన్నచో వినుము. దానయొక్క పరిజ్ఞానము మనకు లేకుండుటచే 
దానిని మనము గుర్తింపలేకున్నాము. "దీపకాంతివలన వస్తువులు ప్రకాశించును" అని కాంతియొక్క జ్ఞానము 
లేనివాడు రాత్రిపూట రాజ సభకు పోయినప్పుడు అక్కడ సభ్యులను దీపములను కూడ చూచుచు ఆశ్చర్యము 
నొందును దీపములకాంతియే సభ్యులను దీపములను కూడ ప్రకాశింపంజేయుచున్న దని వానికి తేలియదు. 


నీవు చిత్తమును నిరోధించితివి. ఆనిరోధముయొక్క అంతమునందు నీకు అంధకారము కన్పించినది. 
ఆయంధకారమునకు పూర్వము ఏదియును గోచరింపలేదు. అప్పడు దృశ్యమేదియును లేక జ్ఞానము మాత్రమే 
యున్నది. అదియే మరమానందదాయకమైన మన స్వరూపము. దానినే ఎల్లప్పుడు భావించుచుండుము. 
ఈవిషయమున బహిర్ముఖలైనవారు. ఎచ్చటనో ఆత్మ యున్న దనుమహామోహమునకు లోనగుచు, దానిని వెదకి 
వెదకి ఈభావమును సైతము పొందంజాలకున్నారు. శాస్తమునుతెలసికొ న్నవారు. విన్నదానిని చక్కగా తర్కముతో 
మననము చేసికొనంకలిగినవారు కూడ కేవలచిత్తనిరోధమువలన స్వరూపమును తెలిసికొనలేక రాత్రింబవళ్ళు 
దుఃఖించుచున్నారు. శాస్త్రమునందలి శబ్దములయొక్క అర్హముల యొక్క ఆందమును గ్రహించిచనంతమాత్రమున 
స్వరూపముయుక్క అనుభవము కలుగదు. వెంతవటకు అన్వేషణమువిచారము జరుగుచుండునో అంతవజకు 
ఆత్మయొక్క అనుభవము ప్రాప్తింపదు. ఎందువల్ల ననగా అది బుద్దిచేత గ్రహింపందగినది కాదు. ఇంద్రియము లను 
ఎంత దూరము ప్రసరింపంజేసిననుఅది యొక బాహ్యపదార్థము కాకపోవుటడచే వానిచేత గ్రహింపంబడదు. 
ఇంద్రియములను నిగ్రహించినప్పుడు అది మనయందే సిద్దమై యుండుటచే గోచరించును. అట్టే విచార 
మొనర్చుచున్నను అది తెలియంబడదు. ఆవిచారమును నిలిపి మనస్సును నిరోధించినప్పుడు అది ప్రకాశించును. 
అనగా ఇంద్రియములను మనస్సును నిరో ధించినప్పుడే అది భాసించును. ఇది తప్ప ఇంక ఏపని చేసినను ఎవండును 
స్వరూమును గ్రహంపలే(డు. ఎవడు ఎంతదూరము పరువెత్తినను తన నీడను తాను గ్రహింపలేండు. 
స్వచ్చముగానున్న యద్దమునందు బాలుడు ఎన్ని ప్రతిబింబములను చూచుచున్నను ఆప్రతింబములకు 
ఆధారముగానున్న యద్దమును గ్రహింపలేండు. అట్లే జను లందటును తమయొక్క ఆత్మయను అద్దమునందు 
ప్రతిబింబముగానున్న జగత్తును చూచుచు తమ యాత్మను గ్రహింపలేకున్నారు. వారికి ఆత్మయొక్క పరిజ్ఞానము 
లేకుంఠడుటయే అందువలకు కారణము. ఆకాశమునుగూర్చి తెలియని వాండు దానియందున్న జగత్తును చూచుచు 
దానికి ఆశ్రయమైనయున్న యాకశమును గుర్తింపంజాలండు. అట్టే జనలు సర్వమును చూచుచుదానికి 
ఆశ్రయమైయున్న తమయాత్మను గుర్తింపలేకున్నారు. 


ఒకవ్యక్తి యొక్క పరిచయము లేకున్నచో ఆవ్యక్తి మనకు కన్పించుచున్నను "ఇతండు ఫలానావాండు" అని ఎట్లు 
గుర్తింపలేమో, అట్లే చితక్త నిరోధమున స్వరూపము గోచరించుచున్నను, దానిని గూర్చి పరిచయము లేకున్నచో, "ఇది 
నాస్వరూపము" అని గూర్తుంచుట సాధ్యముకాదు. కావున ఆత్మస్వరూపమునుగూర్చి చెప్పెదను వినుము. 
సూక్ష్మముగా చూచినచో జగత్తు అంతయు జ్ఞానము జజ్ఞే జేయము అని రెండు విధములుగా నున్నది. ఆత్మవిషయమున 
జ్ఞానము స్వతస్ప్సద్దము అనగా "నే నున్నాను" అని గ్రహించుటకు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు 
వేవియు అక్కఅలదు. మజియును ఆద్దము లేకున్నచో ప్రతిబింబము లేనట్లు, ఆత్మ లేకున్నచో ఏదియును లేదు. 
ప్రమాణములు లోకమున జ్ఞానమును కలిగించుటకు సాధనములు జ్ఞానము కావసినవానికి అవి ఆవశ్యకములగును. 
కాని వా(డు తన్నుగూర్చి తాను తెలిసికొ నునప్పుడు ఆప్రమాణములు ఉపయోగింపవు. స్వరూపము స్వతసిద్దమగుటచే 
దానిని గ్రహించుటకు ప్రమాణములతో పనిలేదు. సూర్యుని చూపుటచకు దీపములతో నెట్లు పనిలేదో అట్లే ఆత్మన 
గ్రహించుటకు ప్రమాణములతో పనిలేదు. కావున ఆత్మ ఏసాధనముచేతను సిద్దించునది కాదు. అట్టిజ్ఞానరూపమైన 
యాత్మ ఎక్కడ ఉన్నదని ఆక్షేపించువానికి ప్రశ్న సమాధానము రెండును కుదురువు. ఎవడైనను ఆత్మలేదన్నచో 
వాడును లేనివాడు అగును. ఉన్నవాడు ప్రశ్నింపంగలండు గాన లేనివాడు ఎట్టుప్రశ్నించును? అట్ల ఆత్మ లేనిచో 
సమాధానము చేప్పువా(డును ఉండుండు. ఇంక సమాధానము ఎట్లు పుట్టును? కావున ప్రతిబింబములకు 
అధారమైయున్న యుద్దము లేదని చెప్పుటకు ఎట్లు వీలు లేదో అట్లే సకలజగత్తుయొక్క ప్రతిబింబమునకు ఆధారమై 
జ్ఞానరూపముగా పెద్దయుద్దమువలె ఎల్లరయందును ప్రకాశించుచున్నయాత్మ లేదని చెప్పుటకు వీలు లేదు. 


దేశకాలముచేత కూడ దానియందు విభాగములు ఏర్పడుట లేదు. ఎందువల్ల ననగా అవికూడ దానియందలి 
ప్రతిబింబములే. మహాకాశమునందు అనేకవిభాగములతో వివిధపదారములు గోచరించుచున్నట్లు ఆత్మయందు జగత్తు 
వివిధపదార్థములుగా గోచరించుచున్నది. దేశకాలములు నామరూపములు మొదలగువానివలన కన్పించుచున్న 
భేదము లన్నియు జగత్తునకు సంబంధించినవే కాని ఆత్మకు సంబంధింపవు. అట్లు జగత్తునకు ఆధారమైయున్న 
యాత్మయే నీకును స్వరూపము. వెండిచెంబు వెండికంచము మొదలగు విశేషనామరూపముల కన్నింటికిని వెండి 
సామాన్యపదార్హము. అది ఆ నామరూపములకు అతీతము. సామాన్యమైన వెండియందు చెంబు కంచము మొదలుగా 
పెక్కుపదార్థమలు ఎట్లున్నవో అట్లే సామాన్యచైతన్యమునందు జగత్తులోని పదార్థము లన్నియు ప్రాకశించుచున్నవి. 
జగత్తునకు ఆధారమైన దానికి ఉనికిన (5౫518006) ప్రకాశమును (ApPpearence) కలిగించుచున్న 
యాసామాన్యచైతన్యమును తనస్వరూపమునుగా, "ఆచైతన్యమే నేను" అని గ్రహించి యాస్థితిలో నిలిచిన వానికి 
పరమేశ్వరత్వము సిద్ధించును. 


ఆచైతన్యమును గుర్తించుటకు అనువైనస్థానమును చెప్పెదను వినుము విషయములతో సంబంధమును పొందక 
కేవలముగా (0501418) నుండుజ్ఞానమే సామాన్యచైతన్యము. దానిని మనము నిద్రకు జాగ్రత్తునకు మధ్యలో 
గ్రహింపవచ్చును మనస్సు వివిధ పదారములను గ్రహించుచుండుట జాగ్రత్తు. అది తమస్సుచేత కప్పంబడియుండట 
నిద్ర. జాగ్రత్తును వదలి తమస్సులో లీన* మగుటకు ముందు మనస్సు క్షణకాలము పదార్థములయుక్క రూపములను 
పొందక కేవలచైతన్యముగా (Absolute Consciousness) ఉండును. అట్లే జాగ్రత్తులో కూడ మనస్సు 
ఒకపదార్థముయొక్క జ్ఞ జ్ఞానమును వదలి మజీియుక పదార్థముయుక్క జ్ఞ జ్ఞానమును “పొందుటకు ముందు క్షణకాలము 
విషయరహితముగా కేవలచైతన్యముగా నుండును. చెట్టును దానిపైనున్న పక్షిని చూచునప్పుడు చెట్టుయొక్క 
జ్ఞానమునకు పక్షి యొక్క జ్ఞానమునకు నడుమ కొ రేను అంతర ముండును. వెండి యందు చెంబుయిక్క ఆకార 
ముండగా కంచముయిక్క ఆకారముండదు. చెంబు యొక్క రూపమును తొలగించి కంచముయిక్క ఆకారమును 
ఏర్పరచుటకు ముందు మధ్యలో వెండి సామాన్యముగా ఎట్లుండునో అట్టే మనస్సు ఒకపదార్థముయొక్క జ్ఞ జ్ఞానము వదలి 
మజియుక పదార్థముయుక్క జ్ఞ జానమును పొందుటకు ముందు సామాన్య బైతన్యముగా నుండును. “కావున ఇట్లు 
జాగ్రత్తునకు నిద్రకు మం క విషయజ్ఞానమునకు మజియుకవిషయ జ్ఞానమునకు మధ్యలో నుండు కేవల 
జ్ఞానమును సూక్ష్మబుద్ధితో గుర్తింపుము. అదయి నీస్వరూము. దీనిని ఎటుంగకపోవుటవలననే ఈజగత్తు ఇట్లు 
తోచుచున్నది. ఈస్వరూపమునందు రసము గంధము స్పర్శము శబ్దము సుఖము దుఃఖము గ్రహించునది 
గ్రిహంపఃబడునది ఏదియును లేదు. ప్రతిబింబములకు అద్దమువలె ఇదియే సకల జగత్తునకు ఆధారమైనప్పటికి ఇది 
ఎప్పుడును అద్దమువలె నిరాకారమే. ఇదియే బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు సదాశివుడు సర్వేశ్వరుండు. 


మనస్సును నిద్రలోనికి పోకుండ నిలిపి, విషయములపై ప్రసరింపకుండ ఆపి, కేవలజ్ఞానమైన స్వరూపమును చూడము. 
"నాస్వరూపమును చూచుచున్నాను" అను తలంపుకూడ లేకుండ, గ్రుడ్డివానివలె మనస్సుయొక్క వ్యాపారమును 
నిలిపి యూరకుండము. అదియే స్వరూపస్థితి. దానిని వెంటనే పొందుము" 


అది విని హేమచూడుండు ఆమె చెప్పినట్లె స్వరూపస్టితినింగని అందు చాలసేపు విశ్రాంతి నొంది బహిప్రపంచము 
విస్మరించెను. | 


ఇది జ్ఞానఖండమునందు హేమచూడునివిశ్రాంతి యన్నది నవమాధ్యాయము. 


దశమాధ్యాయము-హిమచూడుని జీవన్ముక్తి 


అట్లు సమాధిస్థితి నొందియున్న భర్తను చూచి ఆతనిని కదలింపకుండ హేమలేఖ ప్రక్కన కూర్చుండి యుండెను. అతండు 
కొంత సేపటికి కనులు తెజచి ప్రియురాలిని జగత్తును చూచెను. కాని అతడు మరల ఆసమాధిస్టితిలో నికి 


పోయివిశ్రాంతిసుఖమును పొందవలయునని తొందరపడుచు కనులు మూసికొనుచుండెను. అప్పుడుహిమలేఖ 
నవ్వుచు ఆతనిపై చేయివైచి తనవైపు త్రిప్పుకొని మధురముగా నిట్లనెను "నాథా! నీవు ఏమి Wises 
చెప్పుము. కనులు మూసికొనుటవలన లాభముకాని తెజిచుటవలన నష్టము కాని ఏమి కలుగుచున్న దో చెపూము 
కనులు తెల నప్పుడు నీవు పొందకున్నది యేది? కనులు మూసీకొ నినప్పుడు పొందుచున్న గ స్థితి 
ఏమోచెప్పుము." 


అప్పు డాతనికి ఆమెతో మాటాడుటకు కూడ ఇష్టము లేకుండెను. వెంటనే సమాధిసుఖమును పొందవలయు నను 
తొందఅతో నుండి ఆలస్యమును భరింపలేక మదమత్తునివలె ఇట్లనెను. "ప్రియురాలా! చిరకాలమునకు నేను 
అత్యంతమైన విశ్రాంతిని పొందితిని దుఃఖభూయిస్టమైన యీబాహ్యప్రపంచమునందు ఎక్కడను నాకు విశ్రాంతి లేదు. 
పిప్పియైన చెబికుముక్కను నమలినట్లుగా రుచిలేని యీప్రపంచవ్యవహారము ఇంక చాలును. దౌర్భాగ్యముచేత 
అంధుడైన ఇప్పటివటికును ఆత్మసుఖము నెరుంగనైతిని. తన యింటి యందే పెద్దలు నిక్షేపించిననిధిని ఎజుంగంక 
ఒక(డు భికాటనము చేసెనట. అట్టే నేనును నాయందేయున్న సుఖసముద్రమును తెలిసికొనక దుఃఖపరంపరలతో 
సంకీర్ణమైనయున్న విషయసుఖములకొజకు ప్రాకులాడుచుంటిని. మెజిపుతీగవలె క్షణములో మాయమగునట్టి 
సుఖములను కోరుచు దుఃఖములచేత కొట్ట(బడుచు విశ్రాంతిని పొందకుంటిని. అహో ఏమి యీజనులవర్తనము. వీరు 
సుఖ మేదియో దుఃఖమేదియో కూడ తెలిసకొనలేక నిరంతరము సుఖమును కోరుచు దుఃఖములను 
ప్రోవుచేసుకొనుచున్నారు. ప్రయత్న పూర్వకముగా దుఃఖమును తెచ్చుకొని అనుభవించుట ఇంక చాలును. ప్రియురాలా! 
నీకు అంజలిచేసి ప్రార్థించుచున్నాను. నాయందు దయచూపుము. సుఖ రూపమైన నాయాత్మయందు చాల విశ్రాంతిని 
కోరుచున్నాను. నన్ను కదలింపకుము. నీవు ఆత్మానందము నెణింగియు దానియందు మిశ్రమింపక దుఃఖమును 
కలిగించు వ్యవహారమందు ఉండుటను చూడ(గాదైవహతురాల వని (Unfortunate) తో బదుచున్నది. 


ఆమాటలు విని హేమలేఖ మందహాసముతో నిట్లెనెను. "నాథా! పరమపావనమైన యాత్మపదము నీకు తెలియలేదు. 
ఆత్మస్టితియందుండి అది తప్ప వేఅమియు లేదని రూఢిగ నెజింగిన పండితులుకనులు మూసికొ న్నచో ఒకవిశేషము 
తెజచినచో ఇంకొక విశేషము కలుగు నని భ్రాంతి నొందటు. నీవు కొంచెము తెలిసికొంటివి. తెలిసి యా కొంచెము 
తెలియనిదానితో సమానముగా నున్నది. ఆత్మ పదము కనులు మూసికొనుటచేగాని తెజచుటచేాని 
గోచరించునదికాదు. అట్లే ఒకపని చేయుటవలనగాని చేయకుండుటవలనంాని, ఒకతావునకు పోవుటవలన౮ాని 
పోకుండుండుటవలనశాని అది లభించునది కాదు. ఒకపని చేసియో లేక చోటికి పోవుటవలననో మన మొకదానిని 
పొందినచో అదిపూర్ణ మెట్లుగును? మనకంటి అప్పలు ఎనిమిదివడ్లగింజలు వరుసగా పేర్చినచో ఎంత పొడవుండునో 
అంతపొండవుగా కూడ నుండవు. అట్టి యీూటిప్పలు తెబిచినంతనే అంతర్జానము నొందునట్టి యాత్మ పూర్ణవస్తు వగునా? 
అహో! నీకు ఎంత భ్రాంతి కలిగినది! కోట్లకొలంది బ్రహ్మాడములు దేనియందొకమూల నొదిగియున్నవో అట్టి పూర్ణమైన 
యాత్మ అంగుళము పొడవు కూడ లేని కనుఅప్పలు తెజిచుటవలన మాయ మగునా? 


తత్త్వసారమును చెప్పెదను వినుము. గ్రంథులు తెగనంత వజకు ఎవనికి సుఖము కలుగదు. మోహము అను 
త్రాడునందు కోట్లకొలంది ముడులున్నవి. స్వరూపము నెజుంగకుండయే మోహమనుత్రాడు. వస్తుస్థితికి విరుద్ధముగా 
మనము చేయుభావనలే అముడులు. దేహింద్రియాదులను ఆత్మగా తలంచుచుండుట మొదటిముడి. ఈదేహాత్మబుద్ది 
అను ముడివలననే ఈసంసారము అనివార్యముగా సిద్దిమగుచున్నది. అట్లే జగత్తు వేటు నేను వేటు అనుతలంపు 
మజియుకముడి. ఈవిధముగానే జీవుడు వేటు ఈశ్వరుండు వేజు, ఒక జీవునకన్న మటియొక జీవుండు 
భిన్నుండు-మొదలైన తలంపులన్నియు ముడులే. స్వరూపము  నెజుంగకుండుట అను నీయజ్ఞానము 
అనాదికాలమునుంలడియు త్రాడువలె ఏన్నో మెలికలు తిరిగి ముడులుపడి పురుషుని చుట్టుకొనియున్నది. 
ఆముడులు విచ్చిపోయి ఆత్రాడు జాణి పోయినచో పురుషుండు ముక్తుండగును. నీవు కనులు మూసికొని దేనిని 
పొందుచున్నావో అది నీస్వరూపమే. ఆదియే శుద్దమైనజ్ఞానము. దానికి పైది ఏదియులేదు. అదియే సకలప్రపంచము 
ప్రతిబింబించుటకు ఆధారమైన యుద్దముగా నన్నది. అది ఎచ్చట ఎప్పుడు ఏరూపమున లేదో చెప్పుము. 
ఏప్పుడైనను ఏరూపముతో నైనను 'ఎందైనను నీ నిజరూపమైన సామాన్యచైతన్యము లేదని నీవు చెప్పుదువేని 
ఆకాలము ఆదేశము ఆపదార్దము గొడ్రాలి బిడ్డవలె లేనివేఅగును. ఎందువల్ల ననగా అద్దము లేకుండ ప్రతిబింబములు 
ఎట్లుండవో అట్లే చైతన్యము లేకుండ ఏపదార్థము ఉండదు, ప్రకాశింపదు. చైతన్యమును వలననే జగత్తు అంతయు 


భాసించుచున్నది. చైతన్యమును వదలినచో ఎచ్చటను ఏదియును భాసింపదు. అట్టి సర్వవ్యాపకమైన చైతన్యము నీవు 
కనులు తెజిచినంతమాత్రముగ మాయమగునా 


"నేను చిత్తనిరోధముచేత ఆత్మను తెలిసికొనుచున్నాను" అని నీవు ఎంతవజికు తలంచుచుందువో అంతవటికు 
ఆయభిమానమే ఒక గ్రంథిగా రూపొంది గట్టిపడును. "ఆత్మ నాస్వరూపముగా నాకు ఎప్పుడును ప్రాప్తించియే యున్నది" 
అని నీకు తోచువటికు ఆయాత్మ పదము నీకు ప్రాప్తింపనట్లే. కనులు మూసికొని గాని తెబిచి గాని ఏపదమును పొందితి 
నని తలంచుచున్నావో అది పూర్ణమైన(All pervading) పదము కాదు. ఎందువల్ల ననగా నీవు చిత్తమును 
నిరోధించినపుడు ఆసమయమున అది నీలోపలనే భాసించుచున్నచో నీకు అది వెలుపల లేనట్లే కదా! ఒకక్రియచేత 
ఒకసమయమునందు ఒకచోటనే ప్రకాశించునట్టిది పూర్ణ మెట్లగును? ప్రళయకాలాగ్ని జ్వాలవలె ప్రకాశించుచున్న 
యామహాచైతన్యము ఎక్కడ లేదు? కాలాగ్ని జ్వాల ఎట్లు ప్రతిపదార్థమును తనదిగా చేసికొనునో అట్లే మహాచైతన్యము 
కూడ సకలజగత్తును తనదిగా చేసికొని దానికి స్వరూపముగా నున్నది. ఆచైతన్యమును గ్రహించినచో నీకు 
చేయవలసినపని ఏదియు నుండదు. "నేను చిత్తమును నిరోధించి ఆత్మను చూచుచున్నాను" అన్న 
యీయభిమానగ్రంధిని ఛేదింపుము. "కన్సించుచున్న యీజగత్తు నేను కాదు" అన్న భేదగ్రంథిని కూడ ఖండింపుము. 
అఖండమైన యానందరూపముగా నున్న యాత్మను ఎల్లయెడలను చూడుము. అద్దములో ప్రతిబింబమునువలె 
అభఖిలమును నీస్వరూపము నందే చూడుము. "ఎల్లయెడలను సర్వమునను నాస్వరూపమే చూచుచున్నాను" అని 
ముందు నిశ్చయింపుము. ఆనిశ్చయుమునందు రెండు భాగములు కలవు. "సర్వము నాస్వరూమే" అనుభావన 
మొదటిది. దానిని భావించుచున్న నీవు రెండవభాగము. భావనారూపమైన మొదటిభాగమును వదలి దానిని 
భావించుచున్న నీస్వరూపమైన సామాన్యచైతన్యమును అవలంబించి దానిని వదలకుండ స్వస్థుండవు కమ్ము." 


హేమలేఖ చెప్పినది గ్రహించి హేమచూడుండు బభ్రాంతిరహితు(డై సర్వవ్యాపకమైన తనపూర్ణస్వరూపమును తెలిసికొని 
క్రమముగా ఆభావనయందు స్థిరత్వము నొందెను. అంతకు పూర్వము "దేహమే నేను" అని దేహముతో తాదాత్మ్యము 
ఎంత దృఢముగా నుండెనో అంత దృఢముగానే "కేవలచైతన్యమే నేను" అని చైతన్యముతో తాదాత్మ్యము 
(Identification) ఏర్పడెను. పిమ్మట నతండు హేమలేక మొదలైన యువతుల సముదాయముతో విహరించుచు 
శత్రువులను జయించి రాజ్యమును పాలించుచు శాస్త్రములను వినుచు ఇతరులకు వినిపించుచు ధనములను 
సంపాదించుచు అశ్వమేధము రాజసూయము మొదలైన మహాయజ్ఞములను చేయుచు ఇరువది వేలసంవత్సరములు 
ఈలోకమున జీవన్ముక్తు(డై యుండెను. 


అట్లున్న హేమచూడుని చూచి తండ్రియగు ముక్తాచూడుండు. సోదరుడు మణిచూడుండును ఇట్లు అనుకొనిరి. 
"ఏవిధముగా. జూచినను వీడు వెనుకటివలె కన్పించుటలేదే! వీడు సుఖము కలిగినప్పుడు పొంగిపోవుట లేదు; 
దుఃఖము కలిగినప్పుడు కృంగుటయు లేదు. వీ(డు ఎందువల్లనో లాభనష్టములను లెక్కపెట్టుట లేదు; శత్రువులకు 
మిత్రులకు భేదమును గణించుట లేదు. రంగస్టలమున నటునివలె వీండు రాజకార్యము లన్నియు నిపుణముగా 
నిర్వహించుచున్నాండు. మద్యముచేత మత్తు పొందినవానివలె ఎల్లప్పుడు పరధ్యానముతో ఏమియును పట్టించుకొనక 
తాను చేయవలసినకృత్యమును మాత్రము ఎంత వకు ఎట్లు చేయవలయునో అంతవటికు అట్లు చేసి 
ఫలితమునుగూర్చి అనుకొనుటయే లేక వెడలిపోవుచేన్నాండు." ఇట్లు అనుకొనుచు వారిరువురు అతనిని 
ఏకాంతమునందు కలిసికొని ప్రశ్నించిరి. హేమచూండుడు వారికి జరిగిన వృత్తాంతమును క్రమముగా చెప్పి తనస్థితిని 
వివరించెను. అతని బోధనమువలన వారిద్దటు పరతత్తమును పొంది జీవన్ముక్తులైరి. అంతట మంత్రులు కూడ 
మహారాజువలన జగత్తుయొక్క స్థి సితిని గతిని ఆత్మయొక్క స్వరూపమును విచారించి తెలిసికొని జ్ఞానులైరి. ఈవిధముగా 
క్రమక్రమముగా విశాలనగరములో ఆబాలగోపాలముగా సీ స్తిలు పురుషులు యువకులు వృద్దులు దాసదాసీ జనములు 
కూడ ఒకరివలన ఒకరు ఉపదేశమును పొందుచు అందజును తత్త్వమును తెలిసికొనిరి. 

వారి కెవరికిని దేహాభిమానము లేకుండెను. బాలునకు గాని వృద్దునకుః గాని, వారికి తెలియకుండ, కామము క్రోధము 
లోభము కలుగుటయే లేదు. వారు తమకు కావలసినప్పడు కామక్రోధాదులను పొందుచు వ్యవహారమును 
జరుపుకొనుచుండిరి. తల్లి బిడ్డను తత్తంమునకు సంబంధించినమాటలతో ఆడించుచుండెను. పరతత్తప్రసంగములతో 


దాసదాసీజనులు యజమానులను సేవించుచుండిరి. తత్త్వప్రసంగములు గల పాత్రలతో నటులు నాటకములను 


ప్రదర్శించుచుండిరి. వివేకమును బోధించుగీతములను గాయకులు గానముచేయుచుండిరి. విదూషకులు 
ఎల్లప్పుడును లోకవ్యవహారమును దూషించుచుండిరి. పరతత్త్వవిచారమునకు అర్హములైన యుదాహరణములతో 
విద్వాంసులు శాస్త్రములను శిష్యులకు బోధించుచుండిరి. ఈవిధముగా అచ్చట దాసదాసీజనములు నటులు విటులు 
భృత్యులు భటులు శిల్పులు వారాంగనలు కూడ తెలిసికొవలసిన తత్తమును తెలిసికొని అంతకు పూర్వము 
ఏర్పడియున్న సంస్కారములు బలముచేతనే వ్యవహారములను జరుపుకొనుచుండిరి. వారు జరిగిపోయిన శుభమును 
గాని అశుభమును గాని స్మరింపకుండిరి. అట్లే వారు జరుగుచున్న సంఘటనములనుబట్టి కలుగబోవు సుఖమును 
దుఃఖమును ఊహింపకుండిరి. సుఖమునో దుఖమునో అనుభవించుచున్నప్పుడు వారు నవ్వుచు 
సంతోషించుచున్నట్లు దుఃఖించుచున్నట్లు కోపించుచున్నట్లు వ్యవహరించుచు మద్యపానమత్తులవలె ఏదియు 
పట్టకుండిరి. 


అట్లున్న విశాలనగరమునకు సనకాదిమహర్హులు వచ్చి చూచి, "ఇది ప్రసిద్ద విద్యానగరము" అని కీర్తించిరి. అక్కడ 
పంజరముల యందున్న చిలుకలు ఇట్లు పలుకుచుండెను. "దృశ్యమును వదలి దృక్స్వ్వరూపమైన యాత్మను 
పొందుండు. ప్రతిబింబము అద్దముకన్న భిన్నముగా ఎట్లు లేదో అట్లే దృక్కునందు ప్రతిబింబించుచున్న దృశ్యము కూడా 
దృక్కునకు భిన్నముగా లేదు. దృక్కే దృశ్యముగా కన్పించుచున్నది. ఆదృక్కే నేను. అదియే చరాచరమైన సర్వముగా 
గోచరించుచున్నది. దృక్కువలననే సర్వము భాసించుచున్నది. కాని దృక్కు మాత్రము స్వతంత్రముగా 
భాసించుచున్నది. కావున జనులారా! భ్రాంతినివీడి సకలమునకు ఆధారమై సకలమును భాసింప(జేయుచున్న 
దృక్కును దానియందే దృష్టకలవారై భజింపుండు." 


పక్షులు సైతము ఇట్లు పలుకుచుండు ఆపురమును ఇప్పటికిని ప్రసిద్ద విద్యానగర మని చెప్పుచున్నారు. ఇట్లు 
హేమలేఖవలన వారు అందటు జీవన్ముక్తు లైరి. కావున శ్రేయస్సును కలిగించుటలో మొట్టమొదటి సాధనము 
సత్సంగము. అందువలన శ్రేయస్సును కోరువాండు సత్ప్సరుషులను ఆశ్రయించుటకే నిరంతరము 
ప్రయత్నించుచుండవలయును. 


ఇది జ్ఞానఖండమున హేమచూడుండు జీవన్ముక్తు( డగుట యన్నది దశమాధ్యాయము. 


9. 


బాలబ్రయ 


హేమచూడునకు జ్ఞానము కలిగిన ప్రకారము గమనింపందగి యున్నది. అత డొక సామాన్యు,డైన రాజపుత్రుండు. 
అతండు సజ్జనుండే “కాని యతనికి తత్త మునుగూర్చి ఆలోచనయే లేదు. అతడు హేమలేఖయొక్క మనమ 
చూచి ముగ్గుడడై ఆమెను ప్రిమించి పెందీచేసికొ ని మును సహజముగా నుండు తీవ్రమైనయభిలాషతో ఆమెతో 
కూడి భోగములను అనుభవింపంజొ చ్చెను. తమకు అట్టియభిలాష లేదు. ఆమె ఆత్మజ్ఞానమువలన నిరంతరము 
ఆనందరూపిణియై యుండెను. ఆమెయొక్క సహజస్థితి ఎట్టిదో అతనికి తెలియదు. ఎంతకాలము ఎంత గాఢముగ 
స్నేహముతో నున్నను సామాన్యులకు తమతో కూడియుండు వారియొక్క మహత్త్వము తెలియదు. శ్రీకృష్ణుండు 
పరబ్రహ్మ మని ఆయనతో కూడియున్న మిత్రులు గాని భార్యలు గాని పుత్రులు గాని ఎంతమంది గుర్తింపంగలిగిరి? "నేను 
నీకు శిష్యుండను; స శాసింపుము" అని శరణాగతిచేసిన యర్ణును(డు కూడ స్థితిప్రజ్ఞుడెన శ్రీకృష్ణుని 
చూచుచు"స్టితిప్రజ్ఞుడెట్లుండునో చెప్పుము" అని ప్రార్థించెను. అర్జునునకు “విషాదము కలుగకపోయినచో, శ్రీకృష్ణుడు 
తత్త మును ఉపదేశించపకున్నచో అర్జునుండు న్‌ ఆయనయొక్క యథార్థమైన మహత్తమును ఎప్పటికిని 
గుర్తించియుండక పోవచ్చును. తత్త్వజ్ఞులు లో కమున సామాన్యులవలెనే వర్తించుచుందురు. తత్త,మును ఎటింగినవారు 
మాత్రమే ఆమహాయోగులయొక్క యథార్థస్థితిని గుర్తింపంగలుగుదురు కావున హు జీవన్ముక్తురాలని 
హేమచూడుండు గుర్తింపలేకపోవుట సహజము. 


హేమలేఖ అతనినిగూర్చి పట్టించుకొనక ఊరకున్నచో హేమచూడు(డు తుదివజకు అజ్ఞుడుగానే యుండియుండును. 
కాని తన్ను మిగుల ప్రీిమించుచున్న యతనియందు ఆమెకు దయ కలిగెను. అందువలన ఆమె అతనికి 
ఆత్మజ్ఞానమును కలిగింప నెంచెను. అది ఆతని పూర్వపుణ్యఫలము. తెలిసికోవలయు నని యాదరముతో ఎదుటివాడు 


అడిగినప్పడే ఏవిషయము నైనను చెప్పవలయును కాని ఊరక చెప్పరాదు. తత్త్వమునుగూర్చి అసలే చెప్పరాదు. అట్లు 
చెప్ప(బూనినబా(డు పరిహాసము పాలగును. అందువలన ఆమె ముందుగా ఆతని యందు ఆలోచనమును 
రేకెత్తింపంజేయుటకై తనకు భోగములు యందు అభిలాషలేకపోవుటను అతడు గుర్తించునట్లు చేసినది. ఆమెకు 
ఆతలంపే లేకున్నచో, శ్రీకృష్ణుడు భార్యలతో క్రీడించినట్లు. ఆమె కూడా అతనితో సమానముగ భోగాభిలాష యున్నట్లే 
వర్తించియుండెడిది, కాని ఆమె అతనియందు ఆలోచనమును విమర్శను కలిగించుటకే తనకు భోగములయందు 
అభిలాష లేకుండుట అతనికి స్ఫురించునట్లు వర్తించినది. "నీవు ఎందులకు భోగములయందు ఆసక్తిని చూపుట లేదు?" 
అని అతడు అడిగినపుడు ఆమె ప్రియము ఆప్రియము అనువానినిగూర్చి చర్చ ఆరంభించి, అందమన్నది 
శరీరములయందు లేదని, మనకు అయావ్యక్తులయందున్న అభిమానమే అట్లు కన్పించుటకు కారణ మని 
నిరూపించినది. తుదకు ఆమె శరీరమునుగూర్చి "ఇది నాడీసముదాయములయల్లికతో రక్తమాంసములు పూతతో 
చర్మముతో కప్పబడి గాదెవలె మలమూత్రములతో నిండియున్నది. ఇట్టి బీభత్సమైన శరీరమునందు మనుష్యులు 
ఆసక్తులగుచున్నా రన్నచో మలముపైకి ప్రాకుచున్న కృములకును వీరికిని భేద మేమున్నది?" అని భోగములయెడ 
వైముఖ్యము కలుగునట్లు చేసినది. 


ఇంతవటికును జగత్తునుగూర్చి జీవితమునుగూర్చి విమర్మయే లేకుండ సాధారణ యువజనులవలె వర్తించుచున్న 
హేమచూడునకు ఈమాటలవలన మొదటిసారిగా విమర్శనాత్మకమైన యాలోచనము ఆరంభమయ్యెను. ఇది జీవన్ముక్తి 
అనునున్నతమైన సౌధమును చేరుటకు మొదటిమెట్టు. ఈమెట్టుపై నిలిచి ఆలోచింప మొదలు పెట్టగా అతనికి 
భోగవిషయము లన్నియు విరసములుగా తోఢంజిచ్చెను. కాని పూర్వవాసనలయొక్క బలముచేత వానిని 
వదలుకొనలేక వానివలన పూర్వమువలె సుఖమును పొందలేక హేమచూడుని మనస్సు కలత నొందెను. 
ఆతనియవస్థను ఆమె గ్రహించి నెమ్మదిగా అతనిని లాలించి, "నీవు దిగులుపడుచున్నట్లున్నావు? కారణమేమి?" అని 
యడిగెను. అప్పు డతడు సంకోచమును వీడి తన స్థితిని వివరించి, "ఏమి చేసినచో నాకు సుఖము కలుగునో 
చెప్పుము" అనెను. 


అప్పు డామె తాను జీవన్ముక్తిని పొందినప్రకారమును సంకేతములతో గూఢముగ ఒకకథగా చెప్పెను. అది యతనికి 
అభూతకల్పనగా తోచి, "నీవు దయ్యము పట్టినవానివలె మాటాడుచున్నావు" అని అతడు ఆమెను పరిహసించెను. 
ఎదుటివారు చెప్పుచున్నది ఏమాత్రము ఆసమంజసముగా తోచినను దానినిగూర్చి ఆలోచింపకుండ(గనే వారి 
మాటలను తిరస్కరించుచుండుట మానవులకు సహజము. ఆప్తుల విషయమున ఇట్టితిరస్కారబుద్ది పనికిరాదు. వారు 
చెప్పునది ఇప్పుడు సహేతుకముగా సమంజసముగా తోంచకపోయినను కొంతకాలమునకు ఆమాటలయొక్క 
అభిప్రాయము తప్పక బోధపడ(గలదు అను విశ్వాసము గురువులయెడ శిష్యులకు అత్యంతము ఆవశ్యకము. అట్టి 
విశ్వాసము లేకున్నచో ఎంతటి గొప్ప యుపదేశమైనను ఫలింపదు. శ్రద్ధ యొక్క ఆవశ్యకతను నిరూపించుటకొటికు 
ఆమె యిట్టి గూఢమైన కథను చెప్పెను. ఆమె యూహించినట్లే అతండు పరిహసించెను. ఆతని పరిహాసము ఎంత 
అయుక్తమో ఆమె సహేతుకముగా నిరూపించి "శుష్కమైన యంతులేని తర్కముతో ఎవండును శ్రేయస్సును 
పొందంజాలండు. శాస్తానుకూలమైన తర్కముతో ఆప్తులవాక్యముల యందు శ్రద్దతో నీకు దేవివలన శ్రేయస్సు కలుగునో 
నిశ్చించుకొ నుము"”అని బోధించెను. అప్పటికి అతండు ఆమె ఏమి చెప్పినను అర్థరహితముగా అసమంజసముగా 
ఉండదు అని నమ్మి, "నీవలన నేను ధన్యుండ నైతిని. దేనియందు శ్రద్ద ఉంచవలయునో చెప్పుము" అని యడిగెను. 
అప్పు. డామె, "శ్రేయస్సును పొందుటకు వివిధ సాధనములుకలవు. వానిలో నీకు ఏది అన్ని విధముల సులభసాద్యమో 
అదియే నీకు ఉత్తమము. దానియందే నీవు శ్రద్ధవహింపవలె. సాధనము ఏది యైనను ఈశ్వరానుగ్రహము లేక 
ఫలింపదు"' అని చెప్పెను. 


ఈప్రసంగమువలన అతడు, "సంసారమునందు సుఖముకన్న దుఃఖమే అధికముగా నున్నది. ఇది వలదు. కేవల 
సుఖరూపమైన శ్రేయస్సే కావలె" అను నిశ్చయమునకు వచ్చెను. ఇది రెండవమెట్టు ఈమెట్టుమీ(ద నిలిచి యతండు, 
"అట్టయినచో బ్రహ్మాది దేవతలలో ఎవనిని పరమేశ్వరునిగా ఆరాధింపవలె? నిశ్చియించి చెప్పు" అని యడిగెను. 
అప్పడు డామె, "పరమేశ్వరునకు రూపము లేదు. భక్తులు తన్ను ఏలోకమునందు ఏరూపము కలవానినిగా 
ధ్యానించుచున్నారో వారికి ఆయన ఆరూపముతో ప్రత్యక్ష మగును. ఆయన చైతన్యమాత్రుండు. ఆచైతన్యరూపిణియే 
త్రిపురామహేశ్వరి. శివు(డు విష్ణువు మొదలగు దేవతామూర్తులయందున్న చైతన్యశక్తి ఆమెయే." అని చెప్పెను. 


అప్పు డతండు పెద్దలవలన త్రిపురాదేవియొక్క ఆరాధనదీక్షను గైకొని ఆమెను కొ న్నిమాసములు ఉపాసించెను. 
ఈయుపాసనము మూండవమెట్టు. ఈయుపాసనమువలన దేవియొక్క అనుగ్రహము కలిగి ఆతనిమనస్సు పూర్తిగా 
భోగములనుండి విముఖమై ఆత్మవిచారమునందు ఆసక్త మయ్యెను. 


ఒకనా( డతనికి ఆమె చెప్పినకథ స్మృతికి వచ్చెను. తనకు నిర్వేదము కలిగినప్పుడు "ఏమి చేసినచో సుఖము కలుగునో 
చెప్పుము" అని అత డామెను అడిగెను. అప్పు. డామె ఆకధను చెప్పెను. ఆ కథలోని తాత్పర్యము 
కేవలసుఖరూపమైన శ్రేయస్సును పొందుటకు ఉపాయమై యుండవలె. కావున ఆమె నడిగి ఆయుపాయ మేదియో 
తెలిసికోవలె అనుతలంపుతో అతడు ఆమె యొద్దకు పోయెను. ఆమె ఎంతో అనురాగముతో ఆతనిని కౌగిలించుకొని 
ఆతనియెడంంబాటునకు ఖిన్నురాలైనట్లుగా నుండెను. దేవియొక్క అనుగ్రహముచేత పూర్తిగా భోగములయదు 
వైముఖ్యమును పొందియుండుటచే అతడు ఆమె యొక్క కాంగిటియందు కూడ నిర్వికారముగ నుండి, "నేను నిన్ను 
శరణుపొందుచున్నాను" అని నిస్సంకోచముగా ఆమెను గురువునుగా స్వీకరించి ఆకథయొక్క తత్త్వమును చెప్పుమని 
ప్రార్థించెను. అప్పటికి ఆతనికి సంపూర్ణమైన గురుభక్తి కలిగినది. ఇది నాల్లవమెట్టు. ఇది దేవియుపాసనకు ఫలము. 
అప్పు డామె, "కేవలదైతన్యమే నా తల్లి. ఆమెతో నేను కూడియుండుటయే మోక్షము" అని ఆకథయొక్క 
తాత్పర్యమును సంగ్రహముగా చెప్పెను. ఇది తత్త్వపదేశమున వినుట (శ్రవణము) అను నైదవమెట్టు. 

విషయము నాతండు ఆమెవలన విన్న తరువాత దానినిగూర్చి ఆలోచించుచు, "ఆచైతన్యరూపిణి యెవరు? ఆమెనుండి 
మన మెట్లు జన్మించితిమి? మనము ఎవరు?" అని అడిగెను. అప్పుడామె, "నీకు నీస్వరుపము తెలిసినచో ఆమెను 
కూడ తెలిసికొనంగలవు. గోచరించుచున్న దేదియు నీస్వరూపము కాదు. కావున గోచరించుచున్న దానినంతను 
త్రోసివేసి, అట్లు త్రోసివేయుటకు వీలులేక ఇతరమును త్రోసివేయుటకు సాధనమై మిగిలియున్న జ్ఞానమును 
నీస్వరూపముగా గ్రహింపుము" అని చెప్పెను. వెంటనేఅత(డు ఏకాంతప్రదేశమునకు పోయి తనస్వరూపము ఏమి అని 
తీవ్రముగ ఆలోచించెను. ఇది మననము అనునాఅవమెట్టు. 


ఇట్లు మననము చేయుచు అతండు తనచేత గుర్తింపంబడుచున్న ప్రపంచము తనశరీరము, ప్రాణము, మనస్సు బుద్ది 
మొదలుగా ఏదియు తనకు స్వరూపము కాదని గ్రహించెను. అయినను తన స్వరూప మేదో దాని నెట్లు గుర్తింప 
వీలగునో తెలియలేదు. "ఆత్మ నాస్వరూపమే. కావున నాకు అది సదా ప్రాప్తించియే యుండవలె. అది సదా 
భాసించునదికూడ అయి యుండవలె. కాని ఇతర పదార్థములు ఏవో ఎప్పుడును భాసించుచుండుటవలన 
నాస్వరూపము భాసించుట లేదేమో! కావున మనస్సునందు ఏదియు భాసింపకుండునట్లు చేయుదును" అని 
నిశ్చయించి అతండు చిత్త వృత్తులను నిరోధించెను. ఈచిత్తవృత్తి నిరోధమునే పతంజలిమహర్షి యోగ మని చెప్పెను. 
దీనిని నిదిధ్యాసన మనియు చెప్పవచ్చును. ఇది ఏడవమెట్టు. ధ్యానింపవలయు నని కోరుట దిధ్యాసనము. 
నిరంతరముగా ధ్యానించపవలయునని కోరుట నిదిధ్యాసనము. చిత్తవృత్తులను అన్నింటిని నిరోధించి, అనణా 
ఏవిషయమునుగూర్చియు ఆలోచింపకుండ స్వరూపమాత్రమున గ్రహించుటకై మనస్సును నిలిపివేయుట 
నిదిధ్యాసనము. 


అతడు ఇట్లు చిత్తవృత్తిని నిరోధించినప్పుడు మొదట చింకటి తరువాత వెలుంగు, పిమ్మట నిద్ర స్వప్నము అతనికి 
గోచరించెను. అవి కూడ మనస్సుయొక్క వృత్తులే కావున స్వరూపము కాదని మరల అతండు మనస్సును నిరోధించి 
శాంతిసుఖమును పొందెను. నిరోధమును వదలినంతనే ఆసుఖము తొలగి పోయెను. ఆసుఖము తనస్వరూప మగునో 
కాదో అతనికి తెలియలేదు. వెంటనే అతండు హేమలేఖను పిలిపించి తన యనుభవమును చెప్పి సంశయమును 
తీర్పుమనెను. అప్పు డామె ఇట్లు చెప్పెను. "ఆత్మ మనస్వరూపమగుటచే మనకు ఎప్పుడును ప్రాప్తించియే యున్నది. 
దానిని పొందుటకు చిత్త నిరోధము కారణము కాదు, ఏది మనచేత వేజొకపదార్హమువలె పొందంబడునో అది 
మనస్వరూప మెట్లగును? ఎంతవటకు దానిని గూర్చి అన్వేషణము మననము జరుగుచుండునో అంతవజకును 
దానియొక్క అనుభవము కలుగదు. మనస్సును నిద్రలోనికి పోకుండ నిలిపి, విషయములపై ప్రసరింపకుండ ఆపి, 
"నాస్వరూపమును చూచుచున్నాను" అనుతలంపుకూడ లేకుండ ఊరకుండుము. అదియే స్వరూపస్థితి." 


వెంటనే అతండు ఆమె చెప్పినట్లె చేసి స్వరూపస్థితిని పొంది చాలసేపు విశ్రాంతి నొందెను. ఇది విశ్రాంతి యను 
నెనిమిదవమెట్టు. ఈవిశ్రాంతిసుఖమును పొందినవారు అనేకులు ఇదియే ఆత్మసాక్షాత్కారమని అపరోక్షానుభూతి అని 
స్వరూపస్థితి అని బ్రాంతిపడి అందే నిలిచి పోవుచుందురు. ఆభ్రాంతిని తొలంగింపవలయు ననుతలంపుతో హేమలేఖ 
ఆతనియొద్దనే యుండెను. ఆమె ఊహించినట్లే అతడు ఆసమాధిస్థితినుండి ఒకసారి వెలుపలికివచ్చి ఆమెను 
చూచియు ఆవిశ్రాంతి సుఖమును వదలుకొనుటకు ఇష్టములేక మరల సమాధిస్టితి నొందుటకై కనులు 
మూసికొనుచుండెను. నిద్రించుటకు వీలులేక పనిచేయుచు అలసిపోయినవానికి విశ్రాంతి లభించినంతనే నిద్ర ఎట్లు 
ముంచుకొ నివచ్చునో, అట్లే చిరకాలము ఇంద్రియములవెంట పరువెత్తి పరువెత్తి అలసిపోయిన మనస్సునకు 
స్వరూపస్టితియందు కొంచెము విశ్రాంతి లభించినంతనే సుఖానుభూతి (EXperience of happiness) సాధకుని 
ముంచి వేయును. గాఢనిద్రలో నున్నవాడు నిద్రనుండి లేచుటకు ఎట్లు ఇష్టపడండో అట్లే సమాధియందు విశ్రమించిన 
సాధకుండు కూడ ఆసమాదిని వదలి వ్యవహారములోనికి వచ్చుటకు ఇష్టపడండు, అందువలననే హేమచూడుండు కూడ 
మరల వెంటనే సమాధిస్థితి నందుటకు ప్రయత్నింప(జొ చ్చెను. 


అప్పుడు హేమలేఖ అతనిపై చేయివైచి తనవైపునకు త్రిప్పుకొని, "నీవు ఏమనుకొనుచున్నావో చెప్పుము. నీకు కనులు 
మూసికొనుటవలన కలిగినలాభ మేమి? కనులు తెజిచుటవలన కలిగిననష్టమేమి? చెప్పుము" అని మధురముగా 
అడిగెను. అతండు మద్యముచేత మత్తిల్లినవానివలె ఆమెవంక చూచుచు ఇట్లనెను. "ఇప్పటివజికును ఆత్మసుఖము 
నెబుంగనైతిని. ఇప్పటికి పొందితిని, ఇప్పుడు దీనిని వదలుకొని దుఃఖభూయిష్టమైన ప్రపంచవ్యవహారములోనికి ఏల 
రమ్మనుచున్నావు? నీకు మ్రైక్కెదను. నన్ను కదలింపకుము. ఇట్టి సుఖము నెటింగియు నీవు ఇంకను 
వ్యవహారమునందే యుండుట చూడా నీవు దైవోపహతురాల వనియే తలంచుచున్నాను. 


అప్పుడు ఆమె చెప్పిన మాటలు గమనింప(దగి యున్నవి. "పరమపావనమైన ఆత్మపదము నీకు తెలియలేదు. నీవు 
కొంచెము తెలిసికొంటివి. ఆకొంచెము తెలియనిదానితో సమానముగా నున్నది." సమాధి సిద్ధించి సుఖము 
కలిగినంతమాత్రమున ఆత్మజ్ఞానము కలుగదని యామె స్పష్ట మొనర్చెను. ఎందువలన? ఎంతగాఢముగ నిద్రించినను 
మనస్సుయొక్క సంస్కారములయందు కొంచెము కూడ మార్ప కలుగదు. నిద్రనుండి లేచినవాండు అంతకు పూర్వము 
ఎట్లు వర్తించెనో అట్లే వర్తించును, ఆవిధముగానే సమాధినుండి లేచిన వాండు కూడ అంతకు పూర్వము ఎట్లుండునో అట్లే 
యుండును. దేహాత్మ బుద్ది, జగత్తు వేటు, నేను వేటు, జీవుండు వేటు, ఈశ్వరుండు వేటు, ఒకజీవునికన్న 
మజియుకండు భిన్నుండు మొదలుగా ఆజ్ఞానమువలన ఏర్పడిన హృదయ గ్రంథులు రాగద్వేషాదివాసనలు ఏవియును 
ఈసుఖానుభవముచేత నశింపవు. అజ్ఞానము జ్ఞానము చేత తప్ప మజియొక విధముగా నశింపదు. కొందటు 
జీవితాంతము వజకు సమాధియందే నిలిచియుందురు. ఆసమాధిస్థితికి పూర్వము వారికి ఆత్మజ్ఞానము ఉన్నచో మరల 
జన్మింపరు. కాని ఆత్మజ్ఞానము కలుగకముందే సమాధిస్థితి నొందినవారు, ఆదేహము పడిపోయిన తరువాత 
మటీయొక జన్మమును తప్పక పొందుదురు. అప్పుడు మరల ఆత్మవిచార మొనర్చి జ్ఞానమును పొంది వారు ముక్తులు 
కావలసియుండును. 


ఆత్మవిచారమువలననే కాక ప్రాణామాయాదిసాధనమువలన కూడ సమాధి సిద్దించును. తపస్సుచేసి సిద్దిని 
పొందినవారందటు ఈసమాధిని పొందుదురు. ప్రాణశక్తిని నియమించినచో మనస్సు, కుండలో నుంచిన దీవమువలిె, 
నిశ్చలముగా ప్రకాశించుచుండును. అదియే సమాధి. ఆమనస్సునందు తమ యిష్టము ననుసరించి బ్రహ్మనో విష్ణువునో 
ఈశ్వరునో ధ్యానించుచుందురు. అట్లే తపస్సులో నిశ్చలముగా వందలకొల(దిసంవత్సరము లుందుడు. అప్పుడు వారి 
శరీరములచుట్టును పుట్టలు కూడ ఏర్పడును. వాల్మీకి చ్యవను(డు హిరణ్యకశిపుడు మొదలగువారి వృత్తాంతములలో 
ఇది ప్రసిద్ధము. అప్పుడు వారిచే ఆరాధింపంబడిన బ్రహ్మయో విష్ణువో ఈశ్వరు.దో ప్రత్యక్షమై వారికి వరము లోసంగును. 
వారికి అట్లు దేవుండు ప్రత్యక్షమైనను వారి చిత్తవృత్తులలో ఏమాత్రము మార్పు కలుగదు. అంతకు పూర్వమున్న 
రాగద్వేష్వాదిభావములన్నియు అట్లే యుండును. అర్జునునకు ఈశ్వరుండు ప్రత్యక్షమైనను పాశుపతము లభించినదే 
కాని ఆత్మజ్ఞానము కలుగలేదు; కనీసము ఆత్మనుగూర్చి తెలిసికోవలయునను కోరిక కూడ కలుగ లేదు. సాక్షాత్తుగా 
శ్రీకృష్ణుడే యుద్ధసమయమున తత్త్వమును బోధించినప్పుడు కూడ అర్జునునకు అది మనస్సునకు పట్టలేదు. వెంటనే 
అత(డు యుద్దకార్యమున నిమగ్ను(డగుట వలన విన్న తత్తమును మనననింధ్యాసనములతో చక్కగా గ్రహించుటకు 
అతనికి అవకాశము కలుగలేదు, అందువలననే అతడు, "నీవు యుద్దమునకు ముందు బోధించిన 


విజ్ఞానవిషయములను నేను కార్యవేగమున మరచితిని. మజల బోధింపుము" అని శ్రీకృష్ణుని ప్రార్థించెను. అప్పు 
డాయన మరల అతనికి తత్త్వమును బోధించెను. ఆసందర్భము అనుగీత అనుపేరుతో మహాభారతమున ప్రసిద్దమై 
యున్నది. కావున ఆత్మవిచారమువలన కాక సమాధివలన జ్ఞానము కలుగ దనుట నిశ్చితము. ఈకారణముచేతనే 
రాక్షసులు తపస్సు వలన వరములను పొందినవెంటనే రాగద్వేషములతో విజృంభించి అక్రమముగా పదవులను 
భోగములను పొందుటకే ప్రయత్నించుచుండిరి. కావున సమాధివలన కలుగుశక్తులు ఆత్మజ్ఞానమును కలిగింపకపోంా 
అహంకారమును రాగద్వేషాదులను పెంచి వినాశమును కలిగించుటకు కూడ అవకాశమున్నది. ఈకారణముచేతనే 
ఉపనిషత్తులు, భగవద్గీత మొదలగు గ్రంథములలో ఆత్మవిచారపూర్వకముగ జ్ఞానమును పొందుపద్ధతియే 
ప్రశంసింపంబడినది, కాని ప్రాణాయామాదులవలన లభించు సమాధిస్థితి ప్రశంసింప(బడ లేదు. 


ఈకారణముచేతనే సమాధిస్టితియందే నిలచిపోవుటకు సిద్దముగా నున్న హేమచూడుని బలవంతముగా నైనను 
తనవైపునకు త్రిప్పుకొని హేమలేఖ ఆత్మతత్తమును భోధించెను. "నీవు కనులు మూసికొని దేనిని పొందుచున్నావో 
అది నీస్వరూపమే. అదియేజ్ఞానము, శుద్దచైతన్యము. ఆచైతన్యమే సకల జగత్తునకు కూడ ఆత్మ. కావున 
నీస్వరూపమైన యాత్మ ఎచ్చట ఎప్పుడు ఏరూపమున లేదో చెప్పుము. అది లేనిచో జగత్తే లేదు. అదియే జగత్తునకు 
ఆధారము. అట్టి సర్వవ్యాపకమైన నీస్వరూపచైతన్యము నీవు కనులు తెబిచినంత మాత్రమును మాయమెట్లగును? 
కనులు మూసికొని గాని తెజిచిగాని ఏపదమును పొందితి నని తలంతువో అది పూర్ణ మెట్లగును? ఎందువల్ల ననగా 
నీవు చిత్తమును నిరోధించినప్పుడు ఆసమయమున అది నీ లోపలనే భాసించుచున్నచో నీకు అది వెలుపల లేనట్లేకదా! 
ఒక క్రియచేత ఒకసమయమునందు ఒకచోటనే భాసించునట్టిది పూర్ణ మెట్లగును? "నేను చిత్తమును నిరోధించి ఆత్మను 
చూచుచున్నాను" అన్న యీయభిమానరగ్రంధిని భేదింపము. 'ఈజగత్తు నేను కాదు' అన్న భేదగ్రంథిని కూడ 
ఖండిపుము. అఖండమై ఆనందరూపముగా నున్న యాత్మను ఎల్లయెడలను చూడుము." 


ఆమె చెప్పినది గ్రహించి హేమచూడుండు భ్రాంతిని వీడి సర్వవ్యాపకమైన స్వరూపమును తెలిసికొని క్రమముగా 
ఆభావనయందు స్థిరత్వము నొందెను. అంతకు పూర్వము "దేహము నేను" అనుభావము ఎంత దృఢముగా నుండెనో" 
"కేవలచైతన్యమే నేను" అనుభావము అంత దృఢ మయ్యెను. అది ఆత్మసాక్షాత్కారమను తొమ్మిదవమెట్టు. 


ఈమెట్టుపైనుండి అతండు జీవన్ముక్తి అను సౌధమున ప్రవేశించెను. జీవించుచుండియు ముక్తుండైనవాండు 
జీవన్ముక్తుండు. సుఖదుఃఖములను అనుభవించుచుండుటయే జీవించుట. సుఖము గాని దుఃఖము గాని ఏది 
సంభవించినను అతది దేహమునకో ఇంద్రియములకో మనస్సుకో సంబంధించినదిగా చూచుచు సాక్షిగా నుండి 
ఏభావముచేతను బద్దుండు కానివాడు ముక్తుండు. ఆత్మజ్ఞానము కలిగినంతనే సంచిత కర్మలు నశించును. 
దేహాభిమానము లేకుండుటవలన ఇప్పుడు చేయుచున్న కర్మలవలన ఆగామి పుట్టదు. ప్రారబ్దముమాత్రము 
మిగిలియుండును. దానివలన కలిగిన దేహవ్యవహారము జరుగుచునే యుండును. ఆవ్యవహారము జరుగుచున్నను 
దానిని లీలా మాత్రముగ చూచుచు జీవన్ముక్తుండు స్వరూపస్థితియందే యుండును. 


జీవన్ముక్తులు ప్రపంచమును తమ స స్వరూపముగనే చూచుండదురు. అందువలన వారు కోరందగినది పొందవలసినది 
యేదియు నుండదు. ప్రారబ్దము ననుసరించి వారికి వ్యవహారము జరుగుచుండును. ఒకదిక్కునందు ప్రయగింపంబడిన 
బాణము ఆదిక్కునందే పోవుచు వేగము తగ్గినప్పుడు పడిపోవును. దానికి దిక్కు గాని లక్ష్యము గాని లక్ష్యము గాని 
మాజదు. అట్టె ప్రారబ్దవేగముచేత జరుగుచున్న దేహవ్యవహారము జ్ఞానము కలుగుటకు పూర్వము ఎట్టుండునో 
తనువాత కూడ అట్లే యుండును. రాజు రాజుగానే యుండును. మంత్రి మంత్రిగానే యుండును. గురుశిష్యులు, 
భార్యాభర్తలు వెనుకటివలెనే యుందురు. తాము ఏకులమునందు ఏవర్ణమునందు జన్మించిరో ఆ కులమునకు 
వర్ణమునకు శాస్త్రముచేత లోకాచారముచేత విహితములైన ధర్మములను, హెనివలన తమకు ఏఫలము లేకున్నను, 
చక్కగా నిర్వర్తించుచుందురు. జ్ఞానియైన ధర్మవ్యాధుండు కులవృత్తియైన మాంసవిక్రయమును మానుకొనలేదు. 
కత్తియులుగా జన్మించిన శ్రీరాముండు శ్రీకృష్ణుండు జ్ఞాను లయ్యెను. యుద్దము చేయవలసివచ్చినప్పుడు, అది ఎంత 
హోరసాకృత్య మైనను, దానిని నిర్వర్తించుటకు వెనుందీయ లేదు. అర్జునుడు యుద్ధకృత్యమును ఏవగించుకొని 
భికావృత్తిని అవలంభించుట మేలని తలంచుచుండగా శ్రీకృష్ణుడు "యుద్దము క్షత్రియునకు స్వధర్మము. క్షత్తియుండ 
వైననీవుయుద్ధమును వదలుకొనుట, భిక్షావృత్తిని అవలంభించుట తప్పు" అని దృఢముగా బోధించెను."కావున 


జీవన్ముక్తుల తమ వర్ణములకు ఆశ్రమములకు విహితములైన ధర్మములను చక్కగా పాటించుచుండుటయే గాక 
యితరులను కూడ వారికి విహితములైన ధర్మములయందు ప్రవర్తింపంజేయుదురు. వారు ర ధర్మమును 
అతిక్రిమింపరు; అధర్మమును హాలు. లోకములో అజ్ఞానుల  కామవేగమునకో క్రోధవేగమునకో లోబడి ఏదియో 
సాధింపవలె నను నావేశముతో ధర్మమును తాము అతిక్రమీంచుచు ఇతరులను కూడ అందులకు ప్రోత్స హింతురు. 
మజీ, ప్రపంచమును ఆత్మస్వరూపమునుగా చూచుచున్న జీవన్ముక్తులకు అజ్ఞానము ఉండదు, కాషక్షోధముల 
వేగము కూడ ఉండదు. కోరందగినది పొందందగినది ఏదియు లేనప్పుడు వారు దేనికొబికై ధర్మమును అతిక్రమింతురు? 
వారు శరీరమున్న ంతవటికు లోకకేమముకొ అకై శాస్త్ర విహితమైన ధర్మమున తాము వర్తించుచు ఇతరులను 
ప్రవర్తింపంజేయుచుందురు. 


ప్‌దున కండవయధ్యాయము- జగత్స్వభావనిరూపణము 


అద్భుతమైన హేమచూడుని కతను విని భార్గవరాముడు తనకు తోచిన సందేహములను దత్తాత్రేయునితో నిట్లు 
చెప్పెను. "భగవానుండా! నీవు చెప్పిన యీజ్ఞానము మహాద్భుతముగా నున్నది. కాని ఇది అనుభవమునకు 
విరుద్దముగా అసాధ్యముగా నాకు తోచుచున్నది. దృశ్యముగా కన్పించుచున్న యీజగత్తు అంతయు దృక్కు మాత్రమే 
ఎట్లగును? ఇట్లే లోకములో కన్పించుటలేదు. చూచుచున్నవాండు వేజుగా వానిచే చూడ(బడుచున్న దృశ్యములైన 
పదార్థములు వేటుగా కన్పించుచున్నవి. మీరు చెప్పునది కేవలము మీయందున్న శ్రద్ధచేత నమ్మవలసియున్నది, 
దృశ్యమును వదలి దృక్కును మాత్రమే గ్రహించుట ఎవనికిని అనుభవమునందు లేదు. ఇది ఏవిధముగాను 
సహేతుకముగా కుదురుట లేదు. ఇది మనస్సున కెట్లు పట్టును? దీనిని మీరు సకలవిధముల దయతో 
బోధింపవలయును." 


దత్తగురువు ఇట్లనెను. "భార్గవా! దృశ్యముయొక్క తత్తమును చెప్పెదను వినుము. మనకు కన్పించుచున్న యిది 
యంతయు మనయొక్క దృక్కే; దానికన్న భిన్నముగా లేదు. దీనికి హేతువును చెప్పెదను శ్రద్దతో వినుము, మనము 
చూచుచున్న ప్రతిపదార్గము ఏదో నొక కారణమునుండి పుట్టి కార్య మగుచున్నది. మట్టి కారణము దానినుండి 
పుట్టినకుండ కార్యము. క్రొత్తగా కన్పించుటయే పుట్టుట. మట్టియే కుండయొక్క ఆకారముతో క్రొత్తగా కన్పించినప్పుడు 
కుండపుట్టిన దనుచున్నాము. ఇట్లు పదార్ధములు ప్రతిక్షణము క్రొత్తగా కన్పించుచుండుటవలననే జగత్తు 
భాసించుచున్నది. కుండ కన్పించినప్పుడు కుండయొక్క ఆకారము, అందులో రేగుపండ్లు కన్పించి నప్పుడు 
వానియొక్క ఆకారము వలన మన విజ్ఞానమునందు రూపొందుచున్నవి. అసలు మన విజ్ఞానము 
అఖండము(Undivided) ఏకరూపము అని, దానియందు ప్రతిక్షణము క్రొత్తగా భాసించుచున్న పదార్థములయొక్క 
ఆకారములవలన ఈజగత్తు మనకు ఇట్లు కన్పించుచున్న దని కొంద అందురు. మట్టియందు కుండ చట్టిమూకుడు 
మొదలుగా ఎన్ని పదార్గములను మనము క్రొత్తగా చూచుచున్నను మట్టి మట్టిగానే అఖండముగా ఏకరూపముగా 
ఎట్లున్నదో అట్లే విజ్ఞానము నందు కూడ ఎన్ని యాకృతులు తోచినను మన విజ్ఞానము మాత్రము ఎప్పుడును 
అఖండముగ ఏకరూపముగనే యుండును. 


మజికొందటు స్టైరములు చరములు అను పదార్థములయొక్క సముదాయమే జగత్తు అని చెప్పుదురు. ఆకాశము 
మొదలగు పదార్ధములు స్థిరములు. కుండలు మొదలగునవి చరములు. 


ఎట్లు చెప్పినను మొత్తముమీద ఈజగత్తు పుట్టుక కలదియనుట నిశ్చితము. ఈవిషయమున, కారణముతో 
సంబంధము లేకయే కార్యము పుట్టు నని, అట్టే పుట్టుటయే దానిస్వభావ మని జగత్తు కూడ అట్టే కారణము లేకుండ, 
క పుట్టు చున్నదని, కొందటు చేయుచున్న వాదము సమంజసము కాదు. ఎందువల్ల ననగా మట్టి 
అనుకారణముతో సబంధము లేకుండ కుండ పుట్టు నని చెప్పుచో, మట్టినుండి వస్త్రము కూడ పుట్టవచ్చు నని 
చెప్పవలి, అట్లు చెప్పుట కుదురదు. నుటియును. మట్టియున్నప్పుడే కుండ ఏర్పుడుట, మట్టి లేనప్పుడు కుండ 


ఏర్పడ కుండుటయు ప్రసిద్ధిమే. కావున కారణము లేకుండ కార్యము పుట్టదు. "మటి ఒక్కొక్కప్పుడు ఆకస్మికముగా 
శుభములు అశుభములు వచ్చిపడుచున్నవి. వానికి ప్రత్యక్షముగా ఏదియు కారణముగా కన్పింపదు. అట్టియెడల 
కారణము లేకుండ కార్యము పుట్టదు అని చెప్పుట పొసంగదు" అని స్వభావవాదిఅన్నచో ఆమాట నిలువదు. 
ప్రాయికముగా ప్రతికార్యమునకు మనకు తగినకారణము కన్పించుచుండణా, ఎక్కడేన ఒకానొక కార్యమునకు కారణము 
కన్పింపకున్నచో, అది మనకు తెలియకపోయినను ఉన్న దనియే చెప్పవలెగాని లేదనుటకు వీలు లేదు. శరీరముపై 
గడ్డ లేచినపుడు దానికి కారణమైన రక్తదోషము మనకు కన్పింపదు. అయినను గడ్డనుబట్టి దానికారణమును 
గ్రహించుచున్నాము. అట్లే శుభమో అశుభమో వచ్చినప్పుడు దాని కిప్పుడు కారణము మనకు కన్పింపకున్నను 
పూర్వమెప్పుడో చేసిన పుణ్యమె పాపమో కారణముగా ఉన్న దని గ్రహింపవలె. అది కన్పింపనంతమాత్రమున లేదని 
చెప్పుటకు వలులేదు. అదియును గాక లోకములో ఎల్లరును తగిన కారణముల నవలంభించి కార్యములను 
సాధించుకొ నుచున్నారు. రాజుసేవ చేసినవాండు రాజువలన సంపదలను పొందుచున్నాండు. ఎక్కడేని ఒకాన్‌కండు అట్లు 
పొందకుండినచో కారణమైన సేవ సమగ్రముగ లేదని చెప్పవలె. అట్లు కాక కార్యమునకు తగినకారణము ఉండ నక్కటి 
లేదన్నచో లోకప్రవృత్తియే కుదురదు. కావున కారణము లేకుండ ఆకస్మికముగా ఏకార్యమును పుట్టదు; జగత్తులో 
ప్రతిది సకారణముగా పుట్టునే కాని నిష్కారణముగా పుట్టదు. అందువలన స్వభావవాదము అసమంజసము. 


కొందటు జగత్తు అనుకార్యము పరమాణువులవలన పుట్టు నని ఇట్లు చెప్పుచున్నారు. అత్యంతసూక్ష్మములై 
అగోచరములైన పరమాణువులు సృష్టికి పూర్వమున శక్తిమంతములై స్టిరములై యుండును. సృష్టియొక్క 
ఆరంభమునందు పరిపక్వమైియున్న జీవుల కర్మయుక్క సహకారముతో ఈశ్వరుని యిచ్చవలన ఆపరమాణువుల 
యందు క్రియ (Movement or Action) ఆరంభమగును. ఆక్రియ వలన రెండేసి పరమాణువులు (At0Ms5) ఒక్కొక్క 
జంటగా సంయుక్తము లగును. ఆద్వ్యణుకములలో (Molecules of two atoms) మరల ఈశ్వరుని యిచ్చవలననే 
క్రియ ఆరంభమగును. అప్పుడు మూడేసి ద్వణుకముల సంయుక్తములై త్రసరేణువులు (Component of three 
molecules or six atoms) రూపొందును. కిటికీలో నుండి ప్రసరించు సూర్యకిరణములందు గోచరించు 
సూక్ష్మకణములను (Particles of Matter) త్రసరేణువు లందురు. అట్టి త్రసరేణువుల సంయోగమువలన క్రమముగా 
నీరు నిప్పు మొదలుగా జగత్తులో ని సకలపదార్థములు రూపొందుచున్న వి. కావున పరమాణువులు కారణముగా 
ద్వణుకముల మొదలైనకార్యములు పుట్టుచున్నవి. కారణములైన పరమాణువులకన్న కార్యములైన పదార్థములు 
భిన్నములు. నశించినతరువాత పదార్థములు కుందేటి కొమ్ములవలె అత్యంతము అసత్తు లగును. (NON existent) 


ఈపరమాణువాదము కూడ సమంజసము కాదు. కుండ పుట్టక పూర్వము మట్టి ఉన్నది. కుండ తాను పుట్టక 
పూర్వము లేదు నశించిన తరువాత లేదు. కావున అసత్తు. దానికి కారణములైన మట్టి పరమాణువులు అసత్తు కాదు. 
సత్యమైన పరమాణువులనుండి అసత్యమైన కుండ ఎట్లు పుట్టును? ఒకపదార్థమునందే కుండ ఉండుట లేక పోవుట 
అను విరుద్ద ధర్మముల ఎట్లుండును? తెల్లగానున్న వస్తువు నల్లగా కూడ ఉండు ననుట అసంబద్దము కదా! వెలుంగు 
చీకటి ఒకటి కానేరవు. అట్లు విరుద్దధర్మములు ఒక పదారమునందే యుండునన్నచో ఇంక ఏపదార్ధముకూడ తనకు 
సోంతమైనధర్మముతో ప్రత్యేకముగ నుండునని చెప్పుటకు వీలుండదు. కావున పరమాణువులవలన వానికన్న 
భిన్నమైన కార్యము పదార్గముగా పుట్టునని చెప్పుటకు వీలులేదు. మజియును పరమాణువులు అచేతనములు. 
వానియందు ఈశ్వరునియిచ్చవల్ల క్రియ ఎట్టి కలుగును? లోకములో ఎవనియిచ్చా మాత్రముచేతనే 
ఏయచేతనపదార్థమునందును క్రియ పుట్టుట లేదు. అట్టిది సంభవమే యైనచో రాజుయొక్క ఇచ్చామాత్రముగనే ఆయన 
యొద్ద నున్న యాయుధములు బయలుదేరి పోయి శత్రువులను సంహరించి తిరిగి రావలసియుండును. కావున 
ఈశ్వరుని యిచ్చవలన పరమాణువులందు సృష్టి ఆరంభ మగుననుటయు యుక్తముగా లేదు. 


మటీకొందటు ఇట్లు చెప్పుచున్నారు. సత్త్వరజస్త మోగుణములయొక్క సామాన్యవయే(State of equilibrium) 
ప్రకృతి. అదియే ఆగుణములయందు కలుగునట్టి వైషమ్యమువలన, అనగా హెచ్చుతగ్గులవలన, జగత్తుగా 
పరిణమించుచున్నది. ఈపరిణామవాదము కూడ యుక్తము కాదు. ప్రకృతి జడము. దానియొక్క సామ్యావస్థయందు 
వైషమ్యము కలుగుటకు హేతు వేమి? అట్లే ప్రళయము సంభవించినపుడు అవైషమ్యము పోయి సమస్థితి కలుగుటకు 
హేతువేమి? లోకములో బండి యంత్రము మొదలుగా అచేతనము లను చేతను(డు నడపుట కలదు. గాని, అచేతనము 
తనయంతట తాను మార్పు నొందుట ఎచ్చటను లేదు. కావున జడమైనప్రకృతి జగత్తునకు కారణ మనుట కుదురదు. 


ఇంక జగత్తనకు కారణమును నిశ్చయించుటకు వేదమే ప్రమాణము కాని ఇతరము కానేరదు. మనకు జ్ఞానము 
కలిగించుటలో మొదటి ప్రమాణము ప్రత్యక్షము, ఇంద్రియములవలన "ఇది యిల్లు, వీడు రాముడు" ముదురో 
సన్నిహితములైన విషయములనుగూర్చి మనము పొందు జ్ఞానము ప్రత్యక్షము. అజ్ఞానములలో ఒకదానినిబట్టి 
వేటొకవిషయములను ఊహించి పొందుజ్ఞానము అనుమితి. పొగ ప్రత్యక్షముగా కన్పించుచున్నప్పుడు ఆపొగయున్న 
ప్రదేశమున నిప్పు ఉన్న దని యూహించుట అనుమితి. ఈరెండు ప్రమాణములను జగత్తుయొక్క కారణమును 
గ్రహించుటకు ఉపయోగింపవు. జగత్తుయొక్క ఆరంభము ఎవని యింద్రియములకును సన్నిహితము కాదు. 
అందువలన జగత్తుయుక్క కారణము మనకు ప్రత్యక్షము కాదు. అందువల్ల ప్రత్యక్షముమీంద ఆధారపడిన 
యనుమానప్రమాణము కూడ దానిని గ్రహించుటకు సాధనము కానేరదు. కావున ఈశ్వర ప్రవర్తితమైన వేదమే 
ప్రమాణముగా మనము దానిని గ్రహింపవలసియున్నది. 


జగత్సృష్టియొక్క ఆరంభమునందు ఈశ్వరుండున్నాడనుట కేమి ప్రమాణమున్నది? లోకములో ప్రతికార్యము 
చేతను(డైన కర్తవలననే ఏర్పడుచున్నది. అట్లే జగత్తు కూడ చేతను,డై న కర్తవలననే ఏర్పడుచున్న దని 
గ్రహింపవచ్చును. జగత్తు సామాన్య కార్యము కాదు. అది అచింత్యము(UnNimaginable). అట్టి జగత్తునకు కర్తయైన 
యీశ్వరుండు అచింత్యమైనశక్త(Unimaginalble power) కలవాడే యగును. ఆయనయొక్క వాక్కులే వేదములు. 
వానివలననే మనము తత్తమును తెలిసికోవలయును. ఆయన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడును అగుటచే వేదములు 
సకలశాస్త్రములలో శ్రేష్టములు. అవి ఏయితరప్రమాణములచేతను కుంటుపడవు. అట్టి వేదములందు సృష్టికి పూర్వము 
మహేశ్వరు. డొక్కడే యుండినని, ఆయన తనస్వాతంత్ర ముయొక్క మహిమవలన పదార్గముతో (Matter) 
పనిలేకుండా తనస్వరూపమునందే విలాసముగా జగత్తు అను చిత్రమును భాసింపంజేసె నని చేప్పంబడియున్నది. 
స్వప్నమునందు మనకొకదేహము కల్పింపంబడుచున్నది. అప్పడు ఆదేహమే నేను అని వ్యవహరించుచున్నాము. అట్లే 
మేల్కొనియున్నప్పుడు కూడ మనస్సు ఏవో ఊహలు చేయుచున్నప్పుడు ఆయూహాలోకములనందు కూడ మన 
కొకదేహము ఏర్పడుచున్నది. అప్పుడు కూడ ఆదేహమే నేను అని వ్యవహరించుచున్నాము. ఆవిధముగానే 
పరమేశ్వరుడు కూడ విలాసముగా తాను భాసింపంజేయుచున్న జగత్తు తానుగా వ్యవహరించుచున్నాండు. మనకు 
ఊహాలోకములో కన్పించుచున్న శరీరము స్వస్నములో ఉండదు; స్వప్నములో కన్పించుచున్న శరీరము జాగ్రత్తులో 
ఉండుట లేదు. కావున ఆశీరీరములు మనస్వరూపము కావు. అట్టే పరమేశ్వరునకును విలాసకల్పితమైన యీజగత్తు 
ప్రళయమునందు ఉండదు. కావున ఇది ఆయనకు స్వరూపము కాదు. ఎన్ని దేహములు మాజుచున్నను 
ఆదేహముల నన్నింటిని చూచుచున్న దృక్కు మాత్రమే నీస్వరూప మైనట్లు, విలాసమాత్రమైన యీజగత్తు 
ప్రళభయములో నశించినపుడు మిగిలియుండు దృక్కు మాత్రమే పరమేశ్వరునకు కూడ స్వరూపము. ఆదృక్కునందే 
ఆయనచేత ఈజగత్తు ఒక చిత్రముగా భాసింపంజేయంబడుచేన్నది. సృష్టికి పూర్వము దృక్కు తప్ప రెండవది ఏదియును 
లేదు, అట్టియెడ జగత్తు అనునీచిత్రము దృక్కునందు తప్ప ఎచ్చట భాసించును? దృక్కే చైతన్యము. అది లేకుండ 
ఎప్పుడైనను ఎక్కడైనను ఏదియైనను ఎట్లుండును? ఒకచోట ఎచ్చట నైనను నీవు చైతన్యము లేదని చెప్పుదువేని 
ఆప్రదేశ##మే ఉండదు. ఎందువల్ల ననగా చైతన్యమువలననే సకలమునకు ఉనికి(6౬1516006), ప్రకాశము 
(Appearance) కలుగుచున్నవి. నీకును పరమేశ్వరునకును స్వరూపమై సర్వవ్యాపకముగా నున్న చైతన్యము లేదని 
ఎట్లుచెప్పగలవు? కావున పరమము (51॥pr౭గ౭)కేవలము (Absolute) అయిన యాచైతన్యమే సకల జగత్తుయొక్క 
ఉనికికి ఆధారమై (Cause of the existence of the universe) సర్వవ్యాపకమై (All pervading) పూర్ణమై 
(Indvisible whole) ప్రకాశించుచున్నది. సముద్రము లేకుండ తరంగములు, సూర్యుడు లేకుండ ఎండ ఎట్లుండదో 
అట్లే చైతన్యము లేకుండ జగత్తు ఉండదు. ఎవనియందు ఈజగత్తు భాసించుచున్నదో ఆమహాదేవునకు శుద్దచైతన్యమే 
(Pure consciousness)స్వరూపము. 


సృష్టికి పూర్వము ఆమహాదేవుండే ఉన్నాండు, చరాచరమైన యీజగత్తు ఆయనవలననే పుట్టి ఆయనయందే ఉండి 
తుదకు ఆయన యందే విలీన మగుచున్నది. ఇది వేదములయందు ప్రసిద్దమైన విషయము. ప్రత్యక్షముగా. గాని 
ఊహచేతం గాని తెలిసికొనుటకు సాధ్యముగాని విషయములందు మనకు వేదమే ప్రమాణము. సర్వజ్ఞుండైన 
యీశ్వరునిచే చెప్పంబడినదగుటచే మనకు అగోచరములైన సకలవిషయములందును ఆవేదమే ప్రమాణము. దానిని 
కాదస(గలిగినది మజియుకటి లేదు. ఎందువల్ల ననగా మణులు మంత్రములు మొదలగువానియొక్క 


మహాఫలములనుగూర్చి అల్పమైన ప్రజ్ఞకల మానవుండు తెలిసికొనలేండు. సమస్త జగత్తునుగూర్చి మానవుల ప్రజ్ఞకు 
అగోచరములైన విషయములను బోధించుచున్న వేదము సర్వజ్ఞుడైన యీశ్వరునిచేతనే చెప్పంబడినదనుట 
నిశ్చితము, ఈ జగత్తుయొక్క సృష్టికి పూర్వము దేవు డొక్కండే యుండెనని, పూర్ణము(Complete) 
స్వచృము(Natural, not obtanied from any cause) అయిన స్వాతంత్ర ము(Power of freewill) 
కలవాండగుటచే, ఆదేవుండు ఏద్రవ్యము లేకుండ(గనే సమస్త జగత్తును సృష్టించెను. కుమ్మరివానికి కుండచేయుటకు 
మట్టి కావలసినట్టు. ఆయనను ఏద్రవ్యము అక్కటిలేదు. 


చైతన్యరూపమైన తనయందే ఆయన గోడమీ(ద బొమ్మను వలె ఈజగత్తును భాసింపంజేసెను. ఈశ్వరుండు అంతటను 
నిండి పూర్ణుడై యండుటచేత ఆయనకు భిన్నముగ వెలుపల వేజొకతావులేనేలేదు. కావున ఈజగత్తు ఆయనయందే 
భాసించుచున్నది. చైతన్యమే ఆయన అగుటచే ఆయనకు భిన్నముగా ఎచ్చటను ఏదియు ప్రకాశించుటకు వీలు లేదు. 
అద్దమునందు ప్రతిబింబమువలె ఈజగత్తు ఆయనయందు కన్పించుచున్న దనుట సర్వవిధముల సమంజసము. ద్రవ్య 
మేదియు లేకుండ(గనే సంకల్పమాత్రముచేతనే యోగి పదార్ధములను ఎట్లు సృష్టించుచున్నా(డో ఈశ్వరుండును అట్లే 
తనయందు జగత్తును భాసింపంజేయుచున్నాండు. కావున ఈసృష్టి దేవునియొక్క సంకల్పనగరముతో సమాన మనుట 
ఎల్లరకును సమ్మతము. భార్గవా! దీనిని నీయనుభవనమును అనుసరించి కూడ విచారింపుము నీవు 
ఆలోచించునప్పుడు నీమనస్సునందు ఎంతోమంది వ్యక్తులు, వారిచేత గ్రహింపంబడుచున్న యున్న పదార్దములు 
గోచరించుచున్నవి. అది యొకలోకమే కదా! ఆలోకమునదు స్తీలు పురుషులు నదులు కొండలు మొదలుగా ఎన్నియో 
భేదములు కన్పించుచుండును. ఎన్ని భేదము లున్నను ఆలోక మంతయు కేవలము మనోమయమే(Absoulutely a 
phase of the mind). మనస్సునందు పుట్టి, అందే ఉండి, దానియందే లీనమగుచున్న యాయాలోచనాప్రపంచము 
అంతయు కేవలము మనోరూపమే. అట్లే శివునియందు పుట్టి అందే ఉండి ఆయనయందే లీనమగుచున్న 
యీప్రపంచము కూడ కేవలము శివరూపమే, చైతన్యమే శివునిరూపము, చైతన్యమునకు శరీరము లేదు. 


త్రిపుర అనంతశక్తి సర్వసాక్షిణి అని చెప్పంబడుచున్న యా చైతన్యము అంతటను నిండి పూర్ణముగానున్నది. 
దానియందు విభాగములు లేవు. లోకమున కాలముచేత దేశముచేత విభాగములు ఏర్పడును. ఆకారముచేత 
ఏర్పడునది దేశము. క్రియచేత ఏర్పడునది కాలము. పొడవు వెడల్పు వైశాల్యము వర్తులత్వము మొదలగు 
లక్షణములతో ఏర్పడునాకారమే దేశము. రాముడు పుట్టెను. పుట్టు చున్నా(డు పుట్టగలండు అను క్రియలయుక్క 
భావనచేత ఏర్పడునదికాలము. ఆకారము క్రియ అను రెండును చైతన్యమునే ఆశ్రయించియున్నవి. బైతన్యమును 
వదలినచో అవి ఉండుట (Existence) మనకు కన్పించుట (Appearence) జరుగదు. అట్టి ఆకారాత్మకమైన దేశము, 
క్రియాత్మకమైన కాలము తమకు ఆధారమైనచైతన్యమునందు విభాగములను ఎట్లు కల్పింపగలవు? చైతన్యములేని 
దేశము కాని కాలము కాని ఏదైనా కలదా? చెప్పుము. ఎక్కడ నీవు చైతన్యము లేదని చెప్పుదువో అది అస 
లెట్ట్లుండును? పదార్థములకు అస్తితము(Existence) బైతన్యము వలననే కలుగుచున్నది; మజిదేవివలనను కాదు. 
చైతన్యమే చితి దృక్కు అని పెక్కుపేర్లతో చెప్పబడుచున్నది. అది లేనిచో ఏపదార్థమునకు కూడ ప్రకాశముండదు. 
జడములు స్వయముగా ప్రకాశింపవు. అవి చితివలననే ప్రకాశించుచున్నవి. సకలమును ప్రకాశింపంజేయుచున్న 
యాచితి స్వయముగా ప్రకాశించుచు స్వతంత్రముగా నున్నది. 


"అస్తిత్వమునకు (EXistence) ప్రకాశమునకు (Appearence) సంబంధ మేమున్నది? ఒకవస్తువు ఉండవచ్చును; 
అది మనకు కన్పింపకపోవచ్చును”" అని నీవు అడుగవచ్చును. సమాధానము వినుము. మనకు ప్రకాశింపని 
పదార్ధము, అనగా మనకు తెలియని పదార్ధము కూడ ఉండు నని యొప్పుకొ న్నచో , మనకు కన్పించుచు ఉన్న 
వస్తువునకు, లేని వస్తువునకును భేద మెట్లు చెప్పగలవు. ఒకపదార్గము మనకు కన్పించుచున్నప్పుడు అది ఉన్న 
దనుచున్నాము. వేటొకటి మనకు కన్పింపనప్పుడు దానిని లేదనుచున్నాము. నీవు చెప్పినట్లుగా కన్పింపనిదానిని 
కూడ ఉన్నదని చెప్పవల నన్నచో , “ఇది ఉన్నది; అది లెదు" అను వ్యవహారము ఎట్లు జరుగును. ఒక చోట 
నారింజపండు ఉన్నది. అది కన్పించినప్పుడు "ఇదిగో నారింజపండు ఉన్నది" అనుచున్నాము. అప్పుడు 
మామిడిపండు కన్పింపకుండినచో"మామిడిపండు లేదు" అను చున్నాము. "మనకు ఇప్పుడు మామిడిపండు 
కన్పింపకపోయినను ఇంకొకచోట ఉండదా?" అన్నచో ఆమాట నిలవదు. ఇప్పడు నారింజపండునకు ఉన్నయస్తిత్వము 
ఇక్కడ మామిడిపండునకు లేదు. ఈనారింజపండు ఉండి మనకు కన్పించి మనచేత అనుభవింపంబడుచున్నది. 


మామిడిపండు మనచేత అనుభవింపంబడుట లేదు మనకు కన్పించుటకూడ లేదు. కావున "నారింజపండు ఉన్నది. 
మామిడిపండు కూడ ఉన్నది" అని ఎట్లు చెప్పగలవు? అదియును గాక నీకు ప్రకాశింపనిది, అనయా నీకు తెలియనది, 
చెప్పుమన న ఎవవండై నను చెప్పగలండా? అనశా నీకు ఏది తెలియదో అది నీకు లేదు. అది తెలిసినవారికి ఇతరులకు 
ఉన్న wa కు లేదు. ఎవనికి ఉది ఉన్న ను వానికి తెలిసియే యుండును. అనగా పదార్థము ముందుగా 
పులు ప్రకాశించి తరువాత ఉన్న విగా వ్యవహారమునకు ఉపయోగపడుచున్నది. కావున 
పదార్థములయొక్క అస్తిత్వము (Existence) ప్రకాశము (Appearance) రెండును జ్ఞానముపైననే ఆధారపడి 
యున్నవి. జ్ఞానమే చితి. చితివలననే పదార్ధములకు అస్తిత్వము ప్రకాశము కలుగుచున్నవి. కావున 
ప్రతిబింబములయొక్క అస్తిత్వము ప్రకాశము. దర్పణము యొక్క అస్తిత్వముకన్న ప్రకాశముకన్న ఎట్లు భిన్నము 
కావో, అట్టే పదార్థములయొక్క అస్తిత్వము చితియొక్క ప్రకాశముకన్న భిన్నముకాదు. అట్లే చితియే జగత్తుయొక్క 
అస్తిత్వము. అందువలన సర్వము చితియే. 


చితియే సర్వమైనచో అదియే భాసింపవలె కాని, చెట్టు గోడమొదలుగా వివిధములైన యాకారములు ఎట్లు 
భాసించుచున్నవి? ఆ చితిలోని నిర్మలత్వముయొక్క మహిమవలననే ఈయాకారములన్నియు అందు 
భాసించుచున్నవి. అద్దము యొక్క కఠినత్వముచే నిర్మల త్వముచేతను దానియందు ప్రతిబింబము లేర్పడుచున్నవి. 
ఆరెండు గుణములయిక్క హెచ్చుతగ్గులచేత ప్రతిబింబములు స్పష్టముగా నుండుట అస్పష్టముగా నుండుట 
ఏర్పడుచున్నది. నిర్మలమైన జలమునందు కారిన్యము లేకుండుటచే ప్రతిబింబము అస్పష్టముగా నుండును. 
నిర్మలత్వము అసలే లేకుండుటచే గోడయందు కారిన్యము బొత్తిగా లేకుండుటచే ఆకాశమునందును ప్రతిబింబము 
ఏర్పడుటలేదు. అద్దము జడము అస్వతంత్రము అగుటచేత దానికన్న భిన్నముగా పదార్థము లున్నప్పుడే అవి దాని 
యందు ప్రతిబింబంచును. పదార్ధము లేకున్న అద్దమును ప్రతిబింబము లుండవు. కాని సర్వవ్యాపకము 
స్వతంత్రమును అయిన చితి అద్దమువంటిది కాదు. దానికి తనకున్న భిన్నములైన పదార్గములతో పనిలేదు. 
స్వప్నమునందు మనస్సులోనే జరుగుసంఘటనమువలె, చితి తనయందే జగత్తును ప్రకాశింపంజేయుచున్నది. 
అద్దము మొదలుగా అన్నింటిలో కన్నను చితియందు నిర్మలత్వము కఠినత్వము అధికముగా నున్నవి. పదార్ధములు 
అవయవముల సముదాయముచే రూపొందును. అప్పుడు అవయవముల మధ్యలో ఇతర పదార్థముల 
యవయవములు చేరినచో మాలిన్యమేర్పడును. అద్దముపై దుమ్ముచేత మాలిన్య మేర్పడుచున్నది. అవయవముల 
కూర్పుయుక్క గాధతను బట్టి(౮|౦56౧653) పదార్థములయిొక్క కరినత్వము ఏర్పడును. అవయవముల 
కూర్పుయుక్క గాఢతచేతనే రాయి కఠిన మగుచున్నది. ఆకూర్పు విరళ మగుట చేత నీరు పల్చగా నున్నది. చితి 
ఆకాశమువలె సదా నిర్మలము అఖండము ఏకరూపమై ఆవయవములులేని దగుటచే దానియందున్న నిర్మలత్వము 
కఠినత్వము అనుగుణములు అన్ని పదార్థములలో కన్న అధికముగా నున్నవి. అందువలన చితియందు జగత్తు 
అద్భుతమైన చిత్రముగా ప్రతిబింబించుచున్నది. 


మనకు ప్రత్యక్షముగా కన్పించుచున్న యీజగత్తు ప్రతిబింబమెట్లగును? అసలు ప్రతిబింబ మనంగా నేది? అద్ద 
మున్నప్పుడు దానియందు ఎదురుగా ఉన్నకలశముయుక్క ప్రతిబింబము ఏర్పడును. అద్దము లేకున్నచో 
కలశప్రతిబింబము ఉండదు. కావున తాను స్వయముగా భాసింపక ఇతరముయొక్క సంబంధముచేత భాసించునట్టిది 
అనగా ఏర్పడునట్టిది ప్రతిబింబము. జగత్తు స్వయముగా భాసింపక చితివలననే భాసించుచున్నది. అందువలన 
అద్దములో ప్రతిబింబము వలె చితిలో జగత్తు ప్రతిబింబముగా ప్రకాశించుచున్న దనుట సమంజసము. అద్దమునుందు 
ఎన్నివిధములైన పదార్థముల వర్ణములు భాసించుచున్నను ఆరంగు లేవియు కొంచెముకూడ అద్దమునకు 
అంటుకొనవు. దానిస్వరూపమునందు ఎప్పుడును మార్ప కలుగదు. అట్లే జగత్తులోని విశేషము లేవియు కొంచెము 
కూడ చితికి అంటుకొనవు. దాని స స్వరూపమునందు ఎప్పడును మార్పు కలుగదు. ప్రతిబింబములు అద్దముకన్న 
భిన్నముగా ఎట్లుండవో అట్లే జగత్తు కూడ చితికన్న అన్యముగా లేదు. బింబమైన పదార్థము కారణముగా అద్దమున 
ప్రతిబింబము ఏర్పడుచున్నది. కాని చితియొక్క స్వాతంత్రమే కారణముగా చితియందు జగత్తుయొక్క ప్రతిబింబము 
ఏర్పడుచున్నది. స్వాతంత్ర్యమువలన ప్రతబింబ మేర్పడునా అని శంకింపకుము. భార్గవా! చూడుము. 
నీసంకల్పమువలన నీమనస్సునందే ఎన్నోభావములు ప్రతిబింబించుచున్నవి. వానికి బింబములైన పదార్థములు 
ఎక్కడ నున్నవి? అద్దమున వస్తువులు ప్రతిబింబించుటకు సూర్యుని వెలుగు కాని దీపపుకాంతి గాని ఏదోనొకటి 


యుండవలె. అట్టి వెలుగుతో నిమిత్తము లేకుండనే నీమనస్సునందు భావములు ప్రతిబింబించుచున్నవి. కావున 
వెలుపలి పదార్దముతో దేనితో నిమిత్తము లేకుండనే చిదాత్మయందు జగత్తు ప్రతిబింబించుచున్నది. 


చిదాత్మకు స్వాతంత్ర మనుశక్తి యున్నది. ఆశక్తివలన అత్యంతము సూక్ష్మమైన యాచిదాత్మ స్టూలమై దృశ్య 
మగుచున్నది. అట్లు కాంగలిగిన స్వాతంత్ర్యమే చితియొక్క సంకల్పము. నీయొక్క స్వాతంత్రమే సంకల్పరూపమై 
నీమనస్సునందు అనేకభావములను ఎట్లు ప్రతిబింబింపజేయుచున్న దో అట్లే చిదాత్మయుక్క స్వాతంత్ర్యమే 
సంకల్పరూపమై జగత్తును భాసింపంజేయుచున్నది. సంకల్పములేని దశయందు చిదాత్మ ప్రతిబింబరహితమై 
స్వచ్చముగ ఏకరూపముగ చిన్మాత్రముగ నుండును. ఇట్లు సృష్టికి పూర్వము విశుద్ధముగ ఏకరూపముగనున్న 
చిదాత్మకు గొప్పస్వాతంత్ర్యశక్తి ఉండెను (POtentially existent) అదియే సంకల్పమై దానివలన ప్రతిబింబాత్మక మైన 
జగత్తు చిదాత్మయందు భాసించుచున్నది. అట్టయినచో మన సంకల్పమువలన మనమనస్సునందు కలుగుచున్న 
భావములు ఎట్లు అస్టిరములుగా నున్నవో అట్లే చిదాత్మయొక్క సంకల్పరూపమైన జగత్తు కూడా ఆస్టిరమగునా? 
చిదాత్మయొక్క సంకల్పశక్తి అత్యంతము గొప్పది యగుటచే ఆజగత్తు కూడ సుస్థిరముగా భాసించుచున్నది. 
మనసంకల్పమువలన కలిగిని భావములు మనమనస్సులందే తోచును కాని యితరులకు తో(పవు. ఎవరిభావములు 
వారివిగా నుండును. అవి అందజకు సాధారణములుగా (Common to all) నుండవు. మన స్వాతంత్ర్యము 
సంకల్పము అపూర్ణము లగుటయే (1౧00౧01616) ఇందులకు హేతువు. చిదాత్మయొక్క స్వాతంత్ర ము సంకల్పము 
పరిపూర్ణము లగుటచే వానివలన భాసించుచున్న జగత్తు కూడ ఎల్లరకును సాధారణముగా (Common to all) 
కన్పించుచున్నది. 


జీవులలో కూడ కొందజయందు ఈస్వాతంత్రము హెచ్చుగా కన్పించుచున్నది. మణులు మంత్రములు 
మొదలగువానిచేత మనస్సుయొక్క సంకోచము (1100860699) తగ్గుకొలంది స్వాతంత్ర్యము పెరుగుచుండును. 
ఆస్వాతంత్రముయొక్క ఆధిక్యముచేత వారు గావించు సృష్టియు పులువురకు సత్యముగా భాసించుచున్నది. భార్గవా! 
ఇందజాలికుని చూడుము. వాడు పదార్ధ మేదియు లేకుండనే సంకల్పమువలననే గుట్టములు ఏనుగులు 
మొదలగువానితో ఒకప్రపంచమును భాసింపం జేయుచున్నా(డు. అది అందటికును సాధారణమై (Commonly 
visible) స్థరమై గజము నారోహించుట గుజ్జముపై స్వారిచేయట మొదలగు వ్యవహారములు కలది యగుచున్నది. ఆ 
ప్రపంచము అతడు మరల తనయందు ఉపసంహరించుకొనచున్నాండు. "నేను చిదాత్మను" అని తెంపులేకుండ 
అభ్యసించు చున్నట్టి యోగికి ఈస్వాతంత్ర్యశక్తి ఇంకను హెచ్చుగా నుండును. అట్టి యోగులయొక్క సృష్టిని చూడుము. 
అది ఇంద్రజాలముకన్నను పూర్ణమై స్థిరమై యొప్పుచున్నది. కాని వారియొక్క స్వాతంత్ర్యము కూడ పరిమితమే 
(Limited). అందువలన వారిసృష్టికూడ వారికి వెలుపలనే గోచరించుచున్నది. చిదాత్మయొక్క స్వాతంత్ర్యము 
అపరిమితము (Unlimited) అగుటచే జగత్తు అంతయు చిదాత్మయందే పూర్ణముగా స్థిరముగా వ్యవహారరూపముగా 
భాసించుచున్నది. కావుననే అద్దమునకు భిన్నముగా ప్రతిబింబమునకు ఎట్లు సత్యత్వము లేదో అట్లే చిదాత్మకు 
భిన్నముగా జగత్తునకు సత్యత్వము లేదు. 


చక్కగా విదారించినప్పుడే జగత్తు అసత్యమని తెలియును. మణి యేసాధనముచేతను తెలియదు, ఎప్పటికిని 
మాటినిది సత్యము. ఎప్పటి కైనను మాజునది అసత్యము. ఈదృష్టితో జగత్తును చూడుము. ఇది అతిచంచలము. 
అద్దములో ని ప్రతిబింబముయొక్కదృష్టాంతము ననుసరించి సకములనందును సత్యాసత్యములను విభజించి 
గ్రహింపుము. అద్దము అచలము. దానిలోని ప్రతిబింపము చలము. ఇప్పుడన్న ప్రతిబింబము కొంచెము సేపటికి 
ఉండదు. అట్టే జగత్తు నిరంతరము మాజుచుండును. కాని దాని కాధారమైన చిదాత్మకు మార్పు లేదు. కావుననే 
జగత్తులోని పదార్థముల సత్యత్వము విచారించినచో నిలువదు. చూడుము. సూర్యునికాంతి వస్తువులను 
ప్రకాశింపంజేయును గదా! ఆవెలు(గులో గుడ్లగూబలకు వస్తువులు కనబడవు. చి(కటిలో గుడ్డగూబలకు వస్తువులు 
కన్సించుచుండగా మనుష్యులకు కనబడవు. అట్టియెడల వస్తువులను ప్రకాశింపంజేయునది వెలుంగు అని 
చెప్పుదువా? చీకటి అని చెప్పుదువా? ఇట్టే ఒకనికి విషమైనది మజియొకనికి ఆహార మగుచున్నది. పర్వతములు 
సముద్రములు గమనమునకు ప్రతిబంధకములై మనుష్యులకు భయమును కలిగించుచున్నవి. కాని యోగులకు 
గంధర్వులకు అవి ప్రతి బంధకములు కావు. మనుష్యులకు దీర్ణ్వముగా కన్పించు దేశము కాలము యోగులకు 
దేవతలకు స్వల్పముగా కన్పించుచున్నది. కావున విచారించినచో జగత్తు యొక్క స్వభావము ఏవిషయమునందును 


స్థిరము (Constant) కాదు. ఆశ్రయమైన చిదాత్మలేక జగత్తులో ఏదియు లేదు. ఏది జగత్తులో ఉన్న దని 
కన్పించుచున్నదో అద యంతయు చితియే. ఈవిధముగా చితికి లేక దృక్కునకు అన్యముగా చేత్యము లేక దృశ్యము 
లేదని నిరూపింపంబడినది. 


జ్ఞానఖండమునందు జగత్తుయుక్క స్వభావనిరూపణ మన్నది ఏకాదశాధ్యాయము. 
బాలబ్రయ 


హేమలేఖ హేమచూడునకు తత్త్వమును బోధించుచు తుదకు ఇట్లు నిశ్చయించి ఉపదేశించెను. "కన్సించుచున్న 
జగత్తు నేను కాదు అన్న భేదగ్రంథిని కూడ ఖండింపుము, అద్దములో ప్రతిబింబమును వల అఖిలమును 
నీస్వరూపమునందే చూడుము." విశాలనగరము నందలి పంజరములలోని చిలుకలు కూడ దృశ్యమును వదలి 
ద్కక్స్వరూపమైన యాత్మను పొందుండు. "ప్రతిబింబము అద్దముకన్న భిన్నముగా ఎట్లు లేదో అట్లే దృక్కునందు 
ప్రతిబింబించుచున్న దృశ్యము కూడ దృక్కునకు భిన్నముగాలేదు. దృక్కే దృశ్యముగా కన్పించుచున్నది." అని 
పలుకుచుండె నని దత్తాత్రేయుడు చెప్పెను. 


ఇది విని పరశురాముడు గురువు నిట్లుప్రశ్నించెను. "దృశ్యముగా కన్పించుచున్న యీజగత్తు అంతయు దృక్కు 
మాత్రమే ఎట్లగును?..... చూచుచున్నవాండు వేటుగా వానిచే చూడ(బడుచున్న దృశ్యములైన పదార్థములు వేటుగా 
కన్పించుచున్నవి. దృశ్యమును వదలి దృక్కును మాత్రమే గ్రహించుట ఎవనికిని అనుభవమునందు లేదు." 


ఈసందేహమునకు సమాధానముగా దత్త గురువు దృద్దృశ్యములతత్త్వమును అనేకవిధముల వివరించెను. దానిసారము 
నిట్లు గ్రహింపవచ్చును. దృక్కు అనగా కంటిచూపు మాత్రమే కాదు. గ్రహించునది దృక్కు; దానిచే గ్రహింపంబడునది 
దృశ్యము. "ఇది మామిడిచెట్టు" అని చెట్టును చక్షురింద్రియము గ్రహించుచున్నది. "ఈసంగీతము మధురముగా 
నున్నది" అని శబ్దమును శ్రోత్రేంద్రియము గ్రహించుచున్నది. అందువలన చెట్టు దృశ్యము చక్షుస్సు దృక్కు 
అగుచున్నది. అట్లే శబ్దము దృశ్యము దానిని గ్రహించుచున్న శ్రోత్రము దృక్కు అగును. ఈవిధముగా ఇంద్రియము 
లన్నియు దృక్కులు, వానిచేత గ్రహింపంబడుచున్న విషయము లన్నియు దృశ్యము లగుచున్నవి. "వెనుక చూపు 
బాగుండెను. ఇటీవల చూపు మందముగా నున్నది. ఇప్పుడు అస లేమియు కన్పించుట లేదు" అని 
చక్షురింద్రియముయుక్క విశేషములను మనస్సు గ్రహించుచున్నది. అట్టే "రుచులలో సూక్షభేదములను కూడ జిహ్వ 
గ్రహించుచుండెను. ఇటీవల అంతగా రుచి తెలియుట లేదు, ఇప్పుడు బొత్తిగా రుచియే తెలియుట లేదు" అని 
జిహ్వేంద్రియము యొక్క విశేషములను కూడ మనస్సు గ్రహించుచున్నది. అందువలన మనస్సు దృక్కు, దానిచేత 
గ్రహింపబడుచున్న యింద్రియములు దృశ్యము లగును. "వెనుక నాబుద్ది చాల చుటుకుగా నుండెను. ఇటీవల మనస్సు 
బాగుగాలేక బుద్ది మందగించినది. ఇప్పు డస లది పనిచేయుటయ లేదు" అని మనస్సుయొక్క బుద్ధియొక్క 
విశేషములను మనము గ్రహించుచున్నాము. అప్పుడు మనస్సు బుద్ధి దృశ్యములై వానిని గ్రహించుచు 
మనయందున్న చైతన్యము దృక్కు అగుచున్నది. "నేను" అని మనయందు స్పురించుచున్న బైతన్యము దేనిచేతను 
గ్రహింప బడుటలేదు. దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఎన్నిమార్పులను పొందినను, అది మాత్రము 
మార్పును పొందక ఆమార్పులను అన్నింటిని చూచుచు జాగ్రత్తు స్వప్నము నిద్ర బాల్యము కౌమారము వృద్దత్వము 
మొదలుగా సకలదశలలో ఏకరూపముగనే స్పురించుచున్నది. కాంబట్టి అది ఎప్పుడును దృక్కే. అది ఎప్పుడును 
దృశ్యము కాదు. తక్కిన వన్నియు దృశ్యములే. 


కావున దృక్కు దృశ్యము అని ప్రధానముగా రెండు పదార్ధములే యున్నవి. ఈరెండింటికిని అవినాభావసంబంధ 
మున్నది. అనగా దృక్కు లేకున్నచో దృశ్యము ఉండదు. కాని దృశ్యము లేనప్పుడ కూడ దృక్కు ఉండును. "చెట్టు 
ఉన్నది" అన్నమాట ఎవడో ఒకండు ఒకచెట్టును చూచినప్పుడే చెప్పుట సంబవించును. ఎవండును ఏచెట్టును 
చూడనప్పుడు ఆమాటయే పుట్టదు. కావున ఎవండు ఏవిషయము నైనను "ఉన్నది" అని చెప్పినప్పుడు, "అదిముందు 
వానిచేత గ్రహింపంబడి తరువాత ఉన్నది" అన్నమాట. అనగా ఏది మనచేత గ్రహింపంబడదో అది మనకు ఉండదు. 
"నీకు తెలియని వస్తువును చెప్పుము" అన్నచో ఎవండును చెప్పలేండు. ఎవడు ఏది చెప్పినను తనకు దెలిసినదానినే 


చెప్పును; తెలియనిదానిని చెప్పలేడు. ఒకవస్తువు మనకు తెలియకున్నంతమాత్రమున అసలదిలేకుండ పోవునా? 
ఉండవచ్చును. ఎవడు దానిని తెలిసికొను చున్నా(డో వాని కది యుండును. నీకు తెలియనంతవటికు అది నీకు లేదు. 
ఒకండు తల్లితో తండ్రితో భార్యతో పుత్రినితో కూడి కొండపైకి పోవుచున్నాండు. పులివలె ఒకమృగము వానికి దూరమున 
కన్పించినది. వాండు వెంటనే భయముతో వణంకుచు మూర్చిల్లినాండు. ఆక్షణమునందు వానికి తల్లి తండ్రి భార్య 
పుత్రుండు కొండ పులి మొదలుగా ఏదియును లేదు. ఎందువలన? ఆసమయమున దృక్కురూపమైన వానియొక్క 
చైతన్యమునందు ఇది ఏదియు ప్రతిబింబించుట లేదు. మూర్భనుండి తేజుకొన్నంతనే మరల వానికి తల్లి తండ్రి 
మొదలుగా వ్యవహార మేర్పడుచున్నది. ఎందువలన? అప్పుడు దృక్కు రూపమైన వానిచైతన్యమునందు ఇది 
యంతయు ప్రతిబింబించుచున్నది. నిద్రలో సమాధిలో కూడ దృక్కు దేనిని గ్రహింపకుండుటచే దృశ్యమైన జగత్తు 
ఉండుట లేదు. కావునేసమయమునందైనను నీచేత గుర్తింపంబడని లేదా గ్రహించపంబడని జగత్తు నీకు లేదు. కావున 
నీకు దృశ్యమైన నీజగత్తు దృక్కుగా నున్న నీయందే యున్నది. "నేను వేటు జగత్తు వేటు" అని అనుకొనుట అనేక 
జన్మలుగా పిరుకొ నియున్న అజ్ఞానముయొక్క ముడి అనుట స్పష్టము. 


లోకములో మనుష్యు లందటు దుఃఖమును తొలగించుకొనుటకు సుఖమును సంపాదించుకొనుటకు 
యత్నించుచున్నారు; అందులకై ప్రతికూలములైన విషయములను తొలంగించుకొనుచు అనుకూల విషయములను 
సమకూర్చుకొ నుచున్నారు. కాని సుఖము తనయందున్నదా విషసయములందున్నదా? రుచికరములైన 
పదార్తములు సుందరులైన యువతులు మొదలైన మొదలైన విషయములందు సుఖ మున్నచో అవి ఎప్పుడును 
సుఖమునే కలిగించుచుండవల. కాని అవి యొకప్పుడు సుఖకరముగా నున్నను కొంతసేపైన తరువాత వానిని 
వదలుకొనుటయే సుఖ మగుచున్నది. చాలసేపు విషయములతో సుఖ మనుభవించిన తరువాత ఒకప్పటికి కన్నులు 
చూడవు; చెవులు వినవు; ఇంద్రియము లన్నియు స్థబ్దత నొందును. అదే నిద్ర. ఆనిద్ర ఎంతగాఢముగా నున్నచో అంత 
సుఖము కలుగుచున్నది. అప్పుడు దేనివలన అంత సుఖము కలుగుచున్నది? మనోరూపముగానున్న చైతన్యము 
ఏదృశ్యమును గ్రహింపక దృక్కుమాత్రముగా ఉండుటచేత అంత సుఖము కలుగుచున్నది. సమాధియందు కూడ 
మనస్సు ఏదృశ్యమును గ్రహింపక దృక్కుగా నిశ్చలమగా ఉండుటచేతనే సుఖము కలుగుచున్నది. దృశ్యమైన జగత్తుతో 
సంబంధమున్న ప్పుడు దుఃఖము దానితోపాటు కొంచెము సుఖము కలుగుచున్నది. దృశ్యమును వదలి 
దృక్కురూపముగా నున్నప్పుడు దుఃఖము అసలు లేకుండుటయే కాక మహాసుఖము కలుగుచున్నది. కావున 
"దృశ్యమును వదలి మీస్వరూపమైన దృక్కునే భజింపుండు" అని విశాలనగరమున చిలుకలు పలుకుచుండుట 
సమంజసముగానే యున్నది. 


"లోకములో ఎవనియిచ్భామాత్రముచేతను ఏయచేతన పదార్థమునందును క్రియ పుట్టుట లేదు .... కావున ఈశ్వరుని 
యిచృవలన పరమాణువులందు సృష్టి ఆరంభ మగు ననుట యుక్తముగా లేదు" - దీనిని సిద్దాంతముగా గ్రహింప 
నక్కటిలేదు. కేవలము సంకల్పము యొక్క బలముచేతనే కొందటు దూరముగానున్న అచేతనపదార్థములయందు 
కదలికను _ కలిగింపగలిగియున్నారు. అట్టియెడల పరమేశ్వరుడు సంకల్పమాత్రముచేత _అచేతనములైన 
పరమాణువులయందు క్రియను కలిగించుట అసంభవము కాదు. అట్లు ఈశ్వరుని సంకల్పమువలన సృష్టిక్రియ 
సంభవించుచున్నప్పుడు ఆసృష్టికిపరమాణువు లతో పనియే లేదు. ఆయన పరిమితమైనశక్తి గల కుమ్మరివంటివాండు 
కాడు. కుమ్మరి మట్టి లేకున్నచో కుండను సృష్టింపలేండు. ఇంద్రజాలికులు యోగులు పదార్ధము లేకుండనే ఎంతో 
సృష్టిచేయుచున్నారు. ఇంక అనంతశక్తి కలిగిన పరమేశ్వరునకు సృష్టిచేయునపుడు పరమాణువులతో పని 
యమున్నది? కావున పరమాణులు స్వయముగా సృష్టిని ఆరంభింపలేవు. ఈశ్వరుండు సృష్టిని 
ఆరంభింపవలసివచ్చినచో ఆయనకు పరమాణువులతో పని లేదు, అని చెప్పుటయే పై వాక్యమునకు తాత్పర్యము. 


"అట్టి యాకారాత్మకమైన దేశము క్రియాత్మకమైన కాలము తమకు ఆధారమైన చైతన్యమునందు ఎట్లు విభాగములను 
కల్పింపంగలవు?" కుండ చట్టి మొదలగువానివలన వానికి ఆధారమైన మట్టి యందు, ఇంతవటజకు ఈమట్టి 
కుండయైనది. ఇంతవటికు ఈమట్టి చట్టి యైనది. అని విభాగము లేర్పడు చున్నవి. అట్లే నిన్న అది జరిగినది, ఇప్పుడు 
ఇది జరుగుచున్నది, రేపు మరియొకటి జరుగును, అని ఆక్రియలచేత వాని కాధారమైన మనభావనయందు విభాగము 
లేర్పడుచున్నవి. కావున దేశము కాలము తమకు ఆధారమైన బైతన్యమునందు కూడ విభాగములను ఏర్పజచు నని 
ఏల చెప్పరాదు? అనుసందేహము కలుగవచ్చును. కాని బైతన్యము మట్టివంటిది మసభావనవంటిది కాదు. అది 


అఖండము (Undivided) అద్వితీయము (Only one without a second) అనిక్రియము (Unchangeable) 
కావున దానియందు ఎట్టియాకారము ఏర్పడుదు. అందువలన దేశవి భాగము లేదు. అట్లే దానియందు ఏక్రియ కూడ 
సంభవము కాదు. అందువలన కాలవిభాగము ఏర్పడదు. ఈకారణముచేత దేశకాలములు బైతన్యమునందు 
విభాగములను ఏర్పజుపంజాలవు. 


పండద్రెడవయధ్యాయము - గండశిల లోకావలోకనము 


జగత్తుయొక్క తత్త్వమును విని భార్గవరాముండు ఇంకను సందేహములు కలవాండై ఇట్లు ప్రశ్నించెను. "భగవానుండా! 
జగత్తునుగూర్చి నీవుచెప్పినది నిజమే. అయినను ఇది ఎల్లప్పుడును సత్యముగా ఎందులకు గోచరించుచున్నది? నేనే 
కాదు. బుద్దిమంతులైన యితరులు కూడ దీనిని సత్యమునుగా ఎందులకు నిశ్చయించుచున్నారు? ఇది అసత్యమని 
నీవలన ఇంతగా విన్నప్పటికిని ఇంకను నాకు ఈజగత్తు సత్యమువలె ఎందులకు తోచుచున్నది? ఈభ్రమ 
నశించునట్లుగా నాకు దయతో బోధింపుము." 


దత్తాత్రేయుండు ఇట్లు చెప్పెను. "భార్గవా! ఈజగత్తు సత్యమను భ్రాంతి సనాతనము. దీనికి మూలము ఆవిద్య, అది 
అనాది. ఉన్నదానికి ఉన్నట్లు గ్రహింపక విరుద్ధముగా గ్రహించుటయే అవిద్య. దానివలన ఉన్న చిదాత్మను గ్రహింపక 
లేని జగత్తుని ఉన్నట్లుగా దృఢముగా భావించుచుండుటయే ఈభ్రాంతికి మూలము. ఆత్మను తెలిసికొనక మానవులు 
శరీరమే ఆత్మ అని తలంచుచున్నారు గదా! రక్తమాంసములు ముద్దయైన శరీర మెక్కడ? అత్యంతనిర్మలమైన చిదాత్మ 
ఎక్కడ; ఆత్మ చిద్రూపము నిర్మలము అని తెలిసినప్పటికిని కేవలమైన భావనయొక్క దృఢత్వముచేతనే ఇంకను ఆత్మ 
శరీరముగానే కన్పించుచున్నది. ఇట్లే భావనవల్లనే జగత్తు కూడ సత్యముగా తోంచుచున్నది. దీనిని నివారించుటకు 
ఒక్కటే ఉపాయము కలదు. ఇప్పుడ చేయుచున్న భావనకు విరుద్దముగా , 'ఈజగత్తు సత్యము కాదు; ఆత్మయే 
సత్యము' అని దృఢముగా భావించుచున్నచో ఈభ్రాంతి నశించును. ఈజగత్తునుగూర్చి ఎవడు ఎట్లు భావించుచున్నాండో 
వానికి అట్లే గోచరించును. ఇది యెగులకు వారి ధ్యానధారణముల ననుసరించియే కదా గోచరించుచున్నది. 
ఈవిషయమున అద్భుతమైన కథను చెప్పెదను వినుము. 


వంగదేశమున సుందర మనుపేరుగల పురము గలదు. అది పరమపావనము. అందు సుషేణుడు అను ధీమంతు.డైన 
రాజు ఉండెను. ఆతనికి మహాసేనుఃడను ప్రియుడైన తమ్ము( డుండెను. ఆయన ధర్మబద్దముగా పాలించుచు 
అశ్వమేధములతో మహేశ్వరుని అర్చించెను. అప్పుడు మహాబలపరాక్రమశాలులైన రాజుకుమారులు పెద్దసైన్యముతో 
యజ్ఞాశ్వమువెంట పోయిరి. వారు అశ్వమును అడ్డగించినవారిని జయించుచు ఐరావతీనదీతీరమునకు చేరిరి. అచ్చట 
వారు తపోనిధియైన తంగణుండు అను రాజర్షిని చూచిరి. వారు గర్వముతో ఆయనను దర్శింపక ముందుకు పో(జొచ్చిరి. 
వారు అట్లు తనతండ్రిని అవమానించుటను చూచి తంగణునిపుత్రుండు వారిని బెదిరించుచు అశ్వమును పట్టుకొనెను. 
ఆరాజకుమారు లందటును వానిని చుట్టుముట్టిరి. అప్పుడ డతండు వారందటు చూచుచుండగా ఎదుట నున్న 
గండశైలములోనికి గుజ్జముతో కూడ ప్రవేశించెను. వారు ఆగండశైలమును ఆయుధములతో పగులంొట్టిరి. అది 
పగిలినంతనే దానిలో నుండి ఆబుషి కుమారుండు మహాసేనతో వెలువడి వారి నందటును క్షణములో జయించెను. 
పిదప అతండు సుషేణునిసైన్యమును సంహరించి రాజకుమారులను బంధించి మరల గండశైెలమున+ ప్రవేశించెను. 


హతుశేషులై నభటులు నగరమునకు పోయి జరిగిన వృత్తాంతమును సుషేణునకు నివేదించిరి. ఆయన ఆశ్చర్యము 
నొంది తమ్మునిచూచి యిట్లనెను. "వత్సా! తంగణమునియున్నచో టికి వెంటనే పొమ్ము. తపస్వులశక్తి మనయూహలకు 
అందదు. వారిని దేవతలు కూడ జయింపంజాలరు. కావున ఆమునిని ప్రార్థించి కుమారులను అశ్వమును సత్వరముగా 
తీసికొనిరమ్ము. యజ్ఞమునకు యోగ్యమైన యీవసంతబుతువు దాటిపోకుండ వెంటనే  తిరిగిరమ్ము. 
తాపసులవిషయమున ఎప్పుడును అభిమానమును పూనరాదు. వారు కోపించినచో ఈలోకములను క్షణములో 
భస్మము కావింపంగలరు. కావున ఎట్టయినను ఆయనను ప్రసన్నుని గావంచుకొని మనకార్యమును సాధింపుము." 


వెంటనే మహిసేనుండు బయలుదేరి తంగణమునియున్న చోటికి వచ్చెను. ఆయన నిర్వికల్ప సమాధియందు నిశ్చలు,డై 
యుండెను. మహాసేనుండు సాష్టాంగముగ ప్రణమిల్లి లేచి చేతుల జోడించి ఆమునీశ్వరుని అనేకవిధముల 
స్తుతింపంజొచ్చెను. అట్లు మూండుదినములు గడచెను. ఆస్తుతులకు సంతోషించి తంగణునిపుత్రుండు అచ్చటికి వచ్చి 
మహాసేనునితో ఇట్లనెను. 'రాజా! నీస్తవమువలన నేను సంతోషించితిని, నీకోరిక ఏమె చెప్పుము. వెంటనే తీర్చెదను. 
నేను ఈతంగణమహాముని కుమారుండను. ఇప్పుడు మాతండ్రిగారు మాటాడరు. ఆయన పండ్రెండేండ్లదీక్షతో సమాధి 
నొందియున్నారు. ఇప్పటికి అయిదేండ్లు మాత్రమే గడచినవి. కావున నీవాంఛిత మేమో చెప్పుము. నేను తపసునందు 
మాతండ్రిగారితో సమానుండను. నన్ను బాలునిగా తలంపకుము. యోగులకు తపస్వులకు లోకమున అసాధ్య 
మేదియునులేదు." ఆమాటలు విని మహాసేను(డు అతనికి ప్రణమిల్లి కృతాంజలియై ఇట్లే పలికెను. "మునికుమారా! 
నీవు నిజముగా నాకోరికను నెరవేర్చెద వేని మీతండ్రిగారిని సమాధినుండి మేల్కొలుపుము. నేను ఆయనతో 
మాటాడంగోరుచున్నాను. ఇదియే నాకు అత్యంత ఇష్టము. నీవు నా యందు దయంజూపుదువేని ఈకార్యమును త్వరగా 
సాధింపుము." అప్పుడు ఆమునిపుత్రండు ఇట్లనెను. "రాజా! నీకోరిక అసాధ్యము అయినను నీకోరికను తీర్చెద నని 
ప్రతిజ్ఞజేసి నేను మాజుమాట ఎట్లు చెప్పగలను? దయచేసి ముహూర్తమాత్రము వేచియుండుము. యోగముయొక్క 
సామర్ల మెట్టిదో చూడుము. మాతండ్రిగారు పరమ పావనమైన శాంతిస్టితియం దున్నారు. బాహ్యయత్నములతో వారిని 
ఎవరుమీలో ఎ్రల్పగలరు? నేను సూక్ష్మమైన యోగము యొక్క ఉపాయముచేత ఆయనను మేలొ గ్రల్పుదును," 


ఇట్లు పలికి ఆమునికుమారుండు కూర్చుండి ప్రాణమునందు అపానమును ఏకమొనర్చి అహంకారాత్మకమైన 
యంతఃకరణముతో శరీరమునుండి వెలికివచ్చి తండ్రియొక్క శరీరమున ప్రవేశించి ఆత్మయందు లీనమైనయున్న 
యాయనయొక్క మనస్సును ఆకర్షించి మేల్కొలిపి వెంటనేతిరిగివచ్చి తనశరీరమున ప్రేవేశించెను. ఇంతలో 
తంగణమహాముని బాహ్యస్కృతి నొంది ఎదుట స్తోత్రము చేయుచు ప్రణమిల్లియున్న మహాసేనుని చూచెను. 'ఇదియేమి' 
అని ఆయన యోగదృష్టితో జరిగినదానిని తెలిసికొని ప్రసన్నచిత్తుండై కుమారునితో నిట్లనెను. "వత్సా! నీవు మరల ఇట్లు 
చేయకుము. క్రోధము తపస్యునకు శత్రువు. రాజులు చక్కగా ప్రజలను రక్షించినప్పుడే తపస్సు కూడ వర్ణిల్లును. 
యజ్ఞమునకు విఘ్నము చేయుట దైత్యుల లక్షణము. మునులకు ఇది తగదు. నీవు మంచిమనస్సుతో అశ్వమును 
రాజు కుమారులను ఇతనికి అర్పింపుము. త్వరపడుము. లేకున్నచో యజ్ఞమునకు యోగ్యమైనకాలము 
అతిక్రమించును." వెంటనే ఆమునికుమారుండు క్షణములో గండశైలములోనికి పోయి గుజ్జమును రాజపుత్రులను 
తీసికొనివచ్చి ప్రీతితో మహాసేనునకు అప్పగించెను. 


మహాసేనుండు ఆశ్చర్యపడి రాజపుత్రులను అశ్వముతో నగరమునకు పంపి తంగణునకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించెను. 
"భగవాను(డా! అశ్వముతో కూడ మాయన్నకుమారులు గండశైలములోపల ఎట్లుండిరి? దయతో చెప్పుము." 
తంగణుండు ఇట్లు చెప్పెను. "రాజా! నేను కూడ పూర్వము రాజుగా నుండి భూమియంతయును చిరకాలము 
పాలించితిని. పిదప మహాదేవుని యనుగ్రహముచేత చితిరూపమైన త్రిపురామహేశ్వరిని తెలిసికొని రసహీనమైన యీ 
లోకవ్యవహారమును విమర్శించి విరక్తుండనై రాజ్యమును కుమారులకు అప్పగించి భార్యతో కూడ ఈవనమునకు 
వచ్చితిని. ఇచ్చట నేను తపస్సు చేయుచుండగా పదికోట్ల సంవత్సరములు గడచెను. నన్ను సేవించుచు నాభార్య కూడ 
పరమసిద్దిని పొందెను. విధివశమున ఒకనాండు ఆమె సమాధియందే కామముచేత పీడితురాలయ్యెను. ఆమె సమాధిని 
వీడి గాఢసమాధియందున్న నన్నుజూచి కామవేగమును భరింపంజాలక నాతో రమించునట్లే భావించెను. గాఢమైన 
భావనచేత ఆమె నాతో సంభోగమునుపొంది గర్భమును ధరించి ఈకుమారుని కనెను వీనిని నాయొడియందుంచి నన్ను 
సమాధినుండి మేల్కొలిపి దేహమును పంచభూతములయందు లీనముగావించి పరమాత్మత్వమును పొందెను. పిదప 
నేను ఒడియందున్న వీనిని జూచి ఆమె పరమగతిని పొందిన దని గ్రహించి వీనిని పెంచితిని. వీడు ఒకసారి నేను 
పూర్వము రాజ్యపాలనము చేసియుంటినని విని తానుకూడ రాజ్యమును పాలింపవలయును నని ప్రార్థించెను. 
తరువాత వీండు నావలన ఉపదేశమును పొంది ఉత్తమమైన యోగసమృద్దిని సాధించి భావనాయుగమువలన 
ఈమహాశైలమునందు ఒకలోకమును నిర్మించి అందు సముద్రపర్యంతమైన పృథివిని ప్రతిదినము పాలించుచున్నాండు. 
ఆలోకమునందే మీగుజ్జము రాజపుత్రులు బంధింపబడి తరువాత వదిలిపెట్టంబడినారు." 


ఇది విని మహాసేనుండు ఆశ్చర్యము నొంది ఆలోకమును చూడంగోరెను. ఆతనికి ఆలోకమును చూపు మని 
కుమారునకు అదేశించి తంగణుండు మరల సమాధియందు ప్రవేశించెను. మునికుమారుండు అతనిని గైకొని 


గండశైలమునొద్దకు పోయి తాను అందు ప్రవేశించి మహాసేనును రమ్మని పిలిచెను. మహాసేనుండు అందు 
ప్రవేశింపలేకపోయెను. అప్పుడు మునికుమారుండు వెలుపలికి వచ్చి యిట్లనెను. "యోగులుకానివారు ఇందు 
ప్రవేశించుట అసాధ్యము. యోగశక్తి లేకున్నచో ఈగండశైలము పెద్ద ప్రతిబంధక మగును. గడ్డిచేత కప్ప(బడియున్న 
యీబిలమునందు నిస్టూలశరీరమును వదలి మనోమాత్రశరీరుండవై నాతో కూడ ఇందు ప్రవేశింపుము." మహాసేనుండు, 
"దేహమునుండి ఎట్లు వెడలంగలను? బలవంతముగా శరీరమును ఎట్లయినను వీడినచో తప్పక నశింతును" అని 
పలికెను. మునిపుత్రుండు మహాసేనును జూచి నవ్వి "అయ్యో! నీకసలు యోగమేతెలియదే. సరే! కానిమ్ము. కనులు 
మూసికొనుము" అని చెప్పి అతండు కనులుమూసికొన్నంతనే వానియందు ప్రవేశించి అరనిముసములో 
వానిలింగశరీరమును వెలుపలికి తెచ్చి వానిస్థూలశరీరమును బిలమునందుంచెను. పిదప వానిలింగశరీరముతోఅతండు 
శైలము నందు ప్రవేశించెను. స్థూలశరీరమునుండి వెలుపలికి వచ్చుటనే మహా సేనుండు లింగశరీరమునందు నిద్ర 
నొందెను. మునిపుత్రుడు సంకల్పమాత్రమును ఒకస్థూలదేహమును సృష్టించి దానియందు మహాసేనుని గశరీరమును 
ప్రవేశపెట్టి మేల్కొలిపెను. మహాసేనుండు మేల్కొని పైకి క్రిందికి చూచెను. ఎటు చూచినను అతనికి ఆకాశమే 
అనంతముగ భయంకరముగా కన్పిపంజొచ్చెను. తాను ఆకాశమధ్యమున ఉన్నట్లు గ్రహించి మహాసేనుఃడు భయపడి, 
"అయ్యా! నన్ను వదలకుము. నీవు వదలినచో నేను ఎక్కడనే పడిపోయి నశింతును" అని పలికెను. మునికుమారుండు 
నవ్వి, "భయపడకుము. నిన్ను వదలిపెట్టను. శైలములోవి యీలోకము నంతను ధైర్యముతో అన్న నివైపుల తిరిగి 
చూడుము" అని చెప్పెను. 


అప్పుడు మహాసేనుండు ధైర్యము నవలభించి చూడ(జొచ్చెను. ఆతనికి క్రిందుగా దూరమునందు చీంకటిచే 
ఆవరింపంబడి నక్షత్రములతో కూడినయాకాశము కన్పించెను. అతండు అక్కడికి చేరి దానికి క్రిందుగానున్న విశాలమైన 
చంద్రమండలమును చూచెను. దానియొద్దకు పోయినంతనే మహాసేనుండు చలిచేత గడ్డ కట్టుకొనిపోవుచుడణగా 
మునిపుత్రుండాతనికి వేడి కలిగించి రక్షించెను. అక్కడనుండి అతండు సూర్యమండలమును చేరి తాపము 
నొందంజొచ్చెను. బుషిపుత్రుండు యోగబలముచేత వానికి చల్లదనము కలిగించెను. ఇట్లు మహాసేనుండు 
ఆలోకమునంతను తన భూలోకమునకు ప్రతిబంబమువలె నున్నట్లు గ్రహించెను. పిదప బంగారుకొండయొక్క 
శిఖరమున మునికుమారునితో కూడ కూర్చుండి ఆతండు చూపుచున్న దంతయు చూచెను. మునికుమారుడొసంగిన 
దివ్యదృష్టితో మహాసేను(ఃడు గుండ్రముగానున్న _ లోకాలోకపర్వతమును  దానివెలుపల చీ/కటినిదానిలోపల 
బంగారుభూమిని సముద్రములను సప్తద్వీపములను నదులను పుర్వతములను సర్వభువనములను ఇంద్రుండు 
మొదలైన దేవోత్తములన దైత్యులను మనుష్యులను రాక్షసులను యక్షులను కింపురుషులను మొదలుగా 
అనేకులనుచూచెను. మునికుమారుడే సత్యలోకమున బ్రహ్మగా వైకుఠమున విష్ణువుగా కైలాసమున శివుండుగా ఉండి 
సర్వలోకములయొక్క సృష్టి మొదలైనవ్యవహారమును నిర్వహించుచు భూలోకమునందు మజియొక రూపముతో 
సార్వభౌముండుగా పరిపాలించుచుండుటను మహాసేనుండు చూచెను. మునికుమారునియొక్క అద్భుతమైన యోగశక్తి 
సమృద్దిని చూచి అతండు మిగుల విస్మతుండయ్యెను. అప్పుడు మునికుమారుండు "రాజా! నీవు ఈలోకమును 
చూచుచుండగా నూటఇరువదికో ట్ల సంవత్సరములు గడచిపోయినవి. ఆకాలము ఇక్కడ  ఒక్కదినమైనది. 
మాతండ్రిగారున్న చోటికి వెలుపలికి పోవుదము రమ్ము" అనిపలికెను. పిమ్మట అతడు మహాసేనుని గైకొని 
మహాకాశములోనికి ఎగిరిపూర్వము లోపలికి చొచ్చిన ప్రకారముననే గండశైలమునుండి వెలుపలికి వచ్చెను. 


ఇది జ్ఞానఖండమునందు గండశైలలోకమును చూచుట అన్నది ద్వాదశాధ్యాయము. 


పదమూ(డవయధ్యాయము - మహాసినుని నిర్వేదము 


మునిపుత్రుండు గండశైలములోనుండి బయలుదేరునపుడు మహాసేనుని మూర్చితునిగావించి ఆతని లింగశరీరమును 
మాత్రము గైకొని వెలుపలికివచ్చిన తరువాత దానిని అతనియొక్క పూర్వస్థూలదేహమునందు ప్రవేశపెట్టెను. 
ఆదేహమునందు చక్కా కుదురు కొనునట్లుగా చేసి అతనిని మునిపుత్రుండు మేల్కొలిపెను. పైకిలేచిన మహాసేనుండు 
బాహ్యలో కమున భూమిని జనులను వృక్షములను నదులను మొదలగు సర్వమును క్రొత్త వానినిగా చూచుచు 
అత్యంతము విస్మితుడై మునిపుత్రునితో నిట్లెనెను. "మహాశయా! ఇది ఏ లోకము? చాలక్రొత్తగా నున్నది. ఈయద్భుత 
మేమో చెప్పుము?" మునికుమారుండిట్లు చెప్పెను. "అయ్యా! ఇది యింతకు పూర్వము మనమున్నలో కమే. అదియే 
దీర్ణకాలవశమున చాలమార్పు నొందినది. గండశైలలోకమందు మనము ఒక్కదినము గడిపితిమి. అంతలోపల ఇక్కడ 
నూటఇరువదికోట్లసంవత్సరములు గడచిపోయినవి. కావున ఈ లోకముయొక్క రూపము పూర్తిగా మాజిపోయినది, 
చూడుము. ఎల్లయడల వ్యవహారము భాష వెనుకటికన్న చాల భిన్నముగానున్నవి. కాలవశమున ఇట్టి మార్పు 
కలుగుచుండను. ఈజగత్తుయొక్క స్థితి ఇట్లు మాజుచుండుట అనేక పర్యాయములు చూచితిని. సమాధియందు 
భగవంతుడైన మాతండ్రిగారు కదలకుండ ఎట్లున్నారో చూడుము. నీవు ఇచ్చటనే మాతండ్రిగారిని స్తోత్రము 
చేసియుంటివి. మనము ప్రేవేశించిన గండశైల మిదియే. మీయన్నగారి వంశమున వేలకొలందితరముల గడచినవి. 
వంగదేశమున సుందర మనుపేరు గల మీనగరమున్నచోట ఇప్పుడు క్రూరమృగములతో నిండినయడవి 
వ్యాపించియున్నది.  యన్నగారివంశమున వీరబాహువు అనువాడు ఇప్పుడు క్షిప్రానదీతీరమున 
విశాలనగరమునందు మాళవదేశపాలకు,డై యున్నాండు. నీవంశమున సుశర్మ అనువాండు ద్రావిడదేశమునందు 
తామ్రపర్గీనదీతీరమున _ వర్ధనమును నగరమునందు ప్రభువైయున్నాండు. ఈలోకస్థితి ఎప్పుడును ఇట్లే 
మాజుచుండును. అల్పకాలమునకే ఇది నూతనమైన జగత్తుగా రూపొందినది. దీర్ణకాలవశమున కొండలు నదులు 
మడుగులు కూడ రూపాంతరములను పొందు చుండును. జగత్తుయొక్క గతి యింతే. కొండలుపల్లములు అగును. 
పల్లములు కొండ లగును. ఎడారులు జలమయము లగును. పర్వతములు ఇసుకప్రదేశము లగును. జూతినేల 
మెత్తనిపొల మగును. ఒకప్పుడు మనుష్యులధికముగా నుండుగా ఇంకొకప్పుడు పశుపక్షాదు, లధికముగా 
నుండును. కాలవశమున జగత్తులో ఎన్నియో పరిణామములు సంభవించుచుండును. ఇప్పుడు ఈవిధముగ 
కన్పించుచున్న యీలోకము మనము వెనుక నివసించినదే." 


ఈమాటలు విని మహాసేనుండు మిగుల దుఃఖముతో మూర్చనొందెను. మునిపుత్రుండు సేదదీర్పంగా కొంత సేపటికి 
తెలివినొంది మహాసేనుండు అన్నను అన్నకొడుకులను తనబార్యను పుత్రులను స్మరించి విలపింప(జొచ్చెను. 
మునికుమారుండు అతనిని చూచి యిట్లనెను. "రాజా! నీకు తెలివి యున్నట్లే లేదే! ఎవరినిగూర్చి యైనను విలపించి 
ఏమి లాభము? బుద్ధిమంతులు నిష్పలముగా ఏపనియును చేయరు. మనము చేయుపనికి ఫల మున్నదా లేదా అని 
ఆలోచింపకుండ పనిచేయవాండు మూర్జుఃడు. నీవు ఎవరినిగూర్చి ఎందులకు విలపించుచున్నావో చెప్పుము." 
మహాసేనుండు విలపించుచు ఇట్లనెను. "నాకు సంబంధించినది యంతయు నశించియుండగా ఏల దుఃఖింతు వని 
కారణ మడిగెద వేమి? నేను ఎందులకు దుఃఖించుచున్నానో నీకు తెలియుట లేదా? తండ్రియో సోదరుండో ఎవడో 
ఒక(డు పోయిననేచాలు, లోకమున ఎంతో దుఃఖమును పొందుదురు. మటిీ నాకు సర్వబంధునాశమే సంభవించినది. 
ఇంక దుఃఖింపక ఎట్లుందును? నీ వేల యిట్లు అడిగెదవు? మునికుమారుండు నవ్వుచు మరల నిట్లనెను. "అయ్యా! 
చెప్పుము. చచ్చినవారికై శోకించుట సనాతనమైన కులధర్మమా? ఇట్లుశోకింపకున్నచో పెద్దదోషము కలుగునా? లేక 
నీవు దుఃఖించినచో చనిపోయినవారు తిరిగివత్తురా? రాజా! ధైర్యముతో విమర్శింపుము. శోకించుటవలన ఎవనికైన 
ఏమైన ఫలము కలుగుచున్నదా! బంధువులు నశించినప్పుడు దుఃఖింప నక్కటిలేదా అని అందువేని వినుము. 
నీతాతలు ముత్తాతలు ఎందటో చనిపోయినారు కదా! వారి నందణనుగూర్చి దుఃఖింపవలసియే యున్నచో ఎల్లప్పుడు 
దుఃఖింపవసియే యుండును. వారినిగూర్చి నీవు దుఃఖించుట లేదే! వారికన్నను అన్నలుమొదలగువారు 
సన్నిహితులందువేని. అసలు బంధువు లనగా ఎవరు? బంధుత్వమెట్టిది? విచారింపుము, ఒకశరీరమువలన 


కలిగినవారుపరస్పరము బంధువు లగు చున్నా రందువేని, నీతల్లితండ్రులయొక్క నీయొక్క శరీరములనుండి నీవు 
నీసోదరులు నీబిడ్డలేకకాక స్వేదము మొదలగువానివలన క్రిములు ఆసంఖ్యాకములుగా పుట్టినవి కదా! అవిఏల నీకు 
బంధువులు కాలేదు. వానికొజకు ఏల నీవు శకించుట లేదు? 


అది యుండనిమ్ము. అసలు నీ వెవరు? నీవు ఎవరికొబికు దుఃఖించుచున్నావో ఆబంధువు లెవరు? విమర్శింపుము. 
నీవు దేహమా లేక దేహఖిన్నుండవా? "నేను ఈదేహమే" అని యందువేని ఈ దేహము పెక్కుఅవయవముల 
కూర్పుగానున్నది. మణి దేహమంతయు నశించినచో నాశము కలిగిన దందువా. లేక ఒకభాగము నశించినను నాశమే 
యగునా? దేహమునందు గోళ్ళు వెంట్రుకలు మొదలుగా ఏవో కొన్ని భాగములు ప్రతిక్షణమునశించుచున్నవి. 
అయినను దేహము నశించుట లేదు. "అయ్యా! అట్లు కాదు ఇప్పుడు మాబంధువుల దేహములు పూర్తిగా నశించినవి. 
అందువలన వారు నశించి రని దుఃఖించుచున్నాను" అని నీ వందువేని, అట్లు చెప్పుటయు కుదురదు. నీకు 
కన్పింపకున్నను నీయన్న మొదలగువారియొక్క దేహములలో అంశములైన అగ్ని జలము మొదలగునవి 
పంచభూతములలో చేరియుండనేయున్నవి. అదియును గాక నీవు దేహము కాదు. ఎందు వల్ల ననశా "ఇది 
నాదేహము" అని ఇతరులకు చూపుచు చెప్పుచున్నావు కదా! "ఇది నావస్త్రము" అని చెప్పునప్పుడు వస్త్రము నీవు 
ఎట్లు అగుట లేదో అట్లే "ఇది నాదేహము" అని చెప్పుచున్నావు కావున ఈదేహము నీవుకాదు. నీవు దేహము 
కానప్పుడు ఇంకొక దేహముతో నీకేమి సంబంధము? మీయన్నంధరించిన వస్త్రములతో నీకు ఎట్లుసంబంధము లేదో 
ఆయన ధరించిన శరీరముతో కూడ నీకు సంబంధము లేదు. వస్త్రమునకు శరీరమునకు పెద్ద తేడా ఏమున్నది. వస్త్రము 
అల్పకాలములో జీర్ణమై నశించుచుండశగా శరీరము మటి కొంతకాలములకు జీర్ణమై నశీంచుచున్నది. "నాశరీరము 
నాయింద్రి పలు నాప్రాణము నామనస్సు" అని చెప్పుచున్నావు కదా! ఇవి యవియు నీవు కావనుట స్పష్టము. 
ఇంక నీస్వరూపము ఏమో చెప్పుము. 


అప్పుడు మహాసేనుండు మూహుర్త కాలము ఆలోచించి ముని కుమారుండు న సమాధానము దొరకక 
మిగుల దీనుండై ఇట్లనెను. "భగవాను(డా! ఏన్నివిధముల ఆలోచించినను నే నేవండనీ నాకు తెలియుట లేదు. 
ఆకలిదప్పికలవలన బాధపడుచున్నట్లే దుఃఖము పొర్లిపొర్లి వచ్చుచుండగా విలపించుచున్నాను. ఆకలిదప్పికలకు 
కారణ మెట్లు కన్పించుట లేదో ఈ దుఃఖమునకు కారణము తెలియుట లేదు. దుఃఖింపకుండ ఉండలేకపోవుటచే 
దుఃఖించుచున్నాను. నేను దీనుండనై నిన్ను శరణు పొందుచున్నాను. ఇది ఏమో చెప్పుము. ఎల్లరును ఎవండేని 
ఒకబంధువు చనిపోయినంతనే దుఃఖించుచున్నారు; కాని యితరులు పోయినచో దుఃఖింపరు. తమ స్వరూపమును 
గూర్చియు ఎవరును తెలిసికొనుట లేదు. ఇట్లేల జరుగుచున్నది? శిష్యుండనైన నాకు ఇది స్పష్టముగా బోధపడునట్లు 
చెప్పుము." 


అప్పుడు ఆమునికుమారుడిట్లనెను. "రాజా! వినుము. మాయారూపిణియైన మహాదేవిచేత జను లందటబును 
మోహితులై తమస్వరూపమును తెలిసికొనక వ్యర్థముగా నిరంతరము శోకించుచున్నారు. ఎంతవజకు తమస్వరూపము 
తెలిసికొనరో అంతవటికే ఈదుఃఖము ఉండును. స్వరూపమును తెలిసికొన్నచో ఎవడును ఎక్కడను దుఃఖింపడు. 
నిద్రచేత మోహితు,డై నవాండు దానిచేత కలలో ప్రదర్శింపంబడుచున్న దొంగలు మొదలగువారిని చూచి భయపడి 
దుఃఖించుచున్నాండు. జాగ్రదవస్థలో కూడ ఇంద్రజాలకునిమంత్రముచేత బయలుదేరిన మాయచేత మోహితు.డైనవాండు 
దానిచేత కల్పింపంబడుచున్న పాములు మొదలగువానిని జాచి భయపడి వణతశి పోవుచున్నాండు. అట్లే 
ఆమహాదేవియొక్క మహామాయచేత మోహితు.డైనవాండు తనస్వరూపము నెటుంగక  శోకించుచున్నా:డు. 
స్వప్నములోనుండి మేల్కొన్నవాండు, ఇంకను స్వప్నములోనే యుండి కేకలుపెట్టుచున్నవారికి చూచి 
నవ్వుకొనుచున్నా(డు. ఇంద్రజాలము నెటింగినవాండు కూడ తాను కలత నొందక, కలంతనొందుచున్న యితరులను 
చూచి పరిహాసించుచున్నాండు. అట్లే ఆదేవియొక్క మాయనుండి ముక్తులైనవారు ఎప్పుడను ఏసందర్భమునను 
దుఃఖము నొందక, దుఃఖించుచున్న యితరులను చూచి పరిహసించుచుందురు, కావున నీవు కూడ చక్కంా 
విమర్శించి తత్త్వమును తెలిసికొని మాయను దాటి దానివలన కలుగుచున్న శోకమున వీడుము." 

మహాసేనుండది విని అతనితో నిట్లనెను. "అయ్యా! నీవు చెప్పిన దృష్టాంతము సరిగా లేదు. స్వప్న మునందుగాని 
ఇంద్రజాలమునందుగాని వస్తువులుండవు అవి లేకపోయినను ఉన్నట్టే అప్పుడు భాసించుచుండును. మటి 


యీజాగ్రత్రపంచమున సకల పదార్దముల ద్రవ్యముతో రూపొంది మనకు ఉయోగపడుచు ఫలము లను 
కలిగించుచున్నవి. కావున యదార్ధమైన యీప్రపంచము కలతో ఎట్లు సమానమగును?" 


మునికుమారుండు మరల నిట్లు చెప్పెను. "దృష్టాంతము సరిగా లేదనుచున్నావు. ఇది నీకు మణియొక భ్రాంతి. 
స్వప్నములో కన్పించుచున్న వృక్షము, స్వప్నము ఉరుదుదున్ని గురులు, బాట సారులకు నీడ యిచ్చుట లేదా? 
పండ్ల నిచ్చుటలేదా? అది అత యధథార్థముగనే కన్పించుచున్నది. "మేలొ గన్నంతనే ఆస్వప్న ప్రపంచ మంతయు 
అసత్య మగుచున్నది కదా" అని యందువేనీ ఈజగ్రత్సపంచము కూడ నిద్రలో లేకుండపోవుచున్నది. "నిద్రలో లేకుండ 
పోయినను నిన్న కన్పించినప్రపంచమే ఈదినము కూడ అట్లే కన్పించుచున్నది. కావున ఇది స్వ్పప్నమువలె అసత్యము 
కాదు" అని యందువేని ఆమాట నిలువదు నిన్నటివారు. కొందటు ఇప్పటికి మరణించియుందురు. క్రొత్తగా ఈనాడు 
కొందు పుట్టుచున్నారు. అదియునుగాక ప్రతిపదార్థమునందు ప్రతిక్షణము మార్పు సంభవించు చుండుగా 
నిన్నంటిప్రపంచమే నేండును ఉన్న దనుట ఎట్టుసంగతమగును? కొండలకు అచలము లనిపిరు. అవి యదారముగా 
మార్పును పొందకుండ నున్నవా? అనుక్షణము అవి అడవియేనుంగులచేత వరాహములచేత సెలయేళ్ళచేత 
తరిగిపోవుచు మార్పు నొందుచునేయున్న వి. స్థిరములని మనము అనుకొ నుచున్న పర్వతములు సముద్రములు 
మొదలగునవి యన్నియు అనుక్షణము మార్పునొందుచునే యున్నవి. "నిన్నటి ప్రపంచమే నూటికి నూటుపాళ్ళు 
నేడు లేకపోయినను నిన్నంటిదానికి నేంటిదానికి సామ్య మున్నది గదా" అనియందువేని అట్టిసామ్యము నిన్నటి 
స్వప్నప్రపంచమునకు మొన్న,టి దానికి కూడ ఉన్నది. కావున స్వప్న మెట్టిదో జాగ్రత్సపంచము కూడ అట్టిదే. 
"స్వప్నమునుండి మేల్కొన్నవానికి ఆస్వప్నప్రపంచము జాగ్రద్దశలో కిన్ఫించుట లేదు. కాని జగ్రత్సపంచము అట్టు 
మాయము కాకుండ ఎప్పుడును కల్పించుచునే యున్నది. “కావున జగ్రత్త స్వప్నము సమానము కాదు" అని 
యందువేని ఆమాటయు నిలువదు. నిద్రలో ఈజాగ్రత్సపంచము ఎవనికిని కన్సించుట లేదు. నిద్రలో జాగ్రత్రపంచము 
కూడ మాయమగుచుటనే యున్నది. కావున ఇది స్వప్నముతో సమానము. "అయ్యా! అట్లుకాదు. స్వప్నము నుండి 
మేలొ గన్ను ప్రతివాడును స్వప్నము యధథార్థముగ జరుగలేదు అని రూఢిగ తెలిసికొ నుచున్నాండు. కాని 
mace అసత్యమని ఎవ్వండును ఎప్పుడును అనుకొనుట లేదు. కావున ఈ రెండును సమాన మనుట 
సరి కాదో అని యందువేని అదియును ఆలోచించినచో నిలువదు. నీవంటిభ్రాంతులకు ఈజగత్తు అసత్యముగా 
తోచదు. స్వప్నమును చూచునున్నంతసేపు అది అసత్యమని తోచదు. కాని అంతకన్నను కొంచెము స్థిరముగానున్న 
యీజగత్తును చూచుచున్నప్పుడు స్వప్నము అసత్యముగానే తో (చుచున్నది. అట్లే ఈజగత్తునకు అతీతమైన దీనికి 
ఆధారమై ఎప్పుడును ఎట్టిమార్పును పొందక ఏకరూపమున భాసించుచున్న యాత్మతత్త్వ మును ఎవండు 
చూచుచున్నా (డో వాని కీజగత్తు అసత్యముగానే తోచును. 


కావున స్వప్నమువలె జాగ్రత్తుకూడ అసత్యమే. స్వప్నము స్వల్పకాలము భాసించుచుండశగా జాగ్రత్సపంచము 
మజికొంతకాలము దీర్ణముగా భాసించుచున్నది. అంతే భేదము. పదార్థములు కూడ జాగ్రత్తులో ఎట్టుయథార్లములుగా 
తోచుచు. సుఖదుఃఖములను కలిగించుచున్నవో అట్టే స్వప్నములో కూడ యథార్థములుగానే స ఈదుచు 
సుఖదుఃఖములను కలిగించుచున్నవి. పండును ఇచ్చినచో సంతోషము, కొట్టినచో దుఃఖము జాగ్రత్తులో ఎట్లు 
కలుగుచున్నవో స్వప్నములో కూడ అట్లే కలుగుచున్నవి. అంతే కాదు. జాగ్రద్దశలో స్వప్నమును ఎట్లు 
స్మరించుచున్నామో అట్ల స్వప్నములో కూడ జాగ్రత్సంచమును స్మరించుచునే యున్నాము. ఈప్రపంచములో ని 
వ్యక్తులును సన్నీవేశములే కదా స్వప్నమునందును కన్పించుచుండును. కావున స్వప్నమునకు జాగ్రత్తునకు 
వాస్తవముగా భేదము లేదు. స్వప్నము లోని బంధువులనుగూర్చి ఎట్లు దుఃఖింపనక్కజిలేదో అట్లే 
జాగ్రత్సపంచములో న బంధువులనుగూర్చి కూడ దుఃఖింప నక్కటిలేదు. 


ఇంత అనుకొన్నను ఈజగత్తు ఇంకను సత్యముగా కన్పించు చుండుట నిజమే. ఇది సత్యము అని 
దృఢముగాభావించుచుండుట మాత్రమే ఇందులకు కారణము. జగత్తు అసత్యము అని దృఢముగా భావించుచున్నచో 
ఇది అసత్యమన్నభావమే అచంచలముగా నిలుచును. నీభావన స్థరముగా లేదు. ఇది యసత్యము కాదేమో 
అనుసందేహము నీకు ఇంకను కలదు. అపనమ్మకము లేకున్నచో భావన స్థిరమైమనము దేనిని గూర్చి ఎట్లు 
భావించుచున్నామో అది యావస్తువుగా అట్లే గోచరించును. ఇందులకు నిదర్శనము ఈగండశైలములో నేను నీకు 
చూపినలోకమే. ఈ గండశైలమును చుట్టును దిరిగి చూచి వత్తుము రమ్ము.? 


పిదప మునికుమారుండు మహాసేనుని చేయిపట్టుకొ ని శైలము చుట్టును త్రిప్పి తీసికొ నివచ్చి యిట్లు చెప్పెను. "రాజా! 
చూచితిని కదా! ఈశైలము అర్దక్రోశమాత్రమే (ఒకమైలు) యున్నది. కాని దీనియొక్క లోపలిభాగమున 
విశాలమైనలో కమును స్పష్టముగా. చూచియున్నావు. మటి ఇది జాగ్రద్దశయా స్వప్నమా సత్యమా మిథ్యయా? 
శైలలోకమునందు ఒకదినముగానైన కాలము ఇక్కడ నూటఇరువది కోట్లసంవత్సరములైనది. వీనిలో ఏది సత్యమో ఏది 
యసత్యమో విమర్శింపుము. రెండు స్వష్నములను చూచినతరువాత ఒక స్వప్నమునుబట్టి రెండవస్వప్న ముయొక్క 
సత్యత్వమునుగాని అసత్యత్వమును గాని ఎట్లు నిశ్చయించుటకు వీలు లేదో అట్టే ఈ రెండింటియందును 
శైలలోకమునుబట్టి ఈజగత్తుయొక్క సత్యత్వమునుగాని అసత్యత్వమును గాని, ఈ జగత్తునుబట్టి ఆలోకముయొక్క 
సత్యత్వముగాని అసత్యత్వమునుగాని నిశ్చయించుటకు వీలు లేదు. కావున ఈజగత్తు నకు భావనమాత్రమే సారమని 
యెజుంగుము. నాసంకల్పమాత్రము ననే ఆశైలలోకము భాసించినది. నేను దానినిగూర్చి భావించుట మానుకొన్నచో 
అది క్షణమాత్రములో విలయము నొందును. బ్రహ్మ దేవుని సంకల్ప మాత్రమైన యీజగత్తు అట్టిదే. ఆయన దీనినిగూర్చి 
భావించుట మానుకొన్నచో క్షణములోలయము నొందును. కావున ఈజగత్తును స్వప్నసమానముగా గ్రహించి శోకమున 
వీడుము. స్వప్న ప్రపంచములు ఎన్ని జరిగినను వానికి ఆధారమైన నీజ్ఞానస్వరూప మునందు మార్పు కలుగుట లేదు. 
అట్టే అద్దమునందు ప్రతింబింబమువల్‌ ఈ జగత్పపంచదృశ్యములు వచ్చుచు పోవుచు నున్నను వానికి అద్దమువలె 
నున్న “చేతన్యరూపమైన నీయాత్మ ఎప్పుడును పరిశుద్దముగనే యున్నది. అట్టి స్వరూపమునువ శీఘ్రముగా 
తెలిసికొని పరమానందమును పొందుము." 


ఇది జ్ఞానఖండమునందు మహాసేనుని నిర్వేదము మన్నది త్రయో దశాధ్యాయము. 


పదునాల్లవధ్యాయము- భావనాసిద్ది 


మునికుమారుండుచెప్పిన దంతయు మహాసేనుండు మంచి బుద్దితో విచారించి జగత్తుయొక్క స్పై సితి స్వప్న స్థితివంటిదే అని 
తెలిసికొని వెంటనే శోకమును వీడెను. ధైర్యము నవలంబించి యతఃడు కోకరహితు(డై మరల మునికుమారుని ఇట్ల 
ప్రశ్నించెను. "మహాభాగా! నీకు తెలియనిది ఏదియుకొంచెను కూడ లేదని తలంచుచున్నాను. కావున నేను 
అడుగుచున్న దానిని దయతో చెప్పుము. ఇది యంతయు భావనవలననే కలుగుచున్నది. చెప్పుచున్నావు. అది ఎట్లు 
కుదురును? నేను నామనస్సులో దేనినిగూర్చి ఎంతగా భావించి ననుఅది వెలుపల వస్తువుగా రూపొందుట లేదు. మటి 
నీవు భావనయొక్క సిద్దచేత శైలమునందు పెద్దలోకమును కల్పించితివి. అదియును గాక దేశము కాలము 
ఒక్కసమయమునందే శైలలోకములో ఒకవిధముగా ఈజగత్తులో ఇంకొకవిధముగ ఎట్లున్నవి? వీనిలో సత్యమైన వేవి, 
అసత్యమైన వేవి; 


మునికుమారుండిట్లు చెప్పెను. "అది యిట్టిది అని అనుకొనుటయే భావన. అది సిద్దము ఆసిద్దము అని 
రెండువిధములు. ఇది అట్టిది కాదు అనుతలంపు వికల్పము. వికల్పములేని భావన సిద్ధమగును. వికల్పము కలిగినచో 
భావన అసిద్దమగును. బ్రహ్మ యొక్క సిద్దభావనచేత ఈజగత్తు పుట్టినది. ఆయనయొక్క భావన అత్యంతదృఢ 
మగుటచేత ఈ జగత్తు అందటికును సత్యముగానే తోంచుచున్నది. ఈబ్రహ్మసృష్టియందున్న సత్యత్వబుద్ధి మన 
భావనలయందు మనకు లేదు. "ఇది నాభావనయే కాని, సత్యము కాదు. బహ్మ సృష్టియే సత్యము" అని 
తలంచుచున్నాము. ఈవికల్పముచేత మన భావనకు సిద్ది కలుగుటలేదు. లోకమునందు భావనయొక్క సిద్ది 
అనేకవిధముల ఏర్పడుచున్నది. జన్మము మణులు బిషధము తపస్సు మంత్రసిద్ది దేవత లిచ్చువరము 
మొదలగువానిచేత భావనయొక్క సిద్ధి పెక్కువిధముల రూపొందుచున్నది. బ్రహ్మదేవునకు జన్మచేత, యక్షులకు 
రాక్షసులకు మణులచేత, దేవతలకు ఓషధీరూపమైన యమృతముచేత, యోగులకు యోగముచేత, తాపసులకు 
తపస్సుచేత, జపపరాయణులకు మంత్రసిద్దిచేత, విశ్వకర్మ మొదలగువారికి వరమువలనను భావనకు సిద్ది 
కలుగుచున్నది. అట్టిసిద్ది కలుగవలయు నన్నచో, "ఈకార్యమునకు నేను ఇట్లు సంకల్ప మొనర్చితిని" 


అన్నవిషయమును  మజచిపోవలయును. అప్పుడే భావన స్టిరమగును. అట్లు గాక "నేను ఈకార్యమును 
సంకల్పించితిని" అని మనస్సునకు తోచుచున్నచో, ఆకార్యము అంతకు పూర్వము లేకుండుట అప్పుడు క్రొత్తగా 
ఆరంభమగుట తోచును. అప్పుడు ఆకార్యము అసత్య మనియు తోచును. ఇది వికల్పమైన భావనను భంగపజిచును. 
అప్పుడు భావనకు సిద్ద కలుగదు. నాటకమునందు పాత్రధారిని చూచునప్పుడు "వీ(డు హరిశ్చంద్రుండే" అన్న బావన 
దృఢముగ నున్నంతవటికే ప్రేక్షకునకు రససిద్దికలుగుచుండును ఏకారణముచేత నైనను "వీండు హరిశ్చంద్రుడు కాండు. 
మనవీధిలోనున్న వెంకయ్య కదా వీండు; ఈవేషము వేసినాండు" అని తో(చినచో ప్రేక్షకునకు రససిద్ధి కలుగదు. అట్లే 
భావనయందును కొత్త విషయముగా సంకల్పించినతరువాత దానికి పూర్వమందున్న స్థి సితిని పూర్తిగా విస్మరించి 
ఆవిషయమునే నిరంతరము భావించుచుండవల. ఇట్లు చిరకాలము అభ్యసించినచో పూరక్వస్టితి జ్ఞ జ్రప్తికి రాకుండు బావన 
సిర మగును. ఈయభ్యాసముయొక్క ఆరంభమునందు పూర్వస్థితివి విస్మరీంచుటకై పూనిక చేయవలసియో 
యుండును: కాని అభ్యాసము కొనసాగుకొలంది అప్పయత్నముగనే పూర్వవిస్కృతి కలిగి భావనయందు నిమగ్నమగుట 
సభవించును. ఇట్లు అభ్యాసబలమున భావనను మొదలుపెట్టినంతనే పూర్వస్కృతి కొంచెము కూడ లేకుండ, 
ఆభావనను నిర్వికల్పముగా కొనసాగింప(గల సామర్థ్య మేర్పడును. అప్పుడు ఆభావన సిద్ధమై మహాఫలమును 
సాధింపంగలుగును. మజీి నీకు పూర్వస్మృతులు బలముగా నున్నవి. అవి మాటిమాటికి నీభావనకు వికల్పములను 
కలిగించుచు భంగపజిచుచున్నవి. అందువలన నీ భావము సిద్ధమగుట లేదు. నీవు కూడ సృష్టిని చేయ(గోరుచున్నచో 
భావనను శీఘ్రముగా సాధింపుము. 


ఇంక నీవు అడిగిన ద శకాలు. ద్వైవిధ్యమునుగూర్చి (Dual nature of time and space) వినుము. 
ఏకకాలమునందే ఈలోకములో అర్థక్రోశమాత్రముగనున్న కొండలో అనంతమైన దేశము. ఆకొండలోపలి లోకములో ఒక 
దినము కాగా ఈలోకములో నూటిరువదికోట్లసంవత్సరము కాలము ఎట్లు సంభవించిన వని నీవు 
ఆశ్చర్యపడుచున్నావు. లోకవ్యవహారమును నీవు చక్కగా పరిశీలించి విమర్శింపలేదు. అందువలన నీకది 
అద్భుతముగానున్నది. జగత్తులో ఒక్కవిషయము అనేక విధములుగా భాసించుచుండుట సహజముగా నున్నది. 
సూర్యునికాంతి మనకు వెలుంగు నిచ్చుచుండణా గ్రుడ్లగూబలకు చీకటి యగుచున్నది. నీటిలో మునింగినప్పుడు 
మానవులకు పశువులకు ఆనీరు శ్వాసకు ప్రతిపంధక మగుచున్నది. ఆనీరే చేపలయొక్క శ్వాసకు ఆటంకమగుట 
లేదు. మన కందటికు గాలి పీల్చుకొనుటకు హాయిగానుండు తీరప్రదేశమున అవిగాలి పీల్చుకొనలేవు. అగ్ని అన్నింటిని 
దహించును. కాని అత్తిరిపక్షులు అగ్ని కణములను భక్షించును, నిటిచేత నిప్పు నశించును. కాని బడబాగ్ని 
సముద్రమధ్యమున జ్వలించుచున్నది. ఇట్లు జగత్తుల విషయము లన్నియు ద్వైరూప్యముతో (Duality) నున్నవి. 


ఇంతవటికును ఇంద్రియములు చక్కగా పనిచేయుచు సమానములైన యనుభవములను పొందుచున్న మనుష్యులు 
పశువులు పక్షులు మొదలగుప్రాణులలో కన్పించుచన్న ద్వైవిధ్యము (Duality) మాత్రమే గమనించితిమి. ఇంక 
ఒక్కొక్కఇంద్రియము ఒక్కొక్క లోపముతో పనిచేయుచుండు ప్రాణులయందు ఒకవిషయమునే విరుద్దభావములు 
వందలకొల,దిగా వేలకొలధిగా నున్నవి. దృష్టాంతమును చెప్పెదను శ్రద్దాగా వినుము. మనకు కన్పీంచుచున్న 
పదార్ధము లన్నియు మన చక్షురింద్రియమువలన మనేమనస్సులో రూపొందుచున్నవే. మనమనస్సుల 
ఏర్పడుచున్న రూపములకన్న అన్యముగా మనకు ఏదియ వెలుపల లేదు. అందువలన ఆ చక్షురింద్రియమునందు 
ఏవికారముండునో ఆవికారమునుబట్టియే పదార్థములు కూడ వమనస్సునందు రూపొందుచుండును, పైత్యప్రకోపము 
కలిగిన వానికి ప్రతి వస్తువు పచ్చగా కన్పించుచుండును. తిమిరదోషము కలవాడు ఒక్కదానిని రెండుగా చూచును. 
ఇట్లు విచిత్రములైన కంటిదోషములు కలవారు జగత్తును వివిధప్రకారములుగా చూచుచందురు 
తూర్పుసముద్రమధ్యమున కారండకమను ద్వీపముకలదు. అందలి జనులకు ఎల్లప్పుడు ప్రతివస్తువు ఎట్జగా 
కన్పించుచుండును. అట్లే రమణకద్వీపమున జనులకు ప్రతివస్తువు తలక్రిందులుగా కన్పించును. 
ఇతరద్వీపములందును ఇట్లే విశేషములు కలవు. ఎల్లయెడలను జనులు తమనేత్రములయొక్క స్వభావము 
ననుసరించి వస్తువులను చూచుచుందురు. ఎప్పుడైనను ఒకానొకండు తనద్వీపములోనివారి కన్న భిన్నముగా 
చూచుట తటస్టించినచో వెంటనే వానికి బెషధములతో చికిత్స చేసి వెనుకటివలె అందజతోంబాటు సమానముగా 
చూడంగల్లునట్లు చేయుదురు కావున ఎవడు తనదృష్టిచేత ఏపదార్గములను ఎంతవటికు_ ఏరూపములతో 
గ్రహించుచున్నా(డో అదియే వాని దృశ్య ప్రపంచమగుచున్నది. (11159 ౪151016 wంr1d). ఇట్లే తక్కిన యింద్రియముల 
విషయమున కూడ ఆయింద్రియముల విశేషములను బట్టి ఒక ప్రపంచమే భిన్నజనులచేత భిన్నభిన్నముగా 


గ్రహింపంబడుచున్నది. కొందటికు వినిపంచుధ్వనులు మటికొందఅకు వినంబడటవు. నేలపై అడుగులగుర్తులను 
వాసనచూచి కుక్కలు దొంగలను గుర్తింపంగలవు మనుష్యులకు అట్టిశక్తి లేదు. ఇట్లే కేవలము మానసికములైన 
భావనలు (Imaginations) ఆలోచనలు (Thoughts) మొదలగునవి కూడ ఆయావ్యక్తులయొక్క 
సంస్కారవిశేషములనుబట్టి (Differences in out look and culture) భిన్నభిన్నముగనే యుండును. 


దేశమునందు కాలమునందు మనము భావించుచున్నక్రమము కూడ ఇట్టిదే. "ఇది ముందు అది వెనుక" అని 
అనుకొటయే క్రమము. సూర్యుండుదయించుచున్న దేశమును ముందు తూర్పు అనుకొన్నచో దాని కెదురుగా తరువాత 
కన్పించుదేశము పడమర యగును. లేదా ముందుగా దక్షిణమును గుర్తించినచో దానికెదురుగా తరువాత కన్పించునది 
ఉత్తరమగును. కాశీక్షేత్రము ప్రయాగలో నున్నవారికి తూర్పున నుండగా దాక్షిణాత్యులకు ఉత్తర మగుచున్నది. ఇట్లే 
కాలమునందు కూడ ముందు ఒకపని జరిగినప్పుడు అది భూతకాలమని, తరువాత ఇప్పుడ జరుగుచున్న పనిని 
వర్తమానకాల మని, జరుగబోవు క్రియను భవిష్యత్కాల మని చెప్పుచున్నాము. ఈదేశక్రమము గాని కాలక్రమము 
గానిఇంద్రియములవలన మన మనస్సులలో కలుగుచున్నభావములను అనుసరించే గ్రహించుచున్నాము. 
మనప్రపంచము మనభావములందే యున్నది కాని కొంచెము కూడ వెలుపల లేదు. అంతకు మించి ఇతరుల ఏదేని 
గ్రహించుచున్నచో అది వారిప్రపంచమున వారికి ఉండును గాని మనప్రపంచమున మనకు ఉండదు. మనము దేనిని 
గ్రహించుచున్నామో అదియే మనప్రపంచము. ఎవనికి ఏది తెలియదే వానికి అది యుండదు. కావున దేశముయొక్క 
కాలముయొక్క దీర్ణత్వము (Length) అల్పత్వము (Shortness) మన యింద్రియముల జ్ఞానముపైననే 
ఆధారపడియుండును. అందువలన ఒక్కదేశము ఒక్కకాలము రెండువిధములుగ తోచుట అసంభవము కాదు. నీవు 
శైలలోకములో దేశమును చూచునపుడు దానికి అంతము (E౧౮) నీకు కన్పించలేదు. అందువలన నీకు అది 
అనంతముగా కన్పించినది. కొండను చుట్టివచ్చినప్పుడు అదియే నీకు అర్ధక్రోశముగా కన్పించినది. అందువలన నీకు 
అది అల్పప్రదేశముగా తోచినది. అట్లే శైలలోకములో చాలకొలందిగా సంఘటనములను (E౪౭౧5) చూచితివి. 
అందువలన అది అల్పకాలముగా తోచినది. వెలుపలికి వచ్చినతరువాత ఇక్కడ వేలకొలది తరములలో సంభవించిన 
సంఘటనములను పరిణామములను చూచితివి అందువలన అది దీర్ణకాలముగా తోచినది. కావున దేశకాలములు 
భావనామాత్రములు. 


ఇంక మనకు వెలుపల వస్తువుగా (Objective reality) బహిఃప్రపంచ మున్న దనుమాటనుగూర్చి వినుము. గోడమీంద 
బొమ్మలను చిత్రించినప్పుడు ఆచిత్రములకు ఆధారముగా గోడ యున్నది. అట్లే జగత్తు అనుచిత్రమునకు కూడ 
ఆధారమైన పదార్దము ఒకటి యుండవలె. అనగా గ్రహించుచున్న మనము కాక మనచేత గ్రహింపబడుచున్న 
బహిఃప్రపంచము వేజుగా నుండవలె నిజమే. రెండు పదార్థములు లున్నప్పుడు వానిలో ఒకదానియొక్క స్వరూపమైన 
విస్తృతిని (Magnitude) గ్రహించునప్పుడు మొదటిదానిని అవధిగా (Demarcation) చేసి రెండవదానియొక్క 
స్వరూపమును గ్రహింతుము. ఈ యవధినే అపాదాన మనియు చెప్పుదురు. హిమాలయమునుండి గంగ పుట్టినది. 
గంగయొక్క స్వరూపనిస్తృతిని హిమాలయమును అవధిగా చేసికొని అక్కడనుండి గ్రహింపవలసియున్నది. అప్పుడు 
హిమాలయము గంగకు అపాదాన మగును. ఆవిధముగా నీవు బహిప్రపంచము అని చెప్పుచున్నదానికి ఏది 
అపాదానము? దేనిని అవధిగా చేసికొని దానిని గ్రహింపవల? "నాశరీరమే అవధి. దానికి వెలుపల నాకు 
గోచరించుచున్న దంతయు బహిప్రపంచము" అని నీవనవచ్చును. కాని నీపైనున్న వస్త్రములు నీకు ఎట్లు 
గోచరించుచున్నవో అట్లే నీశరీరము కూడ నీకు గోచరించుచున్నది. కాబట్టి శరీరము కూడ నికు గోచరించుచున్న 
బహిఃప్రపంచములో భాగమగునే కాని దానికి అవధి కాజాలదు. 


"అయ్యా! అట్లయినచో శరీరమును బహిఃప్రపంచమును భాసింపజేయుచున్నది నాయాత్మ. అది యవధిగా దానిచేత 
భాసింపంజేయంపబడుచున్న శరీరముతో కూడ ఈప్రపంచ మంతయు వెలుపల నున్నది" అని నీ వనవచ్చును. కాని 
భాసకమునకు (114010216౧ వెలుపల దానిచేత భాసింపంజేయబడుచున్న భాస్యము (That which is illuminated) 
ఉండు నని చెప్పుటకు వీలు లేదే! దీపముయొక్క కాంతి సూర్యుని వెలుంగు పదార్గములను ప్రకాశింపజేయుచున్న వి 
కాంతి, వెలుగు భాసకములు; పదార్థములను భాస్యములు. పదార్ధములు దీపపుకాంతిలోపల సూర్యుని 
వెలుగులోపల ఉన్నప్పుడే ప్రకాశించుచు భాస్యము లగును. లేకున్నచో అవి వానికి భాస్యములు కావు; ప్రకాశింపవు. 
కాంబట్టి భాస్యము భాసకమునకు వెలుపల నుండునని చెప్పుటకు వీలు లేదు. కావున ఆత్మదైతన్యముచేత 


భాసింపజేయ(బడుచున్న శరీరము ప్రపంచము ఆచైతన్యములో పల నున్నవని చెప్పవలయునే కాని దానికి వెలుపల 
నున్న వని చెప్పుటకు విలు లేదు. కిరణములు వానివలన కలుగుచున్న ప్రకాశనము సూర్యునికన్న భిన్నములు 
కావు. అనగా భానము భాసకముకన్న భిన్నము కాదు. (1140108400 is not different from the illuminater) 
భాసకస్వరూపమే భానము (Illumination is the nature of illuminater). చైతన్యము ప్రకాశరూపమై పూర్ణమై 
యున్నది. దానిచేత దేశకాలములు వ్యాప్తములై యున్నవి (TIME and spce are pervaded by it). అది 
ఆవిధముగ అంతటను వ్యాపించియుండుటచేతనే అది పూర్ణమై యున్నది. సూర్యకిరణములకు లోపల ఉండనివస్తువు 
ఎట్లుప్రకాశింపదో అట్లే చైతన్యమునకు లోపల ఉండనిది ఏదియు ప్రకాశింపదు. అందువలన దేశకాలములు 
ఆత్మదైతన్యమునకు లోపలనే యున్నవి. కావున ఆత్మ చైతన్యమును అవధిగాంజేసి దానికి వెలుపల దేశకాలములు 
ఉన్న వని చెప్పుటకు వీలు లేదు. కాంబట్టి ఆత్మచైతన్యమునకు వెలుపల బహిఃప్రపంచ మన్నది ఏదియు లేదు. లోపల 
వెలుపల అని నీవు ఏది చెప్పినను అది యంతయు, అద్దములో ప్రతిబింబ మున్నట్లు, ఆత్మ చైతన్యమునందే 
యున్నది. 


ఈవిధముగ ఆత్మయొక్కటియే సర్వప్రపంచమును తనయందే ప్రతిబింబింపజేయుచు స్వతంత్రముగా సర్వాద 
ప్రకాశించుచున్నది. ఈ యాత్మయే పరాచితి త్రిపురాపరమేశ్వరి బ్రహ్మము విష్ణువు శివుడు శక్తి అని యనేకులచేత 
అనేకవిధములుగా పేర్కొనంబడుచున్నది. ఆత్మకు చైతన్యమే స్వరూపము. అదియే ముఖ్యము. దానినిగూర్చి 
నామరూపములతో త్రిపురామహేశ్వరి విష్ణువు శివుడు అన వర్ణించుట యంతయు అల్ప మని (UNIMportant) 
ఎయింగుము. ఆదైతన్యమును భాసక మని చెప్పుట కూడ సహజమైన వర్ణనము కాదు. ప్రపంచము మనకు 
గోచరించుచున్నది. కాబట్టి, అది యట్లు ఆచైతన్యమువలన భాసించుచున్నది కాంబట్టి, ఆచైతన్యమును భాసక మని 
మనము చెప్పుచున్నాము. అంతే కాని దానికి స్వతసిద్ధముగా భాసకత్వమను లక్షణము లేదు. అది కేవలము 
చైతన్యమాత్రమే. 


ప్రతిబింబము అద్దమునందు ఎట్లు ఇమిడియుండునో అట్టే భాసకమైన బైతన్యమునందు భాస్యమైనజగత్తు 
(lluminated world) ఇమిడియున్నది. ప్రతిబింబము అద్దమును ఎట్లు అతిక్రమించియుండదో అట్లే జగత్తు కూడ 
ఆత్మదైతన్యమును అతిక్రమించి యుండదు. నిండుగా గట్టిగా ఏకరూపముగా ఉన్న యద్దమునందు దానికి భిన్నముగా 
వేటొకపదార్థముగా (Another reality) ఒక నగరము ఉండుట ఎట్లు అసంభవమో అట్లి పరిపూర్ణము చైతన్యఘనము 
ఏకరూపమును అయిన యాత్మయందు దానికి భిన్నముగా వేజొకవస్తువుగా జగత్తు ఉండుట అసంభవము. 
ఎన్నివిధములైన ప్రతిబింబములు వచ్చచు పోవుచునున్నను అద్దము ఏ వికారమును పొందక ఒక్కరూపముతో నే 
పరిశుద్ధముగా ఎట్లు వుండునో అట్టే చిత్రవిచిత్రములైనజగత్పిబింబములు ఎన్ని వచ్చుచు పోవుచునున్నను, 
సృష్టియందు ప్రళయమునందును, ఆత్మచైతన్యము కూడ ఏవీకారమున పొందక ఏకరూపముగ పరిశుద్ధముగా 
నున్నది. కాని ఆత్మ కేవలము అద్దమువంటిది కాదు. అద్దము అచేతనము. ఆత్మ చైతన్యఘనము (Absolute 
intelligence) స్వతంత్రము (Independent). ఎదుట వస్తు వున్నప్పుడే అద్దమునందు ప్రతింబింబము కన్పించును. 
ఆత్మయందు ప్రతింబింబము కన్పించుటకు దానికి ఎదురుగా వేటొక వస్తువు ఉండ నక్కటిలేదు. అది తన 
స్వాతంత్రముయొక్క మహిమవలన రెండవస్తువే లేకుంఠడ తనయందే చరాచరమైన జగత్తును 
భాసింపంటేయుచున్నది. కుండరూపొందుటకు కుమ్మరివాడు, వానిదండము నిమిత్త కారణములు. మట్టి దానికి 
ఉపాదానకారణము. ఈకారణములు ఏవియు లేకుండ(గనే ఆత్మతనయందే జగత్తును భాసింపంజేయుచున్నది. ఆయ్యా! 
ఇది యెట్లు సంభవ మని సందేహింపకుము. నీ మనః ప్రపంచమునే పురిశిలింపుము. నీసంకల్పమాత్రముచేతనే కదా 
నీమనస్సునందుఒక ప్రపంచము భాసించున్నది. అద్దమునకు ఎదురుగా వస్తువువలె నీ మనస్సునందు వేజొకవస్తువు 
వేమున్నది? ఆప్రపంచ మంతయు నీమనస్సేతప్ప మజియుకటికాదు "మనస్సునందు పూర్వసంస్కారము లున్నవి. 
వానియొక్క ప్రతిబింబములు మనస్సునందు రూపొందుఅని నీ వనవచ్చును. కాని మట్టి తనయంతట తాను మట్టిగానే 
యుండును గాని కుండ కాజాలదు. అద్దమునకు ఎదురుగా మట్టి యున్నప్పుడు మట్టి తప్ప కుండ ఎట్లు ప్రతిబింబింపదో 
అట్లే మనస్సు చెంత సంస్కారము లున్నచో నామారూపాత్మ కమైన ప్రపంచ మెట్లు ప్రతింబింబించును? కావున 
ఆత్మయందు జగత్తు భాసించుచుండుటకు అద్దమునకు ఎదురుగా వస్తువు కావలసినట్లు, వేజొకవస్తువు అక్కటిలేదు. 


ఇట్లు ఆత్మయందు బాహ్యపదార్గము ఉన్నట్లు తోచుటయే మొదటిసృష్టి. అదియే అవిద్య తమస్సు అని 
చెప్పబడుచున్నది. పూర్ణమైనవస్తువు ఒక్కయంశముగా తోంయటయే అవిద్య. మనకు శరీరమునందు "నేను" 
అనుభావన పూర్ణముగ వ్యాపించి యున్నది. కాని శరీరమునుండి ఏదేని ఒకయంగము ఖండింపంబడినప్పుడు, ఆ 
యంగమునందు "నేను" అను భావన ప్రసరించుట లేదు. అట్లే అఖండము పూర్ణమును అయినయాత్మయుక్క 
ఒకయంశమునందు ఆత్మస్వరూపము తోంచకుండుట అవిద్య. దీనినే అవ్యక్త మని జడశక్తి అని చెప్పుచున్నారు. 
తరంగములు లేకుండ నిశ్చలముగానున్న సముద్రమునందు దానియందలిజలమే అనంతములైన భిన్న తరంగము 
లుగా రూపొందునట్లు, సృష్టియొక్క ఆరంభమునందు ఆఖండము పూర్ణము నిశ్చలము అయిన ఆత్మయందు 
దానయందలి బైతన్యము నుండియే అనంతములైన చిదంశలు ఉదయించును. అన్నితరంగములలో 
సమానముగనున్న జలమువల అన్నిచదంశలయందును సమానముగనున్న చైతన్యమును లన 
చిదంశలుపుట్టుటకు పూర్వమున్న నిశ్చలమైన యాత్మను పరశివతత్త మందురు. ఒక్కొక్క చిదంశల సామాన్య 
చైతన్యముగానున్న శివతత్త్యము "నేను" "నేను" అని అనుకొనుట శేక్తి యను తత్తముగా చెప్పంబడుచున్నది. 
అవిద్యయే వెలుపలనున్న వేజొకవస్తువువలె చిదంశలకు తోంచయచుండును. అదియే జగత్తు అనుచిత్రమునకు 
ఆధారము. "నేను?, "నేను" అని అనుకొ నుచున్న శివతత్త్వము బహి:పదార్థముగా తో చుచున్నయవిద్యను చూచి 
"నేనుఇది" అని తలంచినప్పుడు సదాశివతత్త్వ మని చెప్పంబడుచున్నది. అదియే అవిద్యయే తాను అయినట్లుగా 
అనుకొనుచు, "ఇది నేను" అని తలంచినప్పుడు ఈశ్వర తత్త్వమగును. అనగా చైతన్యము ప్రధానమై అవిద్యను 
ఆవరించి నప్పుడు సదాశివతత్తముగా, అవిద్య ప్రధానమైచైతీన్యమును ఆవరించినప్పుడు ఈశ్వరతత్త. మగును. 
ఈశ్వరతత్త మును చైతన్యము అప్రిధానమై అవిద్య ప్రధాన మగును. సదాశివతత్త మునకు ఈశ్వరతత్తమునకుగల 
భేదమును అభేదమును విమర్శించి గ్రహించుశక్తి శుద్దవిద్యాతత్త ము. "నేను ఇది", "ఇది నేను" అను రెండు 
విధములైన భావనలయందును అంతర్గతముగా ఉన్న "నేను" అను బైతన్యమును గుర్తించుచుండుట శుద్దవిద్య. 
శివము శక్తి సదాశివము ఈశ్వరము శుద్ధవిద్య అనునీయైదు తత్తృములందు అవిద్య ప్రబలముగా ముండదు; అనగా 
అది జడరూపమై కార్యముగా పరిణమింపదు. అందువలన అద్వితీయమైన యాత్మదైతన్యము గోచరించుచునే 
యుండును. ఆకారణముచేత ఈయైదుతత్తృములను శుద్ధతత్త్వములందరు. 

అవిద్యయే జడశక్తి. అదియే భేదశక్తి. శుద్దతత్తృములసృష్టికి పిమ్మట జడశక్తి బలమును పొంది ప్రధానమైన చైతన్యము 
ఆప్రధానమగును. వస్తువును ధర్మిఅని, క్‌ గుణమును ధర్మము అని చెప్పుదురు. అగ్ని అనువస్తువు ధర్మి. 
దహించుట అను దాని యొక్క గుణము ధర్మము. వస్తువు ప్రధానము, దానిగుణము అప్రధానము. ఇచ్చట జడశక్తి 
ధర్మియై చైతన్యము దానికి ధర్మముగా నుండును. శుద్దతత్త్వము లై దింటియందును చైతన్యము ధర్మియై జడశక్తి 
ధర్మముగా నుండును. భేదబుద్ధి ప్రబలమై జడశక్తి ధర్మి త్వమును పొంది మాయాతత్త్వమగును. మాయచేత 
ఆవరింపంబడిన చైతన్యము సంకుచిత మగును. అప్పుడు కళ, అవిద్య, రాగము, కాలము, నియతి అను 
నైదుకంచుకములచేత చుట్టబడి చైతన్యము పురుషుండగును, కొంచెము కర్పత్తము కళ. కొంచెము తెలిసియుండుట 
అవిద్య. "ఇది నాది యగును గాక" అనుకోరిక రాగము. ఆయుస్సు ననుసరించి దినములు మాసములు వత్సరములు 
అను పరి గణనమే కాలము. ఈనాలుగింటికి లోంబడియుండుట నియతి. పరమశివునకు సర్వకర్తత్వము సర్వజ్ఞత్వము 
నిత్యతృప్తత్వము నిత్యత్వము స్వాతంత్రము అను నైదు శక్తులు కలవు. అవియే సయేచితములై అయిదు కంచుకము 
లైనవి. ఈ యైదుకంచుకములదేత బైతన్యము నకు పురుషుండను వ్యవహారము ఏర్పడుచున్నది. జనులయుక్క 
విచిత్రములైన కర్మసంస్కారముల అనాదిగా నున్నవి. సృష్టియొక్క ఆరంభమున ఆసంసారము లన్నియు ఒకపెద్ద 
ముద్దవలె చైతన్యము లోని జ్ఞానశక్తి ఆశ్రయించి యుండును. ఆసంస్కారములముద్దను ప్రకృతి యందురు, పుణ్యములు 
పాపములు మిశ్రమములు అని కర్మలు మూండువిధములుగా నుండును. అందువలన వానిసంస్కారములు 
ముద్దయున ప్రకృతి కూడ సత్యము రజస్సు తపస్సు అను మూండురూపములను గలిగియుండును. జీవులకు 
సంబంధించి ఈ ప్రకృతియే ఒకదశయందు చిత్త మని చెప్పబడుచున్నది. ఇది గాఢ నిద్రయందు ప్రకృతి యని 
జాగ్రత్స్వ పస్పముల యారంభమునందు చిత్తమని చెప్పంబడుచున్నది. మసన. ముద్దగానున్న యీప్రకృతియే 
అవ్యక్త వ్‌ చెప్పంబడుచున్నది. వాసనల సముదాయముతో అనగా ప్రకృతితో కూడిన చైతన్యమే చిత్తము. 
పురుషులయొక్క వాసనలు వివిధములుగా నుండును. దానియొక్క భేదములనుబట్టి పురుషుల చిత్తము 
భిన్నములుగా నుండును. సుషుప్తియందు వాసనలు అవ్యక్తస్థితిని (౮౧౧౭౧691 state) పొందును. కుండలు మట్టి 
ముద్దలైనట్లు పురుషులయొక్క భిన్నభిన్నములైన చిత్తము లన్నియు గాఢనిద్రయందు ప్రకృతి యగును. జాగ్రద్దశ గాని 


స్వప్నము గాని ఆరంభ మైనంతనే ఆప్రకృతియే చిత్తముగా వ్యవహరించును. చైతన్యముయొక్క ప్రాధాన్యమును 
ఉద్దేశించినప్పుడు చిత్తమే పురుషుడని చెప్పంబడుచున్నది. ప్రకృతియొక్క ప్రాధాన్యమును ఉద్దేశించినప్పుడు చిత్త 
మని చెప్పుచున్నారు. 


చిత్తమును అంతఃకరణ మందురు. కరణ మనంగా సాధనము. దేహేంద్రియాదులకు లోపల ఉండి పనిచేయుచుండు 
సాధనము అంతఃకరణము. ఇది నిర్వహించుపనులయందలి భేదములనుబట్టి అహంకారము బుద్ధి మనస్సు అని 
మూండువిధములుగా పేర్కొనంబడుచున్నది. దీనియొక్క సత్త్వగుణమునుండి జ్ఞేనేంద్రియములైదు రజోగుణమునుండి 
కర్మేంద్రియము లదు, తమోగుణమునుండి శబ్ద స్పర్శరూపరస గంధములు అను సూకభూతములు ఐదు కలిగినవి. 
సూక్షభూతములనుండి ఆకాశము వాయువు అగ్ని జలము పృధివి అను వైదుస్థూలభూతములు పుట్టినవి. 


ఈవిధముగా ఆపరమచైతన్యము వెలుపల ఏదో పదార్హమున్నట్లుగా భాసింపజేయుచు జగత్తుయుక్క సృష్టి స్థితి 
లయము అను క్రమమున క్రీడించుచు దాని కంతకును సాక్షిగా నున్నది. అది శక్తియైన త్రిపురాదేవియొక్క భావనచేత 
హిరణ్యగర్భ (డు ఉదయించెను. ఆయనయొక్క భావననుండి ఈజగత్తు ఉదయించెను. ఈ జగత్తులో "నీవు", "నేను" అని 
స్పురించుచున్న జ్ఞానము పరమబచైతన్యమే. ఎవరిచే ఎన్ని విధములుగా సృష్టి జరిగినను ఎల్లయెడల ఈ చైతన్యము 
ఏకరూపముగానే అంజని, పెద్దకుండలు చిన్నపిడులు మొదలగుభేదమలు కుండలకు పీడుతులకే గాని మట్టికి 
ఎట్లు సంబంధిపవో అట్లే సృష్టిభేదములు కూడ చైతన్యమునకు సంబంధింపవు. ఈభేధము లన్నియు బ్రహ్మయొక్క 
భావనచేతనే భాసించుచున్నవి. ఆయన భావించుట మానుకొన్నచో భేదములు భాసింపవు. "చిదాత్మకు భావనయందు 
స్వాతంత్యము సహజము. నాయందును చిదాత్మకలదు. మణి నాయందు అభావనాశక్తి కన్సించుట లేదే?" అని నీవు 
అడుగవెచ్చును. నీయందున్న భావనాశక్తి మాయచేత ఆవరింపంబడి యున్నది. మాయ తొల(గినచో నీకు.గూడ భావన 
సిద్దించును. దేశమునుగాని కాలమును గాని ఎవడు ఏ విధముగా భావించుచున్నా(డో అది ఆప్రకారముగా దీర్ణము 
అల్పము మొదలగు భేదములతో భాసించుచున్నది. నేను శైలలోకమున ఏకదినరూపమున ఏకాలమునుగూర్చి 
భావించితినో ఆకాలమునే బ్రహ్మ నూటనిరువదికోట్లసంవత్సరములుగా భావించెను. ఆకారణముచేత ఒకకాలమే 
శైలలోకమున అల్పముగా ఇచ్చట దీర్ణముగా భాసించినది. ఇట్లే బ్రహ్మ శైలమునుగూర్చి అరకోసుమాత్రముగా 
భావింపగా నేను దానిలోపల ప్రదేశమును అనంతముగా (UNnending space) భావించితిని. అందువలన నీకది 
అనంతముగా తోచినది. ఈవిధముగా ఈ రెండు సత్యము అసత్యము కూడా అగుచున్నవి. నీవు కూడ నీమనస్సు 
నందు మొదట క్రోశమాత్రమైన ప్రదేశమును సూక్ష్మమైనకాలమును భావింపుము. తరువాత ఆప్రదేశమునందే 
అనంతములైన యోజనములను, ఆకాలమునందే అసంఖ్యాకములైన సంవత్సరములను భావింపుము. నీవు 
ఎంతవటకు అట్లు భావించుచుందువో అంతవటకు అవి అట్టే భాసించుచుండును. ఆవిధముగానే చిదాత్మరూపమునందు 
వెలుపల నున్నట్లుగా ఈజగత్తు భావనామాత్రముగానే భాసించుచున్నది. గోడమీ(ది కన్పించుచున్నబొమ్మ గోడకన్న 
అన్యమైనవస్తువు ఎట్లు కాదో అట్లే ఆత్మకు వెలుపల నున్నట్లుగా తోచుచున్నయవ్యక్తుమను గోడపై భాసించుచున్న 
జగత్తు అనుచిత్రము కూడ అవ్యక్తముకన్న భిన్నము కాదు. చిదాత్మయందు తోచుచున్న యా యవ్యక్తము 
చిదాత్మకన్న అన్యముకాదు. కావున జగత్తు చిదాత్మయందే భాసించుచున్నది కాని వెలుపల ఎచ్చటను లేదు. సర్వము 
చిదాత్మయే యగుటచే దానికి వెలుపల అన్నమాటకు అవకాశమే లేదు. ఈకారణము చేతనే సాధారణమానవులు 
ఎంతోకాలము ప్రయాణముచేసి చేరుకో(గలుగునట్టి దూరప్రదేశములకు యోగులు క్షణకాలములో చేరి అక్కడటి 
విశేషములు అన్నింటిని చక్క(గా చూచుచున్నారు. కావున దూరము దగ్గర చిరకాలము శీఘ్రము అనునవి యన్నియు 
భావనామాత్రములే. "జగత్తు చిదాత్మ అనునద్దమునందు ప్రతిబింబమాత్రమే. అది చిదాత్మ కన్న భిన్నముగ వస్తువుగా 
లేదు." అని నిశ్చయించుకొని "దేహేంద్రియాదులుకు అతీతముగానున్న చైతన్యమే నేను" అను భావనను 
నిరంతరముగా కొనసాగించుచు "ఈజగత్తు సత్యము" అను భ్రాంతిని తొలగించుకొనుము. అప్పుడ నీవు కూడ నావలెనే 
స్వతంత్రుండవు కాగలవు." 


ఇట్లు తంగణునిపుత్రుండు బోధింపగా మహాసేనుండు "జగత్తు సత్యము. దేహము నేను" మొదలైన భ్రాంతిని వీడి 
చిదాత్మ తప్ప మజీఏదియు లేదని తెలిసికొని కామక్రోధాదిరహితు(డై సమాధియోగములు అభ్యసించి భావనాసిద్దిచే 
సృష్టించుటయందు స్వాతంత్ర్యమును పొంది చిరకాలము విహరించి అభాసమాత్రముగ తోచుచున్న శరీరమును కూడ 


త్యజించి విదేహముక్తి పొందెను. కావున భార్గవా! ఈజగత్తు "ఇది సత్యము" అను నీ భావనమాత్రమే. విచారించినచో ఈ 
బ్రాంతి పోవును." 


ఇది జ్ఞానఖండమున భావనాసిద్ది యన్నది చతుర్ద్షశాధ్యాయము సమాప్తము. 
బాలబ్రయ 


భావనాబలముయొక్క సామర్థ్య మెట్టిదో నిరూపించుటయే ఇందలి మహాసేనుని వృత్తాంతమునకు ప్రధానతాత్పర్యము. 
అయినను ఇందు విశేషము లనేకములు కలవు. తంగణునికుమారుండు యజ్ఞాశ్వమును బంధించుట మొదటి 
విశేషము. సమాధియందున్న తమ తండ్రికి ఆమార్గమున పోవుచున్న వారు వచ్చి నమస్కరించుచున్నారా లేదా అను 
విషయము సాధారణ మునిబాలకులకు పట్టదు. ఒకవేళ వా రావిషయమును గమనించినను"ఈరాజపుత్రులు 
గర్వితులు. పెద్దలను గౌరవింపరు" అన యనుకొందురే కాని వారితో ఆవిషయముపై కలహింపరు. ఒకవేళ 
కలహించినను యజ్ఞాశ్వమును బంధింపవలయునను తలంపు కలుగనే కలుగదు. మజి తంగణుని పుత్రుడు అట్టెల 
చేసెను? అతడు క్షత్రియుండగుటయే యిందులకు కారణము. ఆతని తల్లిదండ్రులు క్షత్రియులు. తంగణుండు 
ఆత్మజ్ఞానము నొంది విరక్తుండై పదికోట్టయేండ్లు తపస్సు చేసెను. ఆతని భార్యయు ఆతనిని సేవించుచు ఆత్మజ్ఞానము 
నొంది అట్లే తపస్సు చేయుచుండెను. ఆత్మజ్ఞానము కలిగి కో ట్లయేండ్లు తపస్సు చేసినను ఆమెయందున్న 
క్షత్తియరక్తగుణము మాటిలేదు. ఆక్షత్తియత్వమే కుమారునకు సంక్రమించినది. అతండు కూడ తండ్రివలన ఉపదేశము 
పొంది యోగవిద్యనే కాక ఆత్మజ్ఞానమును కూడ పొంది గొప్ప తపస్సు చేసెను. గండశైలమునందు అతండు లోకమునే 
సృష్టింప(గలిగెను. ఇంతేకాదు. అతనిబోధచేత మహాసేనుండు ఆత్మజ్ఞానము నొందిజీవన్ముక్తుండయ్యిను. ఇంతవా(డైనను 
ఆతనియందు క్షత్రియత్వము పోలేదు; బ్రహ్మణత్వము కలుగలేదు. అందువలననే అత(కడు ప్రతి దినము 
గండశైలలోకమునకు పోయి దానిని పాలించుచు క్షత్రియ సహజమైన యధికారవాంఛను తీర్చుకొనుచుండెను. 
క్షత్తియవృత్తి ఇట్లు కొనసాగుచుండుటవలననే యజ్ఞాశ్వమును రాజపుత్రులను చూచి నంతనే ఆతనియందు రాజసము 
పోరగి అశ్వమును బంధించి తన మహావీరత్వమును ప్రకటింపవలయును నను నావేశము కలిగెను. ఆ యావేశముచేత 
"నేను మునికుమారండును; తాపసవృత్తి లోనున్నాను" అను నాఆలోచనయే కలుగులేదు. అందువలన అత(కడు 
తాపసస్వభావమునకు విరుద్దముగా పెద్దయుద్ధము చేసి అశ్వమును రాజపుత్రులను బంధించెను. దీనివలన ఎంతో 
తపస్సు వ్యయ మయ్యెను. తాను చేసినతప్పు ఎట్టిదో తండ్రి "ఇది దైత్యుల లక్షణము; మునులకు తగదు" అని 
మందలించువటికు అతనికి తోచలేదు. కుమారుని స్వభావమునకు కారణమును నిరూపించుటకే తంగణుండు వాని 
జన్మవృత్తాంతమును వివరించెను. దీనినిబట్టి ఎంత తప్పసుచేసినను జన్మ వలన సిద్దమగునట్టి వర్ణములయొక్క 
లక్షణములు మార్పు నొందుట ఎంత అసాధ్యమో స్పష్ట మగుచున్నది. 


సమాధిస్థితికి వచ్చినసాధకురాలికి పుత్రుండుదయించుట రెండవవిశేషము. తంగణుండు విరక్తుండై తపోవనమునకు 
రాగా భార్యయు వెంటవచ్చినది. కాని ఆమెకు కామవాసనలు పూర్తిగా నశింపలేదు. అయినను పతివ్రత కావున 
కామభోగములను అపేక్షింపక భర్తను సేవించుచు ఆత్మజ్ఞానము నొంది భర్తతోపాటు కోట్ల కొలంది సంవత్సరములు 
సమాధియందుడడెను. కాని అతృప్తమైన కామవాసన (UNstiated sexual desire) అమెకు కూడవ తెలియకుండ 
నిగూఢమై ఆమెమనస్సునందు దాగియుండెను. పుత్రుని పొందవలసిన ప్రారబ్ధకర్మము కాలవశమున అప్పటికి పక్వమై 
పైకివచ్చి నిగూఢమైయున్న కామవాసనను వెలికి తెచ్చి విజృంభింపజేసెను. ప్రారబ్దవేగమువలననే ఆమె అంత 
తపశ్శక్తిని కలిగియుండియు ఆకామ విజృంభణము సహింపలేకపోయినది. విశ్వామిత్రుని తపోభంగమునకు మేనక 
కారణమైనట్లు, ఆమెతపోభంగమునకు కారణ మేదియు కన్పింపదు. అందువలన ప్రారబ్దమే కారణ మని 
చెప్పవలసియున్నది. విధివశముననే అట్లు జరిగినదని తంగణుండు కూడ చెప్పియున్నాడు. కావున కామాదివాసనలు 
వివేకముతో కూడిన అనుభవముచేత నశింపవలె; లేదా ఆత్మవిచారముచేత నశింపవలె. కామము క్రోధము 
మొదలగుభావములు మనస్సులో పైకివచ్చునప్పుడు "ఇదిగో కామము వచ్చుచున్నది. ఇదిగో క్రోధము వచ్చి 
ఆక్రమించుచున్నది. దీనికి లోంబడరాదు. ఇది నాస్వరూపము కాదు" అని తొలంగించుకొను చున్నచో వాసన లన్నియు 
క్రమముగా క్షీణించి నశించును. నిద్రయందువలె సమాధిస్థితియందు ఎన్నిలక్షలయెడ్లు సుఖముగానున్న మనస్సునకు 
కాళనము జరుగదు. అది విచారమువలననే సంభవించును. అందువలననే కుమారుండు రాజ్యమును 


పాలింపవలయునని కోరినప్పుడు తంగణుండు, "స్వభావము అతిక్రమింపరానిది (స్వభావోదురతిక్రమః)" అను తంలపుతో 
అట్లే కానిమ్మని అనుమతించెను. అతండు కొంతకాలము ఆరాజ్యపాలనమును అనుభవించి విరక్తుడై విచారముచేత 
కామక్రోధాదివాసనలను నిర్మూలించుకొనవలయును నని ఆయన అభిప్రాయము. కుమారండును అట్లే చేసియుండును. 


పురుషసంబంధము లేకయే స్త్రీకి పుత్రుండుదయించుట మూడవ విశేషము స్వప్నమునందు భోగము సంభవించినచో 
అది కేవలము భావనయే. కాని దానివలన జచరుగు దాతుస్థలనము మాత్రము శరీరము నందు భౌతికముగానే 
(Physical) జరుగును. తంగణునిభార్య కేవలము భర్తనుగూర్చిన భావనచేతనే రతిపారవశ్యమును పొందినను ఆమెకు 
ధాతుస్టలనము మాత్రము శరీరమునందు భౌతికముగానే జరిగినది. వ్యాసుడు మొదలుగా మహతపస్వులకు 
స్త్రీసంబంధము లేకయే పుత్రు లుదయించినట్లు, తంగణుని భార్యకూడ తపస్సంపన్ను రాలగుటచే పురుషసంబంధము 
లేకున్న పుత్రుండయదయించెను. 


తంగణుండు కోరుకున్నను పుత్రుండు కలుగుట నాల్లవవిశేషము. ఇది ఆయనకు కేవలము ప్రారబ్బవశముననే 
సంభవించినది. వ్యాఘ్రపాదుండు హేమలేఖను పెంచుటయు ఇట్టిదే. జడభరతుండు కూడ లేడిపిల్లను ఇట్లే పెంచెను. 
మజి జడభరతునకు వలె వీరికిన ఈ శిశుపోషణము సంసారబంధమై మణియొక జన్మను కలిగించునా? మువ్వురును 
కేవలము దయతోనే శిశువులను పోషింపంబూనుకొనిరి. కాని జడభరతుండు లేడిపిల్లయందు లాల్యమును కూడ 
వహించెను, అందువలన ఆయనకు లేడిజన్మ కలిగినది. దయవేటు లాల్యము వేటు. ఇతరుల దుఃఖమును 
తొలంగింపవలయునను తలంపు దయవారి సుఖదుఖములను గూర్చి మాటిమాటికి ఆలోచించుచు వారి 
సుఖమువలన తాను సుఖమును వారి దుఃఖమువలన దుఃఖమును పొందుచుండుట లాల్యము. లాల్యమువలన 
సంసారబంధము తప్పదు. కావుననే భగవంతుండు దైవీసంపదనుగూర్చి చెప్పునప్పుడు "దయా భూతే ష్వలోలుప్త్యమ్‌" 
అని భూతములయందు దయ ఉండవచ్చును గాని లాల్యము ఉండరాదని స్పష్ట మొనరించెను. 
వ్యాఘ్రపాదండుతంగణుడు దయామాత్రముగా శిశువులను పోషించి పెద్దవారిని చేసిన తరువాత వారిసంగతిని 
పట్టించుకొనలేదు. ఆవిషయమువారు కలలో జరిగిన వృత్తాంతమునువలె. విస్మరించియుందురు. అందువలన వారికి 
ఆవ్యవహారము బంధమును కలిగింపలేదు. ప్రారబ్దానుభవము అందటికును సమానమే. ఆజ్ఞానులు ప్రారబ్బమువలన 
కలుగుచున్న సంపదలవలన సుఖమును ఆపదలవలన దుఃఖమును తన్మయత్వముతో అనుభవించుచు 
ఆవాసనలను పెంపొందిచుకొనుచుందురు. జ్ఞానులు కలుగచున్న సుఖము గాని దుఃఖమును గాని మనసులో పుట్టు 
చున్నంతనే చూచుచు, "ఇది నాస్వరూపము కాదు. దృక్స్వ్వరూపు(డనైన నాయందు ఇది దృశ్యమాత్రమే" అని వానిని 
విస్మరించుచుందురు. అందువలన వారికి పూర్వవాసనలు నశించునే కాని క్రొత్తవాసనలు పుట్టవు. 


మునికుమారుండు ప్రసన్నుండై, "నీకోర్కె ఏమో చెప్పుము. నేను తీర్చెదను" అని చెప్పినప్పటికి మహాసేనుండు 
తంగణునితోన మాటాడవలయునని కోరుట మరియొక విశేషము. సైనికులు జరిగిన వృత్తాంత మంతయు చెప్పినను 
మహారాజు, "ఎట్లయినను తంగణమునిని ప్రసన్నుని గావించుకొని అశ్వమును రాజపుత్రులను శిఘ్రముగ తీసికొని 
రమ్ము" అని మహాసేనుని నియోగించుటఇందులకు ముఖ్యకారణము. ఆయనయును అట్టేల నియోగింపవల? 
కుమారుడు ప్రసన్నుడైనచో చాలదా? ఆమునికుమారుండు చేసినది అక్రమము. తప్పుచేసినవానిని ప్రార్థించి ప్రసన్నుని 
చేసికొని పనిజరుపుకొనుట పరిపాలకులకు తగదు. వాని నెట్లయినను మందలించి సరియైనమార్గమునకు తేవలె. 
లేకున్నచో అతడు గర్వితు.డై ఇంకొకప్పుడు తమవిషయమునగాని మజియొకరి విషయమునశాని ఇట్లే 
ప్రవర్తింపాగలడు. కావున ధర్మదృష్టితో వానిన శిక్షించుట ఆవశ్యకము కాని ఆశక్తి తమకు లేదు. వానిని అదుపులో 
పెట్టందగినంవాడు తండ్రియే. కావున కుమారునివర్తనమును తండ్రికి తెలియంజేయుట తమకు కర్తవ్యము. తండ్రి కూడ 
పుత్రమోహమున కుమారునిపక్షమునే అవలంబించినచో తాము టీయొక మహర్షిని శరణు పొందవలసియుండును. 
ఎట్టయినను తప్పుచేసినవానిని ప్రార్థించుట తమకు తగదు. అందువలననే సుషేణుండు మహాసేనుండును ఎట్లయినను 
తంగణమహామునినే ప్రసన్నుని చేసికోవలయును నని తలంచిరి. తగినట్లే తంగుణండును కుమారుని మందలించెను. 


మునికుమారడు తండ్రిని సమాధినుండి మేల్కొలుపవలసి వచ్చినప్పుడు తాను స్టూలదేహమునుండి 
సూక్ష్మశరీరముతో బయల్వెడలితండ్రియందు ప్రవేశించి ఆత్మయందు లీనమైయున్న యాయన యొక్క మనస్సున 
ఆకర్షించి మేల్కొలిపి మరల వచ్చి తనస్థూలశరీరమున ప్రవేశించెను. అంతకు పూర్వము తంగణునిభార్య కూడ అట్లే 


చేసెను. కాని మునికుమారుండు గండశైలములోనికి పోవునప్పుడు వెలుపలికి వచ్చునప్పుడు స్టూలశరీరమును 
వదలినట్లు లేదు. అట్లే గుజ్జమును రాజపుత్రులను శైలములోనికి తీసికొని పోయినప్పుడు వారి సూక్ష్మశరీరములను 
తీసికొని పోయినట్లు లేదు. మహాసేనుని విషయమున మాత్రము వానిని సూక్ష్మశరీరమునే లోనికి తీసికొనిపోయి అక్కడ 
మజియొక శరీరమును సృష్టించి దానియందు అతనిని ప్రవేశపెట్టెను. మణీ మహాసేనుండు స్టూలశరీరముతో 
ప్రవేశింపలేని శైలములోనికి గుజ్జము రాజపుత్రులు ఎట్లు ప్రవేశపెట్టంబడిరి? మునికుమారుండు స్టూలశరీరముతో 
శైలములోనికి రాకపోకలు ఎట్లు చేయుచున్నాడు. | 


అష్టసిద్దులలో అణిమ అనుసిద్ది కలదు. దానివలన స్టూల దేహమును అణువంతదిగా తగ్గించుకొనవచ్చును. ఈశక్తి 
చేతనే అజంనేయుండు లంకలో ప్రవేశించినప్పుడు పిల్లయంత శరీరముతో నుండెను. సీతతో ప్రసంగించుచు ఆయన 
"నిన్ను రామునియొద్దకు ఇప్పుడే తీసికొనిపోయెదను. నావీపుపై నెక్కుము" అని పలికెను. ఆయనయొక్క 
చిన్నశరీరమును చూచుచు ఆమె. "ఇంత చిన్నశరీరముపై నన్నెట్లు గొనిపోవుదువు? ఇది గాదా నీ కపిత్వము" అని 
పరిహసించెను. వెంటనే ఆయన "మహిమ" ఆను సిద్దితో ఆశరీరమునే మహోన్నతముగా పెంచెను. అట్ల 
మునికుమారుండు స్టూలశరీరమునే అణువంతగా నొనర్చుకొని శైలములోనికిరాకపోకలు చేయుచు నుండవచ్చును. అట్లే 
గుజ్జమున రాజపుత్రులను కూడ అణువంతగా నొనర్చిలో నికి తీసికొనిపోయి యుండవలె. అట్లు కాక వారి సూక్ష్మ 
శరీరములను లోనికి గొనిపోయియున్నచో వారిస్టూలశరీరములు శైలమునకు వెలుపల గోచరములై యుండవలె. 
మొదట రాజపుత్రులు చూచుచుండగనే మునిపుత్రుండు గుజ్జముతో శైెలములోనికి పోయెను. అప్పుడు వారికి 
మునిపుత్రునియొక్క గుజ్ఞయొక్క స్టూలశరీరములు శైలమువెలుపల కనిపించి యుండవలె. అట్లు కన్పింపలేదు. 
గుజ్జముతో మునికుమారుండు శైలములో ఉన్నాండనియే రాజపుత్రులు శైలమును పగులంొట్టిరి. అప్పుడతండు 
మహాసేనతో వెలుపలికి వచ్చి రాజపుత్రులను జయించి బంధించి మరల వారిని శైలములోనికి గొనిపోయెను. అప్పుడు 
వారి నందటును అణవులంతగా చేసి తీసికొనిపోయె నని చెప్పుట సమంజసము. 


మజి, అతండు మహాసేనుని విషయమున అట్టేల చేయలేదు? అతండు మహాసేనుని ఆలోకమున బంధించుట లేదు. 
ఆతనిని ఆ లోకమునందు చంద్రమండలము సూర్యమండలము మొదలుగా అన్ని ప్రదేశములందును 
త్రిప్పవలసియున్నది. అట్టియెడల స్థూలమైన యతని సాధారణశరీరము ఆమండలములోని శీతలత్వము ఉష్ణోగ్రత 
మొదలగు మార్పులకు తట్టుకొనంజాలదు. అందువలన అతని స్టూలశరీరమును శైలమునకు వెలువలనే యుంచి 
దానిలోనుండి యతనిలింగ శరీరమును శైలములోనికి తీసికొనిపోయి అక్కడ ఆలోకమునకు తగిన మజియొక 
శరీరమును సృష్టించి దానిలో ఆతని లింగశరీరమును ప్రవేశపెట్టెను. వెలుపలికి వచ్చినప్పుడు మరల ఆతని 
లింగశరీరమును శైలము వెలుపలనున్న స్థూల శరీరములో ప్రవేశపెట్టెను. 


మహాసేనునకు స్టూలశరీములు మాటీనవి. కాని లింగశరీరము మాజలేదు. అందువలననే అతడు గండశైలమున 
చూచిన దానిని మరల స్మరింప(గలిగెను. అనగా అతనికి స్వప్నములోనుండి జాగ్రత్తులోనికి వచ్చినట్లే యున్నది. 
కావున విజ్ఞానము అనుభవము అన్నవి కేవలము లింగశరీరమునకు సంబంధించిన వనుట స్పష్టము. స్థూలము, 
సూక్ష్మము, కారణము అని శరీరములు మూండువిధములు. కాళ్ళు చేతులు తల మొదలగు నవయవములతో 
కన్పించుచున్న శరీరము స్థూలము. దీనికి లోపలనుండి దీనిని నడుపుచున్న శరీరము సూక్ష్మము. దీనినే లింగశరీర 
మందురు. ఇది స్వప్నమునందు స్టూలశరీరముకన్న విడిగా స్వతంత్రముగా వ్యవహరించుచున్నది. బెట్టునకు వేరువలా, 
లింగశరీరమునకు లోపలనుండు 'అవిద్య' కారణ శరీరము. ఈయవిద్యయే అవ్యక్తము మాయ ప్రకృతి అనియు 
చెప్పబడుచున్నది. ఇది సత్తము రజస్సు తమస్సు అను మూడు గుణములతో రూపొందియుండును. 
మరణసమయమున కారణశరీరముతో లింగశరీరము స్టూలశరీరమును వదలి పెట్టిపోవును. వివేక చూడామణియందు 
భగవత్పాదులచే లింగశరీరము ఇట్లు వర్ణింపబడినది. "వాక్కు మొదలుగా కర్మేంద్రియములు ఐదు, క్రోత్రము 
మొదలుగా జ్ఞానేంద్రియములు ఐదు, పంచప్రాణములు, పంచభూతములు, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అను 
నంతఃకరణచతుష్టయము, అవిద్య, కామము, కర్మము - ఆను నెనిమిదిపురములు (భాగములు) కలదానిని 
సూక్ష్మశరీర మని చెప్పుదురు. ఇదియే లింగశరీరము. ఇది అపంచీకృతములైన సూక్షభూతములనుండి 
ఏర్పడుచున్నది. కర్మవాసన లన్నియు దినియందే యండును. ఇదియే కర్మఫలముల ననుభవించుచుండును. 
ఆత్మస్వరూపము తెలియకుండుట అను నజ్ఞానము కారణముగా ఇది జీవునకు అనాదిగా నున్నది." 


క్లో వాగాది పంచ శ్రవణాది పంచ 
ప్రాణాది పంచాభ్రముభాని పంచ॥| 

బుద్ధ్యా ద్యవిద్యాపి చ కామకర్మణీ 
పుర్యష్టకం సూక్ష్మశర మారీహుః |98 
శ్లో|| ఇదం శరీరం శృణు సూక్ష్మసంజ్ఞితం 
లింగం త్వపంచీకృతభూతసంభవమ్‌ || 
సవాసనం కర్మఫలానుభావకం 
స్వాజ్ఞానతో ౬నాది రుపాధి రాత్మనః॥| 99 


ఇందు కారణశరీరమైన యవిద్యకూడ సూక్ష్మశరీరమున భాగముగా చెప్పండియున్నది. పైకథవలన యోగవిద్యయందు 
సిద్ది నొందినవారు లింగశరీరమును స్టూలశరీరమునుండి సులభముగా విడందీయంగల రని స్పష్ట మగుచున్నది. 
శరీరములోపలి భాగములను విడదీసి పైకితెచ్చి మరల లోపల నుంచగలిగిన వైద్యునియొక్క నైపుణ్యమువంటిదే 
యిది. ఈవిద్యచేత కూడ అవిద్యాకామకర్మలు నశింపవు. అవి జ్ఞానముచేతనే నశించును. 


మహసేను(ఃడు శైలమునుండి వెలుపలికి వచ్చునప్పటికి నూట నిరువదికొట్టయేండ్లు భూలోకమున గడచె నని 
మునికుమారుండు చెప్పెను. అప్పటివరకును ఆగండశైలము సమాధియందున్న తంగణుండు గుంటలో నున్న 
మహసేనుని స్థూలశరీరము అట్లే యున్నవి. తక్కిన జగత్తు అంతయు మాటను. ఇవి యేల మార్పునొంది నశింప 
లేదు? అంతకాలము భౌతికశరీరములు చెదరకుండ నుండునా? తంగణుండు కాని ఆతని కుమారుడు కాని 
ఆప్రదేశమునందు కాలవశమున సంభవించు భౌతికములైన మార్పులు కలుగకుండునట్లు తపశ్శక్తిచేతనే రక్షణము 
(Insulation) కల్పించి యుందురని యూహింప వలసి యున్నది 


పదునైదవయధ్యాయము - జ్ఞానఖండసారము 


పరశురాముడు శైలలోకాఖ్యానము విన్నతరువాత తనయాశ్రమమునకు పోయి గురువు చెప్పినట్లుగా విన్నదాని 
నంతను విమర్శించి మరల గురువునొద్దకు వచ్చి ప్రణమిల్లి తాను గ్రహించినదానిని ఆయనకు నివేదించుచు దానిపై 
గలిగినసంశయములను ఇట్లు ప్రశ్నించెను. "భగవానుండా! నీవు పెక్కుకథలతో చెప్పినవిషయమును నేను అనేక 
విధముల ఆలోచించితిని. నాకు ఇంతవటకు తెలిసినది, తెలిసికొనుట లేక జ్ఞానము అన్నది ఒక్కటే సత్యము. 
తెలిసికొనబడుచున్న దంతయు కల్పితము. అద్దములో కన్పించునగరమువలె తెలియంబడుచున్న దంతయు 
అసత్యము. జ్ఞానమే రూపముగాగల యాపరమేశ్వరి స్వాతంత్యముయొక్క మహిమచేత, కుండకు మట్టి కావలసినట్లు, 
ఏ పదార్థముతో అక్కజిలేకయే తనయందే అవ్యక్తము మొదలగు భేధములతో జగత్తును భాసింపంజేయుచున్నది. 
ఆత్మకు వెలుపల ఏదో ఉన్నట్లు తోచుటయే అవ్యక్తము. మీరు చెప్పినదానిని సూక్ష్మముగా విచారింపగా నాకు 
ఇంతవటికు తోంచినది. 


తెలిసికొనుట సంవేదనము, లేక సంవిత్తిశపి. తెలియంబడునది వేద్యము. వేద్యముతో ఎప్పుడును ఏవిధముగను 
సంబంధములేక శుద్ధముగా నుండుటయే సంవిత్త యొక్క యదార్థస్వరూపమని చెప్పుచున్నారు. కాని వేద్యము 
సంవేదనమునందు ఎప్పుడును ఉండనే ఉన్నది. అట్టియెడల వేద్యములేని పరిశుద్ధమైన సంవేదనమును పొందుటకు 
ఎట్లు వీలగును? దానిని అట్లు పొందకున్నచో పురుషార్ధమే లేదు. మోక్షమే పురుషార్థము. ఆమోక్షముయొక్క 
స్వరూపమేమి? జ్ఞ జానము కలిగినంతనే మోక్షము కలుగు నన్నచో, ఆమోక్షస్థితియందు వ్యవహారము ఎట్లు కుదురును? 
మలి వ్యవహారపరాయణులైన జ్ఞ జ్ఞానులు కన్పించుచున్నారు. వారికి వేద్యరహితమై కేవలమైన సంవేదనము (Absolute 
awareness) ఎట్టునిలుచును? శుద్దమైన సంవేదనమునందు నిలిచినవానికి వ్యవహారము ఎట్లు జరుగును? జ్ఞానము 
ఏకరూప మైనప్పుడు దానివలన కలుగు మోక్షము కూడ ఏకరూపముగానే యుండవలె. మటి లోకమునందు జ్ఞానుల 
యొక్క స్ట సితిలో భేదము ఎట్లు కన్పించుచున్నది? కొందజు భు శాస్త్రము చెప్పినట్లు ఉరహూకాతము లందు 
చేయవలసీన కర్మలను చేయుచున్నారు. కొందజు భిన్న భిన్నపద్ధతులలో దేవతలను ఆరాధించుచున్నారు. కొందజు 
ఇంద్రియములను నియమించి సమాధియందే నిలిచిపోవుచున్నారు. మణి కొందజు దేహేంద్రియములను 
శుష్కింపంజేయుచు తపస్సు చేయుచున్నారు. కొందజు ప్రవచనములచేత శిష్యులకు బో ధించుచున్నారు. కొందటు 
దండనీతిని అవలంబించి రాజ్యమును పాలించుచున్నారు. కొందటు సభలలో ప్రతివాదులతో వాదించుచున్నారు. 
మటీకొందటు ఎల్లప్పుడు శాస్త్రములను రచించుచుందురు. కొందటు సదా ప్రపంచ జ్ఞానము లేనివారివలె నుందురు, 
కొందటు లోకులు ఏవగించుకొను నట్టి వర్తనమునందు ఉందురు. వీరందటు లోకమున జ్ఞానులుగానే ప్రసిద్దులై 
యున్నారు. మోక్షము తందీతికును' సమానమైనప్పుడు వీరిస్థితియందు భేదములెట్లు 'కలుగుచున్నవి? “వీర 
విజ్ఞానము సమానము కాదా? వీరి జ్ఞానములలో తారతమ్యమువ (Degrees of difference) ఉన్నదా? ఇది 
యంతయు నీవు తప్ప ఎవడును చెప్పంజాలండు. నిన్నే శరణుపొందిన శిష్యునియందు నీ మనస్సు సహజముగనే 
దయారమై యుండును. కావున నాసంశయములు నశించునట్లు బోధింపుము." 


ఈప్రశ్న లన్నియు సమంజసములే అని సంతోషించుచు దత్తా త్రేయుండు ఇట్లు చెప్పెను. "రామా! నీవు 
బుద్ధిమంతులలో శ్రేస్టుండవు. ఆచిదాత్మను తెలిసికొనుటకు నీవు సమర్ధుండవు. నీకు సద్విమర్శనము కలిగినది. 
అందువలన తత్త్వమును తెలిసికొనంగలవు. భగవంతునియొక్క అనుగ్రహమువలననే సద్విమర్భనము కలుగును. 
ఆయనయొక్క అనుగ్రహము లేక ఎవండును శ్రేయస్సునకు సాధనమైన సద్విమర్శనమును పొందజాలండు. 
మనయందు ప్రతిదినము సద్విమర్శనమును పెంపొందించుచుండుటయే మనచే ఆరాధింపంబడిన యీశ్వరుండు 
ప్రసన్నుడై మనకు చేయగలిగిన మహోపకారము. ఆయన చేయగలిగినది అంతవటికే. 


దేనిని నీవు తెలిసికొంటివో అది సత్యమే. కాని చిదాత్మను గూర్చి నీకు చక్కగా తెలియలేదు. కావుననే అద్దమునందు 
నగరమువలె చిదాత్మ తనయందు జగత్తును భాసింపంజేయుచున్నది" అని తాటస్ట్థముతో చెప్పుచున్నావు. 
"ఆచిదాత్మయే నేను" అని నీకు తోంచలేదు. చిదాత్మను తనకన్న వేరొక వస్తువుగా ఎవడు తటస్టుండుగా 
తెలిసికొనుచున్నాండో వానికి అది తెలియదు. "ఆచిదాత్మయే నేను" అని తెలిసికొన్నవానికి తాటస్థము ఉండదు. ఆత్మ 
ఎక్కడనో ఉన్నట్లు తటస్టముగా తెలిసికొనుట స్వప్నములో తెలిసికొనునటువంటిదేయగును. స్వప్నములో దొరకిన 
నిధివల తటస్టునియొక్క ఆత్మజ్ఞానము ముఖ్యమైన ఫలము నొసంగదు. ఈవిషయమున వెనుక జరిగిన 
యొకవృత్తాంతమును చెప్పెదను వినుము. 


పూర్వము విదేహరాజ్యమునందు ఒకధార్మికు(డైన రాజు ఉండెను. ప్రజ్ఞాశాలియున యాజనకుండు ఇహపరములను 
రెండింటిని తెలిసికొని ఉత్తమములైన యజ్ఞములచేత ఆత్మదేవతను ఆరాధించెను. విద్యావంతులు తపస్సులు 
కళాకోవిదుల యజ్ఞములుచేసినవారు మొదలుగా బ్రాహ్మణులు అచ్చటికి వచ్చిరి. ఆసమయముననే వరుణుడు 
యజ్ఞమును చేయంబూనుకొనెను. ఆయన ఆహ్వానింపగా బ్రాహ్మణాదులు చాలమంది వరుణలోకమునకు పోలేదు. 
విద్వాంసు లందటును జనకునిచే పూజింపంబడుచు సంతుష్టులై అచ్చటనే యుండిరి. అప్పుడు బుద్దికుశలుడైన 
వరుణునిపుత్రుఃడు కపటమార్గమున విద్వాంసులను వరుణలోకమునకు తీసికొనిపోవలయు నని నిశ్చయించుకొని 
బ్రాహ్మణవేషమున జనకునియజ్ఞశాలకు వచ్చి రాజును ఆశీర్వదించి సభలో నెల్లరు వినుచుండగా అచ్చటనున్న 
సదస్యులను తిరస్కరించుచు నిట్లనెను. "రాజా! కాకులతో, గ్రద్దలతో నిండియున్న సరస్సు వలె నీయూయజ్ఞశాల 
శోభించుట లేదు. శరత్కాలమందు వికసించిన కమలములుగల సరస్సు హంసలముదాయములచేత శోభించునట్లుగా 


సభ విద్వాంసులసముదాయములచేతనే శోభించును. మణి యీసభలో విద్యావిశారదుండైనవాండు ఒకడును నాకు 
కన్పించుటలేదు. అయ్యా! నీకు శుభ మగును గాక! నేను పోవుచున్నాను. మూర్జులతో నిండి యున్న యీసభలోనే 
నెట్లుండఃగలను?" ఇట్లు అతండు పలికినంతనే సదస్సు లందటు క్రుద్దులై యిట్లనిరి. "ఏమిరా! బ్రాహ్మణాధమా! ఎల్లరను 
ఎందులకు ఆక్షేపించుచున్నావు? మమ్ము అందజను జయించుటకు నీకున్న విద్య ఏమి? ఏమిరా నీదుర్చుద్ది! మమ్ము 
అందబును జయించి పో(గలవా? ఏల ఇట్లు నిన్ను నీవు పగ యను? భూలోకములోనున్న విద్వాంసు 
లందటును ఇంచుమించుగా ఇక్కడ చేరియున్నారు. నీవు భూలోకమునే జయింప(గోరుచున్నావా! ఏ విద్యతో నీవు 
మమ్ము జయింపంగోరుచున్నావో అది ఏదోచెప్పుము." అప్పుడు వరుణునికుమారుండు ఇట్లనెను, "మీరు ఒక ప్రతిజ్ఞకు 
అంగీకరించినచో మిమ్ము అందజను క్షణములో జయింతును. నేను ఓడిపోయినచో నన్ను మీరు సముద్రములో 
ముంచుడు, మీరు ఓడినచో మిమ్ము సముద్రములో ముంచివేయుదును. దీనికి అంగీకరించి మీరు నాతో వాదము 
చేయుడు." అంతట వా రందజిను అందులకు అంగీకరించి వానితో వాదము చేయఃజొచ్చిరి, అతడు తర్కకౌశలముతో 
వారి నందబిను జయించి వందలకొలందిగా వేలకొలందిగా తీసికొనిపోయి సముద్రములో ముంచఃజొచ్చెను, 
వరుణునిదూతలు వారి నందటను వరుణుని యజ్ఞశాలకు తీసికొనిపోవుచుండిరి. అచ్చట వారి నందటును వరుణుండు 
పూజించి సంతుష్టులను గావించుచుండెను. 


ఇట్లు కహోలుండు అను ముని కూడ సముద్రములో ముంచంబడెను. అది ఎజింగి ఆతనికుమారుండు అష్టావక్రుడు 
జనకుని యజ్ఞశాలకు వచ్చి వరుణునికుమారుని వాదమునజయించి వానిని సముద్రములో ముంచవలసిన దని 
ఆదేశించెను. అప్పుడు వరుణపుత్రుండు నిజరూపమును చూపి వరుణలోకమునకు పంపబడిన ద్విజుల నందటిను 
రప్పించెను. అట్లు రప్పింపంబడిన ద్విజశ్రేష్టులను చూచి అష్టావక్రుండు గర్వించి తిరస్కరించెను. వారందజును దుఃఖము 
నంది ఆసమయమునకు అచ్చటికి వచ్చిన యొకతాపసిని శరణు(జొ చ్చిరి. ఆమె కాషాయంబరములు జడలు ధరించి 
,వనముతో సౌందర్యముతో విలసిల్లుచుండెను. ఆమె వారిని ఓదార్చి సభలోనికి పోయి జనకునిచో పూజితురాలై 
అష్టావక్రుని చూచి ఇట్లనెను. "వత్సా! కహోలపుత్రా! నీవు చాల బుద్ధిమంతుండవు. వరుణదేవునిపుత్రుని వాదమున 
జయించి ఈవిద్వాంసుల నందఅను విడిపించితివి. నేను నిన్ను కొంచెము అడిగెదను. వంచనము లేకుండ చెప్పుము. 
దేనిని దెలిసికొన్నచో సర్వము అమృత మగునో, సకల సందేహములు నశించునో, ఇంక తెలియంబడనిదికాని 
కోరందగినదికాని ఏదియు నుండదో అట్టిది నీకు తెలిసినచో వెంటనే చెప్పుము." అష్టావక్రుండు ఇట్లనెను. "అది నాకు 
తెలియును. తాపసీ! మరల చెప్పుచున్నాను వినుము, నాకు ఈలోకములో తెలియనిది లేదు. ఇది ఎంత? నేను 
సకలశాస్త్రములను అనేకపర్యాయములు తిరుగవేసితిని. ఇదిగో నీ వడిగినది. అది సకల జగత్తునకు కారణము. దానికి 
ఆదిమధ్యాంతరములు లేవు. అది దేశకాలముచేత పరిమితము (liMited) కాదు, అది శుద్దము అఖండము 
చిదాత్మకము. అద్దమునందు నగరమువలౌ ఈజగత్తు అంతయు దేనియందు విరాజిల్లుచున్నదో అదియే పరమపదము. 
దానిని తెలిసికొన్నవాండే నిశ్చలము అమృతము అయిన స్థితిని పొందును. అద్దమునుగూర్చి తెలిసికొన్న తరువాత 
దానియందు అనంతముగా ఎన్ని బింబములు కన్పించుచున్నను అవి అన్నియు అసత్యములు. అద్దమే సత్యము అను 
విషయమున ఎట్లు సందేహము కలుగదో అట్లే పరతత్తము నెజింగినవానికి జగత్తు అసత్యము అను విషయమున 
సందేహము కలుగదు. అట్లే వానికి అసత్యమైన జగత్తులో తెలియనిది కోరందగినది ఏదియు నుండదు. ఇట్టియాత్మ 
యొక్కటియ చేతనము తక్కిన జగత్తు అంతయు అచేతనమగుటచే, దానిని తెలిసికొనువాండు ఇంకొకండు చేతనుండు 
లేకపోవుటచేత అది తెలిసికొనబడదు _(UNkNnowable). ఇట్లు _ శాస్త్రదృష్టితో నీవడిగినతత్త్వము 
నిరూపింప(బడుచున్న ది." 


తాపసి ఇట్లనెను "మునికుమార! శాస్త్రములో ఉన్నట్లుగా నీవు చక్కణా చెప్పినావు. ఇది సర్వసమ్మతమే. కాని దానిని 
తెలిసికొన్న వాండే నిశ్చలము అమృతము అయిన స్థితిని పొందును" అని మొదట చెప్పితివి. తరువాత, "దానిని 
తెలిసికొనువాండు ఇంకొకడు చేతను(డు లేకపోవుటచేత అది తెలిసికొనుబడదు" అని చెప్పితివి. ఇది 
మొదటచెప్పినదానికి విరుద్దము. అది తెలిసి కొనుటకు సాధ్యమే కానిదగుచో నీకు ఎట్లు తెలిసినది? నీకు తెలియనిచో, 
"అది నాకు తెలియదు; కావున లేదు" అని నిరూపింపుము. "అది ఉన్నది; నాకు తెలియును" అని నీవందువేని, "అది 
తెలియంబడదు" అని చెప్పవలదు. అసలు ఇది యంతయు నీవు శాస్త్రదృష్టితోనే అనుకొనుచున్నావు. దానిని నీవు 

స్వయముగా అపరోక్షముగా (Directly) తెలిసికొనలేదు. జగత్తు ప్రతి బింబముగా నున్నదని నీవు ప్రత్యక్షముగా 
చూచుచు దానికి అద్దముగా నున్న యాత్మను చూచుట లేదని ఎట్లు చెప్పుచున్నావు? ప్రతిబింబమును చూచినంవాడు 


అద్దమును చూడకుండునా? ఈ విధముగా సభలో, అందును జనకునియెదుట, మాటాడుచు ఓడిపోయి 
పరిభవింపంబడితినని ఏల గ్రహింపకున్నావు" 


ఆమె ఇట్లు అడుగగా అతండు సిగ్గుపడి తలవంచుకొని కొంచెముసేపు ఆలోచించి ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానము 
తోచక ఇట్లనెను, "అమ్మా! నీవడిగినప్రశ్నకు నాకు సమాధానము తెలియదు. నేను నీకు శిష్యుండ నగుచున్నాను. 
అవేద్యమైన యాత్మను తెలిసి అమృతత్వమును పొందుట" అన్నది ఎట్లు నిరూపింపంబడినదో చెప్పుము. నేను 
అసత్యమును చెప్పను. అది తపస్సును హరించును." 


అష్టావక్రునియొక్క సత్యవచనమునకు ఆమె ప్రసన్నురాలై ఎల్లరు వినుచుండళా వానితో నిట్లనెను. "కుమారా! దీనిని 
తెలిసి కొనకపోవుటవలననే అనేకులు భ్రాంతి నొందుచున్నారు. ఇది శుష్కతర్కములచేత తెలియునది కాదు. 
శాస్త్రములయందు ఎల్ల యెడల ఇది చాల రహస్యముగా నుంచబడినది. ఇంతమంది సభాసదులలో ఒకడును దీని 
నెలుంగండు. ఇచ్చట ఈరాజు నేను తప్ప ఇంకెవరును దీని నెజుంగరు. వివాదములలో ఎచ్చటను ప్రశ్నోత్తరములలో 
ఇది కన్పింపదు. తర్కమును మాత్రమే ఆశ్రయించినవిద్వాంసులు దీనిని తెలిసికొనంజాలరు. ఎంత సూక్ష్మబుద్దితో 
తర్కించినను సద్గురు సేవ దేవతానుగ్రహము లేకుండ ఇది తెలియదు. తనవిషయముగా కాక వెలుపలనున్న యేదో 
వస్తువును పరిశీలించుచున్నట్లుగా తటస్టమైనబుద్దితో దీనినికూర్చి ఎంతగా విన్నను ఇది బోధపడదు. 
తనవిషయముగా మనస్సునకు పట్టనంతవటికు ఎవనీకైనను దీనిని వేయివిధములుగా బోధించినను ఆబోధ వ్యర్థమే 
యగును. ఏకారణము వలీననో ఒకండు తనకంఠమునందే యున్న ముత్యాలహారమును విస్మరించి అంతటను వెదకి 
అది దొంగలచే హరిపంబడె నని తలంచుచుండె ననుకొనుము. అప్పు డెవండైనను ఇంకొకండు వచ్చి, "హారము 
నీకంఠమునందే ఉన్న దయ్యా!" అని చెప్పినప్పుడు వాండుతన్ను తాను చూచుకొని కంఠమునందున్న హారమును 
చేతితో పైకి తీసికొని చూచువటికు వాని కది లభించినట్లు కాదు. అంతవటికు వాండు ఎంతసూక్ష్మబుద్దితో ఆలోచించినను 
దానిని పొందలేండు. అట్లే ఆత్మతనస్వరూపమే అని ఎన్ని పర్యాయములు విన్నను ప్రశాంతచిత్తుండై, "నాస్వరూపము 
ఇట్టి దగునా కాదా" అని విచారించుటకు పూనుకొను వణకు అది తెలియదు. తన స్వరూపము తనయందు కాక ఎచ్చట 
ఏవిధముగా తెలియును? 


దీపము తనచుట్టునున్న పదార్థములను ప్రకాశింపంజేయును. కాని ఒకదీపము మజటియొక దీపమును 
ప్రకాశింపజేయుట లేదు. సూర్యుండుదయించినప్పుడు సకలపదార్థములు ప్రకాశించును, సూర్యుని వెలుంగు 
దీపములపై కూడ ప్రసరింపవచ్చును. తక్కిన పదార్థముల వలె అవి సూర్యుని కాంతివలన ప్రకాశమును పొందవు. అంత 
మాత్రముచేత "ఆదీపములు లేవు; అవి ప్రకాశించుట లేదు" అని చెప్పుట తగునా? సూర్యుని కాంతిలో కూడ 
దీపములయందు వానికి సహజము స్వతంత్రమును అయిన వెలుంగు ఎట్లు ఉన్నదో అట్లేచెైత న్యముయొక్క ప్రకాశము 
కూడ ప్రతి పదార్థమునందును ఉండనేయున్నది. అది ఎక్కడ లేదో చెప్పుము. దీపముల వెలుంగు పరిమితము. కొన్ని 
యెడల ఒకొ ౧కంప్పుడు అది ప్రకాశింపకపోవచ్చును. కాని అపరిమితము సర్వవ్యాపకము స్వయంప్రకాశమును అయిన 
చైతన్యము ప్రకాశింపకుండుట అన్నది లేదు. "ఆత్మ తెలిసికొనుటకు వీలు లేనిది. అది ప్రకాశించుచున్నది" అన్నమాట 
ఎట్లు కుదురును అని నీవు సంశయించుచున్నావు. సూర్యుని వెలుగులో చిన్నదీపములను మనము గమనింపము. 
అంతమాత్రమున వానిలో వెలుంగులేదని చెప్పవచ్చునా? అట్లే మనము గమనించినను గమనింపకున్నను సకల 
పదార్థములయందును ఆత్మయొక్క చైతన్యము ఉన్నది. ఈవిషయమును నీవు అంతర్ముఖమైన దృష్టితో చక్కగా 
విచారింపుము. సర్వమునకు ఆశ్రయమై సర్వమును ప్రకాశింపంజేయుచున్న ఈచిచ్చక్తి ఎప్పుడు ఎక్కడ ప్రకాశించుట 
లేదు? అది ప్రకాశింపనప్పుడు ఏది ప్రకాశించునో చెప్పుము, నిద్రయందు ప్రళయమునందు పదార్థమేదియు 
ప్రకాశింపకున్నను చైతన్యము ప్రకాశించుచునే యుండును. నిద్రనుండి లేచినవాండు, "సుఖముగా నిద్రించితిని. నా 
కేదియు తెలియలేదు" అని చెప్పును. సుఖము ఏదియు లేకుండుట అను రెండింటిని నిద్రలో ఆత్మరూపమైన చైతన్యమే 
చూచుచున్నది కావున నిద్రలో ఆత్మచైతన్యము ప్రకాశించుచునే యున్నది, "అయ్యా! నిద్రలో ఏదియు 
ప్రకాశింపకుండుటయే తోచుచున్నది. అది చైతన్యము కాదు" అని నీవనవచ్చును. కాని ఏది ప్రకాశింపదో అది ఎట్లు 
తోచును. ప్రకాశింపలేదు అని తోచుట చైతన్యమువలననే సంభవించుచున్నది. అట్టి చైతన్యము ఎప్పుడైనను 
ఎక్కడైనను ఎట్లు భాసింపకుండును? బెయినచో అది నిరంతరము ఎట్లు భాసించుచున్నదో నీవే సూక్ష్మముగా 
విమర్శింపుము. కంటికి కన్పించునట్టి చెట్టునో జంతువునో బుద్దిమంతు లందబు విమర్శింప6గలరు. అట్లు గోచరము 


కాని యీయాత్మచైతన్యమును నిపుణులైన విద్వాంసులుకూడ గుర్తింప లేకున్నారు. వారు అనంతములైన 
విషయములపై దృష్టికలవారై సంసారపరాయణు లగుచున్నారు. ఎవనిదృష్టి యైనను ఎంతవజకు విషయములయందు 
ప్రవృత్తిని విడిచి పెట్టదో అంతవటికును అది ఏవిధముగా నైనను అంతర్ముఖము కానేరదు. ఎంతవజకు అంతర్ముఖమైన 
దృష్టి కలుగదో అంతవజకును ఆత్మ గోచరింపదు. సంకల్పము పూర్తిగా పోయినప్పుడే మనస్సునను అంతర్దృష్టి 
కలుగును. సంకల్పములతో నున్న మనస్సునకు అంతర్హష్టి అసంభవము. కావున మనస్సునుండి సంకల్పమును 
పూర్తిగా తొలగించి స్వరూపమును పొందుము. కుండలో బియ్య మున్నప్పుడు వానిని తొలగించినచో వెంటనే 
ఆకాశము దానిని నింపివేయును. కుండలో ఆకాశమును నింపుటకు ప్రయత్న మక్కటి లేదు. అట్లే మనస్సులోనున్న 
సంకల్పములను తొలగించిన చాలును. ఆత్మస్వరూపమును నింపుటకై ప్రయత్నము అక్కటజిలేదు. ఆత్మదానియందు 
సహజముగనే నిండి యుండును. కావున సంకల్పములను తొలగించి క్షణకాలము స్వరూపమును ఆశ్రయించి 
ఆలోచన లేకుండ నుండుము. తరువాత ఆస్వరూపస్థితిని స్మరించి ఆదశయందు కలుగుచుండిన స్ఫురణము 
స్వతసిద్ధముగానున్నదా లేక మటిీదేనిచేతనైనను కలుగుచున్నదా అని విమర్శింపుము. అట్లు విమర్శించుటవలన 
"తెలిసికొనుటకు సాధ్యము కానిదిగానున్న యాత్మచైతన్యము ఇట్లు కదా తెలియ(బడుచున్న ది" అని ఆప్రకారమంతయు 
నీవు తెలిసికొనగలవు. ఈకారణముచేత ఆత్మతత్త్వము అవేద్యము (Unknowable) సువేద్యము (Easily 
knowable) అనియు అనియు చెప్పబడుచున్నది. కావున ఈ విధముగా అవే ద్యమైన దానిని కూడ తెలిసికొని 
అమృతస్థితిని పొందవచ్చును. నీ వడిగిన దంతయు చెప్పితిని మునిపుత్ర! నీకు నమస్కారము. నేను పోయివత్తును. 
ఒక్కసారి మాత్రమే వినుటచేత ఇది నీకు చక్కగా తెలియక పోవచ్చును. నీసందేహములను ఈరాజు నడుగుము. 
ఈయన బుద్ధిమంతులతో శ్రేష్టుడు. నీసందేహముల నన్నింటిని తీర్పంగలండు. 


పిమ్మట రాజు ఆమెను పూజించెను. సభాసదులు ఆమెకు ప్రణమిల్లిరి. గానిచేత చెదరి మాయమైపోవు సన్నని 
మేఘమువలె ఆమె క్షణములో అంతర్జానమును పొందెను. కావున భార్గవా! తత్త్వమును తెలికొనుటకు పద్దతి యిట్టిది." 


జ్ఞానఖండమునందు అష్టావక్రునికథ యన్నది పంచదశాధ్యాయము. 


పదునాజవయధ్యాయము -అష్టావక్రజనకసంవాదము 


భార్గవుడు విస్మితు(డై దత్తాత్రేయునితో నిట్లనెను. "భగవాసు(డా! నీవు చెప్పనయీకథ అద్భుతముగా నున్నది. దీనిని 
నేను ఎక్కడను వినలేదు. ఆమహాముని జనకుని ఏమి యడిగెనో ఆ రాజేంద్రుండు ఏమి సమాధానము చెప్పెనో అది 
యంతయు నాకు దయతో చెప్పుండు." 


దత్తాత్రేయుండు ఇట్లు చెప్పెను. "ఆతాపసి వెడలిపోయినంతనే అష్టావక్రుడు చాలమందివిప్తులతో కూడి జనకుని 
సమీపించి పలికెను. 'మహారాజా! ఆతాపసి చాల సంకేపముగా స ఆత్మతత్త్వ ము నాకు చక్కగా 
బోధపడలేదు. తెలిసికొనుటకు వీలులేనిదానిని నే నెట్లు తెలిసికొనంగలనో దయతో చెప్పుము." 


అప్పుడు జనకుండిట్లు చెప్పెను. "అది సకల విధముల అవేద్యము కాదు; వేద్యము కూడ కాదు. అది సకల విధముల 
తెలిసికొనుటకు వీలులేనిదే అయినచో గురువు ఎట్టు చెప్పగలడు? కొందటి కది చక్కగా తెలియును. అట్టి గురువే 
దానిని తెలియునట్లు చేయవలె. కాంబట్టి మొట్టమొదట సద్గురువును ఆశ్రయింపవలె. దీనిని తెలిసికొనుటకు 
ఒకవిధముగా సులభ మైనను మటీయొక విధముగా దుర్లభము. అంతర్ముఖమైన దృష్టికలవానికి ఇది సులభము; 
బహిర్ముఖమైన లోకదృష్టి కలవానికి ఇది దుర్లభము. సాధారణముగా చెట్టునో జంతువునో చూపి దానినిగూర్చి 
బోధించుపద్దతిలో ఆత్మను నిరూపించుటకు వీలే లేదు; తెలిసికొనుటకు అసలే వీలు లేదు. కాని ఇంకొకవిధముగా 
దానిని నిరూపింపవచ్చును; అప్పు డది తెలిసికొనుటకును వీలగును, 


నీవు దేనిని చూచుచున్నావో దానిని వేద్యము ([%౧0/4/2016) అనుచున్నావు. నీకు ఏది భాసించుచున్నదో దానిని 
చక్కగా విమర్శింపుము. వృక్షమును చూచినప్పుడు నీకు వృక్షజ్ఞానము కలుగుచున్నది. దానియందు వృక్షము 
జ్ఞానము అను రెండుభాగములు కలవు. వృక్షము భాసించుచున్న పదార్థము. దీనినే భాస్య మందురు. జ్ఞానము దానిని 
భాసింపంజేయుచున్నది. దీనిని భానశక్తి యందురు. వృక్షముసు జంతువులు మొదలుగా భాస్యములు (Objects of 
knowledge) ఎన్ని మాటీనను నీభానశక్తి మాజదు. వృక్షజ్ఞానము జంతు జ్ఞానము మొదలుగా సకలజ్ఞానములకు 
అదియే ఏకరూపమైన యాధారము. ఆభానశక్తియే ఆత్మ. భాస్యములకు భానశక్తికి మిక్కిలి అంతరము కలదు. 
భాస్యమైన పదార్ధము స్వయముగా ప్రకాశింపలేదు. అది భానశక్తి చేతనే ప్రకాశించును. భిన్నభిన్నములైన 
భాస్యములన్నియు దానిచేతనే మనకు గోచరించుచున్నవి. భాస్యముల యొక్క భిన్నభిన్నరూపములచేత 
భానశక్తియందు భేదము కలుగదు. ఆకారభేధము లన్నియు భాస్యములకు సంబంధించినవే కాని భానమునకు 
సంబంధింపవు. ప్రతిబింబములయొక్క ఆకారబేదములవలన అద్దమునందు భేదము కలుగుట లేదు కదా? 
నీయనుభవమునందే నీవు దీనిని గ్రహింపవచ్చును. భాస్యములను గ్రహించుచున్న బుద్దినుండి ఆభాస్యములయొక్క 
రూపములను వేజుచేసి కేవలము భానశక్తిగా లేక జ్ఞానరూపముగా నుండు బుద్దిని చూడుము. దృశ్యములయొక్క 
ఆకారములచేత జ్ఞానము వివిధరూపములతో కన్పించుచున్నదే కాని దానికి" అసలు ఆకారమే లేదు. కావున 
దృశ్యములయందుండు ఆకారములను ప్రతిదానిని “ఇది జ్ఞానము కాదు" "ఇది జ్ఞానము కాదు" అని తో తొలగించుచున్న చో 
ఆకారరహితమైన జ్ఞానము స్ఫురించును. అదియే యథార్థమైన నీస్వరూపము. అరలు కూడ అదియే 
స్వరూపము. తనకు స్వరూపమగుటచేతనే ఎవడును ఎదుటనున్న చెట్టునో గుట్టనో గ్రహించినట్లు ఆత్మను 
గ్రహింపలేకున్నా(డు. కావున సకల పదార్థములను గ్రహించుచు జ్ఞానమౌత్రముగ నీయందే యన్న నీస్వరూపమును 
ఇట్లు స్పష్టముగా గుర్తింపుము. 


శరీరము నీవు కాదు. ప్రాణము నీవు కాదు. మనస్సు కూడ నీవు కాదు. ఎందువల్ల ననగా, "నాశరీరము, నాప్రాణము, 
నా మనస్సు" అని చెప్పుచున్నావు; శరీరము ప్రాణము మనస్సు ఎన్ని విధములుగా మాటుచున్నను వానిని 
గ్రహించుచు జ్ఞానరూపముననున్న నీవు మార్పులేక స్థిరముగా నున్నావు. నివు స్టిరుండవు. అవి అస్థిరములు. కావున 
అవి ఏవియు నీవు కాదు. "నాయిల్లు" అని నీవు చెప్పుచున్నప్పుడు ఇల్లు నీకన్న అన్య మనుట స్పష్టము. ఇల్లు నీవు 
కాదు, అట్లే నాశరీరము అని చెప్పుచున్నావు కావున శరీరము నీవు కాదు. అట్లే "నాప్రాణము, నామనస్సు" అని నీచేత 
చెప్పంబడుచున్న ప్రాణము మనస్సు కూడ నీవు కాదు. చైతన్యము లేక జ్ఞానము ఒక్కటియే నేను అను 
స్పురణమునందు నిత్యముగ నిలిచియున్నది. తక్కినవి ఏవియు నిలుచుట లేదు. కావున సర్వమును 
తెలిసికొనుచున్న జ్ఞానము మాత్రమే నీవు. ఎప్పుడో ఎక్కడనో కాదు; ఇప్పుడే ఇక్కడనే నిదృష్టిని 
బహిర్విషయములనుండి మరలించి కేవలజ్ఞాన మాత్రముగనున్న యాత్మను చూడుము. ఉత్తమమైనబుద్ద్ధి కలవారు 
గురువు ఉపదేశించినవెంటనే స్వరూపమును చూచుచున్నారు. 


మజియొక విషయమును గమనింపుము. చక్షుస్సు అంనగా శరీరమునందు కన్పించుచున్న కన్ను కాదు. 
స్వప్నమునందు ఈ కన్ను ఉండదు. కాని అక్కడ మనస్సుతో చూచుచునే యున్నావు. కావున మనసే స్స ముఖ్యమైన 
చక్షుస్సు. ఎందువల్ల ననగా నీవు ఏదేని ఒకవస్తువును చూడందలచుకొన్నప్పుడు మనస్సును ఆవస్తువునందు 
నిలిపినప్పుడే అది నీకు గోచరించుచున్నది. అట్లుకాక మనస్సు వేజటోక విషయమునందు లగ్నమై యుండి 
చక్షురింద్రియములోనికి వచ్చి నిలువకున్నచో ఎదుటనున్న వస్తువు కూడ సరిగా కన్పించదు. శ్రోత్రము మొదలుగా 
చక్కినయింద్రియములవిషయము కూడ ఇంతే. మనస్సు వానితో కూడియున్నప్పుడే ఆయింద్రియములు 
విషయములను గ్రహింప(గలవు; లేకున్నచో గ్రిహింపలేవు. కావుననే ఏదేని ఆలోచనమునందు మనస్సు గాఢముగ 
లగ్నమై యున్నప్పుడు ఎవరైనను దగ్గరికి వచ్చి మాటాడినను. "అయ్యా! ఏమి అనుకోవద్దు. నా మనస్సు ఎక్కడనో 
ఉన్నది. అందువలన నీవు వచ్చుటను నేను గమనింప లేదు. నీవు అన్నదియు నాకు వినబడలేదు." అని చెప్పుట 
సంభవించుచున్నది. కావున సకలేంద్రియములకు గ్రహణశక్తి నిచ్చుచున్నది మనస్సే. ఇట్లే మనస్సువలననే 
సుఖదుఃఖములు భాసించుచున్నవి. మనస్సు సుఖమునందు మగ్నమై యున్నప్పుడు దుఃఖము కాని, 
దుఃఖమునందు మగ్నమై యున్నప్పుడు సుఖము కాని భాసించుట లేదు. కావున ఏవస్తువుయొక్క స్వరూపము 
నైనను మనము గ్రహించవలెన నని యనుకొన్నప్పుడు మనస్సును ఇతర విషయముల నుండి మరలించి 
ఆవస్తువునందు నిలిపినప్పుడే అది గోచరించుచున్నది. అట్లే ఆత్మస్వరూపమును గ్రహించునప్పుడు కూడా మనస్సును 


ఇతరములైన సకలవిషయములనుండి మరలింపవలయును. మనస్సు విషయములపై ప్రసరింపకుండ నిలిచిన 
చాలును. అది తతక్షణమే శుద్దమైన ఆత్మను భాసింపంజేయును. 


ఇచ్చట ఒకవిషయమును చెప్పెదను శ్రద్దగా వినుము. చిదాత్మమనస్సునకు ఆగోచర మగును; గోచరము కూడ 
అగును. ఈవిషయమున శ్రుతులను ఆగమములను విమర్శించువారు చాలమంది భ్రాంతి నొందుచున్నారు. 
వెలుపలనున్న వస్తువులు మనస్సునకు గోచరించుటలో రెండుదశలున్నవి. దేనిని చూచుచున్న మో దానియందుతప్ప 
మనస్సు ఇతరవస్తువులందు ప్రసరింపకుండుట మొదటిదశ. తరువాత ఆవస్తువునందే ఆసక్తితో నిలిచియుండుట 
రెండవదశ. ఇతర వస్తువులయందు దృష్టి ప్రసరింపకుండుట ఎంత ఆవశ్యకమో చూచుచున్న వస్తువునందు దృష్టి 
ఆసక్తితో నిమగ్నమగుటయు అంతేఆవశ్యకము. ఇతరవస్తువులనుండి దృష్టిమరలినను చూచుచున్న వస్తువునందు 
ఉదా సీనత తాటస్థ్యము ఏర్పడినచో దృష్టి ప్రసరింపలేక పోయినచో (8600౧103 blank) ఆవస్తువు సరిగా భాసింపదు. 
ఆందువలన మనము చూచుచున్న వస్తువునందు దృష్టి ఆసక్తమగుట ఆవశ్యకము. ఇట్లు వెలుపలనున్న వస్తువులను 
గ్రహించుటలో మనస్సునకు ఈ రెండుదశలలో రెండువ్యాపారములు ఆవశ్యకి మగును. ఆత్మచైతన్యమును 
భాసింపంజేయుటకు మాత్రము రెండువ్యాపారము లక్కటి లేదు. మనస్సు ఇతర వస్తువులనుండి మరలివచ్చుట 
ఒక్కటియే చాలును. అది ఆవిషయములనుండి వెనుకకు వచ్చినంతనే ఆత్మ భాసించును. అద్దములో కన్పించుచున్న 
ప్రతిబింబములలో ఒకదానిని చూడవలయు నన్నచో తక్కినవానిని వదలి దృష్టిని దానియందే నిలుపుట ఆవశ్యకము. 
కాని అద్దమునందు అంతటను ఎల్లప్పుడు వ్యాపించి యుండునట్టి ఆకాశప్రతిబింబమును చూచుటకు ఇతర 
ప్రతిబింబముల నుండి దృష్టి మరలించిన చాలును. వెంటనే ఆకాశ ప్రతిబింబము గోచరించును. దానిపైచూపు 
నిలుపుటకు ప్రత్యేక ప్రయత్న మక్కటి లేదు. దాని నంతవజకు కప్పుచున్న ప్రతిబింబములనుండి దృష్టి మరలించుట 
యన్న యొక్కప్రయత్నముచేతనే అద్దమునంతను ఎప్పుడును వ్యాపించియున్న యాకాశము గోచరించును. అట్ల 
ఆత్మ గోచరించుటకు కూడ రెండు యత్నములు అక్కటిలేదు. సకలపదార్థములయందువలె మనస్సులో కూడ 
నిండియున్నది ఆత్మయే. ఆవరించియున్న విషయము లన్నియు తొల(గినంతనే మనస్సునకు స్వరూపమైన ఆత్మ 
భాసించును. బావి తవ్వునపుడు మట్టిని తొలగించుటకు ప్రయత్నము కావలమును కాని నీటికొణకు 
ప్రయత్నింపనక్కటిలేదు. అది మట్టిమడుగున సిద్ధముగనే యుండును. కావున చిదాత్మ గోచరించుటయందు మనస్సు 
సకల విషయములనుండి వెనుకకు మరలుటయే ఆవశ్యకము. ఇతర వస్తువు విషయమున దానిని చేరునట్లు. తన్ను 
తాను చేరుట అన్నది లేదు. ఏవస్తువును ఇంద్రియముద్వారా మనస్సుచేరి తెలిసికొనుచున్నదో అది మనస్సునకు వేద్య 
మగును. అట్లు మనస్సు ఆత్మవిషయమున వెలుపలికి పోనక్కణ లేదు. కావుననే మనస్సునకు ఆత్మ అవేద్య మని 
చెప్పంబడుచున్నది. ఈకారణముచేతనే శుద్ధమైన మనస్సే వేద్యమైన యాత్మతత్త్వ మని చెప్ప(బడచున్నది. 
సకలవిషయములనుండి తొలగి నిలుచుటయే మనస్సునకు శుద్ధి. ఈశుద్ధియే తత్త్వజ్ఞానమునకు పరమసాధనము. 
ఎంతవటికు మనస్సు శుద్ధము కాదో అంత వజికు జ్ఞాన మెట్లు కలుగును? మనస్సు శుద్ధమైనచో జ్ఞానము కలుగకుండ 
నెట్లుండును? కర్మానుష్ణానము ఉపాసనము వైరాగ్యము మొదలగు సాధనము లన్నియు మనస్సునకు శుద్ధి 
కలిగించుటకే ఉపయోగించుచున్నవి. వాని కన్నింటికి అదియే ఫలము. కావున శుద్ధమైన మనస్సుచేతనే ఆత్మ 
భాసించుచున్నది." 


అంతట అష్టావక్రుడు ఇట్లు ప్రశ్నించెను. "మహారాజా! సకల విషయములనుండి మనస్సు మరలినంతనే కేవలమైన 
యామనస్సు చేతనే ఆత్మ భాసించు నని చెప్పితివి. గాధనిద్రయందు మనస్సు విషయములతో సంబంధము నొందక 
కేవలముగా నుండును. కావున సుషుప్తి మాత్రముగనే కృతార్థత కలుగుచుండగా ఇతసాధనములతో పని 
యేమున్న ది?" 


జనకుండిట్లు సమాధానము చెప్పెను. "నిజమే. నిద్రలో మనస్సు విషయములతో సంబంధమును పొందదు. కాని అది 
అప్పుడు నిద్రలో లీన మగును. అప్పుడు వస్తువును భాసింపంజేయు నట్టి దాని శక్తియు పనిచేయదు. అప్పుడు 
ఆశక్తియు దానియందే లీనమై యుండును. అట్టిమనస్సు ఆత్మను ఎట్లు భాసింపంజేయంగలదు? అద్దముపై కాటుకను 
పూసినపుడు దానియందు ఇతరవస్తువులు ప్రతి బింబింపకుండ నున్నంతమాత్రమున ఆకాశము దానియందు 
ప్రతిబింబింపదు. అట్ల నిద్రచేత ఆవరింపంబడిన మనస్సు విషయములతో సంబంధమునుపొందకుండినంతమాత్రమున 
ఆత్మను భాసింప(జేయ(జాలదు. ఆసమయమునం దది విషయములను గ్రహించుటకు ఎట్లు అయోగ్యమై యున్నదో 


అట్టే ఆత్మను భాసింపంజేయుటకును ఆయోగ్యమే యగుచున్నది. నిద్రలో తమస్సుచేత ఆవరింపంబడిన మనస్సు వలన 
కూడ ఆత్మ భాసించుట సంభవ మైనచో మట్టిగోడవలన కూడ అది భాసింపవలసియుండును. కావున 
శుద్దమైయోగ్యమైన మనస్సునకే ఆది భాసించును. యోగ్యత లేకుండుటవలననే అప్పుడే పుట్టిన శిశువు యొక్క 
మనస్సునందు ఏదియు భాసించుట లేదు. అద్దమునకు మసిపూసినచో ఆమసియొక్క ప్రతిబింబము అద్దమునందు 
వ్యాపించియుండును. ఆప్రతిబింబము మనకు కన్పింపదు. వస్తువు అద్దమునకు ఎదురుగా ఎడముగా నున్నప్పుడు 
మనకు ఆవస్తువుయుక్క ప్రతిబింబమును అద్దములో చూచుటకు అవకాశము ఉండును. అట్లుకాక మసి అద్దమునకు 
అత్యంతము సన్నిహితముగా ఉండుటచే దానియొక్కప్రతిబింబమును చూచుటకు మనకు అవకాశము కలుగుట లేదు. 
కాని అంతమాత్రమున ఎదుటనున్న వస్తువును తనయందు ప్రతిబింబింపజేసికొనుట అను స్వభావము అద్దమునకు 
పోయిన దని చెప్పంజాలము. అప్పుడు మసియొక్క ప్రతిబింబముచేత అద్దము నిండిపోయిన మటీ యొక 
వస్తువుయక్క ప్రతిబింబమును గ్రహింప లేకున్నది అని మాత్రమే చెప్పవలసియుండును. అట్లే నిద్ర ఆవరించినప్పుడు 
దాని ప్రతిబింబముచేత మనస్సు నిండిపోయి ఇంకొక వస్తువుయొక్క ప్రతిబింబమును గ్రహింపలేనిస్థితియందు 
ఉండును. అందువలన అప్పుడది ఆత్మస్వరూపమును కూడ గ్రహింపలేదు. అది నిద్రయొక్క ప్రతిబింబమును 
గ్రహించుచుండుటవలననే మేల్కొన్న వాడు "నేను సుఖముగా నిద్రించితిని" అని స్మరించుచున్నాండు. దేనిని పూర్వము 
అనుభవించితిమో దానిని ఇప్పుడు స్మరింతుము, అనుభవింపని దానిని స్మరించుట అసంభవము. కావున 
సుషుప్తియందు నిద్రయొక్క ప్రతిబింబమును గ్రహించుచు మనస్సు తన్మయమై అన్యవస్తువును గ్రహింపలేకున్న 
దనుట స్పష్టము. 


ప్రకాశము విమర్శ అని మనస్సునకు రెండుదశలు కలవు. వెలుపనున్న పస్తురూపమును మాత్రమే గ్రహించుట 
ప్రకాశము. ఆరూపమునుగూర్చి వెంటనే మనస్సులో పుట్టునట్టి యాలోచనము విమర్శ, మొదటిదశలో ఇది యేదో 
ఒకవస్తువు అను సామాన్య జ్ఞానము మాత్రమే యుండును. రెండవదశలో "ఇది చెట్టు. ఇది పండు" అని 
భిన్నశబ్దములతో వస్తువులయుక్క విశేషజ్ఞానము కలుగును.  ప్రతివస్తువువలన  మొదట(గలుగుచున్న 
సామాన్యజ్ఞానమును ప్రకాశ మని నిర్వికల్ప మనియు చెప్పుదురు. భిన్నశబ్బములతో వస్తువులవలన కలుగుచున్న 
విశేషజ్ఞానమును విమర్శ అని సవికల్పమనియు చెప్పుదురు. విమర్శజ్ఞానము అభినవము స్మృతి అని రెండు 
విధములు. మొదటిసారి ఒకవస్తువును చూచినప్పుడు "ఇది యిట్టిది. దీనిని మామిడిపండు అందురు" అని మొదటి 
అనుభవముచేత కలుగు జ్ఞానము అభినవము. రెండవసారి అటువంటిపండునే చూచి గాని తిని గాని "ఓహో ఇది 
మామిడిపండు" అని మొదటియనుభవమును స్మరించుటవలన కలుగుజ్ఞానము స్మృతి. 


మనస్సునకు ప్రకాశము విమర్శ అనునీరెండు శక్తులు ఎప్పుడును ఉండును. సాధారణముగా వస్తువుయొక్క రూపము 
ప్రకాశించి నంతనే మరుక్షణమున "ఇది యిట్టిది. ఇది పండు" అను విమర్శ జ్ఞానముకలుగును. ఈరెండు దశలకు 
మధ్యనున్న యంతరము అత్యంతము సూక్ష్మ మగుటచే గోచరముకాదు. అయినను అంతరము మాత్ర ముండును. నిద్ర 
మనస్సునందు ప్రకాశించుచున్నప్పుడు "ఇది నిద్ర" అను విమర్శజ్ఞానము వెంటనే పుట్టదు. విమర్శజ్ఞానములేని 
యాప్రకాశదశ నిద్ర కొనసాగినంతవటి కుండును. విమర్శజ్ఞానములేని యాస్థితిని మూఢదశ యని కూడ చెప్పుదురు. 
మెలకువ వచ్చినంతనే పెక్కు వస్తువులయొక్క విమర్శజ్ఞానము కలుగుచుండును. అందు వలన జాగ్రద్దశను 
అమూఢదశ అనియు చెప్పుచున్నారు. ఇట్లే దీపముయొక్క ప్రకాశము నిబిడముగా నున్నను దానియందు 
విమర్శజానము లేకుండుటచే దీపము మొదలగువానియొక్క ప్రకాశమును కూడ మూఢ మనియే చెప్పుచున్నారు. 


ఆత్మయందు సంకోచ మేర్పడి వెలుపల ఏదో యున్నట్లు మొదట తోంచయుట ఏది కలదో అదియే మాయ లేక అవ్యక్తము 
అని చెప్పియుంటిని. ఆయవ్యక్తమీ జగత్తు అను చిత్రము భాసించుటకు ఆధారమైన గోడవలె నున్నది. అదియే నిద్ర, 
దానియందు నామ రూపములతో ఏదియు వ్యక్తము (Manifest) కాదు కావున దానిని అవ్యక్తమనుచున్నాము. అందు 
ఏదియు భాసింపకుండుటవలననే దానిని మహాశూన్య మనియు చెప్పుచున్నారు. నిద్రనుండి లేచినతరువాత 
"నాకేమియును తెలియ లేదు" అని స్మరించుచున్నాము కాంబట్టి సుషుప్తియందు "ఏదియు లేకుండుట" (Absence 
of every thing) అన్నది మనస్సునందు ప్రకాశించుచునే యున్నది. "అయ్యా! నిద్ర యందు మనస్సు విలీన మగు 
నని యితరులు చెప్పుచున్నారు. మీరు నిద్రయందు మనస్సు నిద్రాప్రకాశనిబిడమై యుండు ననుచున్నారు. 
ఈరెండును ఎట్లు కుదురును? అని యందు వేని వినుము. నిద్రయందు మనస్సు ప్రతిక్షణభిన్నములైన 


పరిణామములను పొందక నిర్వికల్పముగా నిశ్చలముగా నుండుటచేత అది విలీనమై యుండు నని వారు 
తలంచుచున్నారు. నిద్రను తనయందు ప్రతిబింబింపంజేసికొనుచు మనస్సు ప్రకాశస్థితియందు ఉండునవి మేము 
చెప్పుచున్నాము. కావున ఎట్లు చెప్పినను వస్తుస్టితియందు భేదము లేదు. జాగ్రద్దశలో కూడ వస్తువును చూచిన 
తొలిక్షణమునందు మనస్సు ప్రకాశేమును మాత్రమే పొంది విమర్శను పొందక లీనమైయుండును, కాని 
మబుక్షణముననే ఆస్థితి వికల్పజ్ఞానములయొక్క పరంపరచేత మాయమై పోవుచున్నది. 


నాయనుభవము ననుసరించి నీకొక రహస్యమును చెప్పెదను వినుము. ఈవిషయమున విద్వాంసులుకూడ భ్రాంతి 
నొందుచున్నారు. నిర్వికల్పసమాధియందు నిద్రయందు వస్తుదర్శన క్షణమునందును ప్రకాశము దట్టముగా నుండుట 
సమానమే. చిదాత్మ  స్వప్రకాశమాత్రముగా నుండుట నిర్వికల్పసమాధి. మనస్సు _అవ్యక్తమాత్రముగా 
ప్రకాశించుచుండుట నిద్ర, చెట్టు తీగె మొదలగు పదార్థములు నామరూపరహితముగా వస్తువు మాత్రముగా 
మనస్సునందు ప్రకాశించుట వస్తుదర్శనము. ఈమూండింటియందును, "ఇది యిట్టిది" అని శబ్బములతో విమర్శనము 
ఉండదు; ప్రకాశమే నిబిడముగ నుండును. వీని యందు ప్రకాశనిబిడత్వము సమానమే యైనను వీనికి అనంతరము 
కలుగుచున్న విమర్శనమునందు బేధ మేర్పడుచున్నది. అందువలననే ఇవి భిన్నస్థతులుగా నున్నవి. సమాధి 
ముగిసినంతనే, "నేను ఇంత కాలము ఊరకయుంటిని'' అని విమర్శ ఆరంభ మగును. నిద్ర ముగిసినంతనే "నా 
కేమియు తెలియలేదు" అని విమర్శ ఆరంభ మగును. వస్తుదర్శనము ముగిసినంతనే "ఇది చెట్టు, ఇది తీగె" అని 
విమర్శ ఆరంభ మగును. ఈవిమర్శల భేదములవలననే "ఇది సమాధి". "ఇది నిద్ర", "ఇది వస్తుదర్శ్భనము" అని 
బేదములను గ్రహించుచున్నాము. అట్టే సమాధియందు కేవలచైతన్యము, నిద్రయందు అవ్యక్తము, 
వస్తుదర్శనమునందు వస్తుమాత్రము అని భిన్నవిషయములు భాసించుచున్నను, ప్రకాశము మాత్రము 
మూండింటియందును నిర్వికల్పముగా నిబిడముగా నుండును, సామాధి సుషుప్తి చాలసేపు ఉండనవి యగుటచే అవి 
ముగిసిన తరువాత ఎల్లరను వానిని గుర్తించుచున్నారు. వస్తుదర్శనము క్షణకాలము మాత్రమే యుండునది యగుటచే 
దానిని అందజును స్పష్టముగా గుర్తింపలేకున్నారు. అట్లే సమాధి నిద్ర కూడ ఒక్కొక్కప్పుడు క్షణకాలములో 
వచ్చిపోవుచుండును. అప్పుడు సూక్ష్మదృష్టి కలవారు నిద్ర పరిచితమైన దగుటచే "క్షణములో నిద్ర వచ్చినది" అని 
గుర్తించుచున్నారు. అట్లు క్షణకాలము సమాధి కలిగినప్పుడు దానియొక్క పరిచయము అంతకుపూర్వము లేనివారు 
"కణములో సమాధి కలిగినది" అని గుర్తింపలేకున్నారు. అయ్యా! వ్యవహారదశలయందు సకలప్రాణులకును 
సూక్ష్మముగా సమాధిస్టితులు కలుగుచుండును, ఆస్టితియొక్క పరిచయము లేకపోవుటచేత అవి సమాధిస్టితు లని 
వారికి తోంచవు. జాగ్రద్దశలో మనస్సులో విమర్శ పుట్టకున్నచో అచి సమాధి యగును. విమర్శ లేకుండుటయే సమాధి. 
కావుననే సుషుప్తియందు వస్తుదర్శనమునందును సమాధి యున్నది. కాని అది ముఖ్యసమాధి కాదు. సుషుప్తి 
యందు నిద్ర వస్తుదర్శనము నందు నామరూపసంస్కారములు సన్నిహితములై యుండుటయే అందులకు హేతువు. 
నిద్రనుండి లేచినవాండు "నా కేమియు తెలియ లేదు" అని స్మరించుచున్నాండు. అనగా నిద్రయందు సకలదృశ్యముల 
యొక్క అభావముయొక్క అనుభవమును (EXperience of the absence of every thing) 
పొందుచున్నా(డన్నమాట. ఆయభావజ్ఞానమే అవ్యక్తము. సృష్టియొక్క ఆరంభమునందు ఆత్మకు వెలుపల ఏదో 
ఉన్నట్లు మొదట పుట్టినదే ఈయవ్యక్తము. ఇదియే చిదాత్మ యొక్క జడశక్తి. ఈజడశక్తితో కూడిన సుషుప్తి సమాధి ఎట్లు 
కాగలదు? అనాత్మ విషయములనుండి మరలిన మనస్సు చిదాత్మాకారముతో నుండుట సమాధి. ఇందు జడశక్తికి 
ఆవకాశము లేదు. సమాధియందు ప్రకాశించునట్టి చైతన్యశక్తి బ్రహ్మరూపిణి. దాని యందు దేశకాలములు భావింపవు. 
దేశకాలములకు అతీతముగా సకలముయొక్క అస్తిత్వము అప్పుడు భాసించుచుండును. అందువలన అది 
నిద్రయందువల అభావజ్ఞానముకాదు; అది భావజానమే. కావున సుషుప్తి మాత్రమున కృతార్థత లేదు." 


ఇది వష్టావక్రజనకసంవాదమున పోడశాధ్యాయము. 


పదునేడవయధ్యాయము - సమాదిస్థతివివరణము 


జనకుండు చెప్పినది విని అష్టావక్రుండు మరల ఇట్లు అడిగెను. "మహారాజా! వవ్యహారదశలయందును నిర్వికల్పములు 
స న న! అయన సమాధిస్థితులు సూక్షమములుగా నుండు నని చెప్పితివి. అవి ఏదశలయందు 
సంభవించునో స్పష్టముగా చెప్పుము." 


జనకుండు ఇట్లు చెప్పెను. "ప్రియురాలిచేత మొదట గాఢముగా కౌంగిలింపంబడినప్పుడు పురుషుండు క్షణకాలము 
వెలుపల లోపల ఏ విషయమును ఎటుంగక నిద్రను పొందక నిశ్చలత నొందును. అది సమాధియే. అలభ్య 
మనుకొన్న వస్తువు అనుకొనకుండ లభించినప్పుడు నిద్ర లేకయే క్షణకాలము మనస్సునకు నిశ్చలత కలుగుచున్నది. 
అదియు సమాధియే. నిరయుడై సంతోషముతో ఎక్కడికో పోవుచున్నవానికి ఆకస్మికముగా మృత్యువువలె 
వ్యాఘ్రమో కాలసర్పమో ఎదురైనచో క్షణకాలము మనస్సు నిశ్చలమగును. అది సమాధియే. ఆరోగ్యవంతుండు 
కుటుంబభరణదక్షుండు అత్యంత ప్రియుండును అయిన కుమారుండు మృతి నొందె నని విన్నప్పుడు తండ్రికి వెలుపల 
లోపల ఏదియు తోచక మనస్సు క్షణము నిశ్చల మగును. అదియును సమాధియే. అనగా మహాసుఖము 
మహాభయము మహాదుఃఖుము ఆకస్మికముగా సంభవించినక్షణమునందు మనస్సు విమర్శను కోల్పోయి 
స్వరూపస్థితిని పొందును. ఇవి యన్నియు క్షణికములైన సమాధులు. ఇట్లి జాగ్రద్దశనుండి నిద్రలోనికి జాబునపుడు, 
నిద్రలో స్వప్నము ఆరంభ మగునపుడు, స్వప్నము ముగిసి నిద్ర పైకివచ్చునప్పుడు, నిద్ర ముగిసి జాగ్రద్దశలోనికి 
వచ్చునప్పుడు క్షణకాలము మనస్సు దేనిని గ్రహింపక విమర్శరహితమై సమాధిస్టితి నొందును. దూరమునందున్న 
ఏదేని ఒకపదార్థమును ఏకాగ్రమగు బుద్దితో చూచుచున్నప్పుడు మనస్సు దీర్ణమై దేహమునందు దేహరూపముగా 
ఆపదార్దమునందు ఆపదార్దరూపముగా" ప్రసరించును. దేహమునకు ఆపదార్థమునకు నడుమ పెద్దత్రాడువలా 
ప్రసరించీయున్న మనస్సు 'పేర్రూపమును పొందక నిర్వికల్పముగా నుండును. ఆవిధముగా కేవలమైన మనస్సును 
(Pure Mind) చూచుచుందుము. 


ఇంత ఎందుకు? ఒకమాట వినుము. ఈవ్యవహార మంతయు భిన్నములైన ఖండజ్ఞానముల (Pieces of 
knowledge) సముదాయముగా జరుగుచున్నది. బెట్టునందు ఒకఖండజ్ఞానము, పండునందు మజియుక 
ఖండజ్ఞానము కలుగును. ఈఖండజ్ఞానము లన్నియు తరంగముల వంటివి. తరంగములకు లో పలనున్న అఖండమైన 
జలమువలా వివిధఖండజ్ఞానములకు ఆధారముగానున్న యేకరూపమైన జ్ఞానము వ్యవహారమునందు ఎవరికిని 
స్పురింపదు. ఈకారణముచేతనే క్షణక్షణమునకు మాజుచున్న జ్ఞ జానప్రవాహము (Flow of knowledge) ఆత్మ అని 
కొందటు, అట్టిజ్ఞానప్రవాహము ఆత్మకు ధర్మమైన బుద్ది యని మటీకొందరు ఆచార్యులు స వ 
ఆక్షణికజ్ఞానముల ప్రవాహములో ఒకక్షణికజ్ఞానమునకు “మటియొకక్షణికజ్ఞానమునకు మధ్యలో మనస్సునకు 
నిర్వికల్ప దశ ఉన్నది. కావున తెలిసికొనగలిగినవానికి వ్యవహరమునందు “కూడ ప్రతిక్షణము సమాధి యున్నది. 
ఇతరులకు అది కుందేటికొమ్మువలె అసంభవముగానే తోచును." 


అది విని అష్టావక్రుడు మరల ఇట్లు అడిగెను. "వ్యవహారము నందు ఉన్నవారికి కూడ సమాధి సంభవమైనచో 
సంసారము ఎట్లు జరుగచున్నది? సుషుప్తియందు జడమైన అవ్యక్తము భాసించుచుండుటవలన ఆదశయందు 
కృతార్థత లేదు. కాని యిప్పుడు మీరు చెప్పుచున్న నిర్వికల్పదశ సమాధియే కదా! అందు శుద్ధమైనచైతన్యమే 
భాసించుచుండును. ఆచైతన్యము సకలమైన యజ్ఞానమును నశింపజేయును. అట్టి నిర్వికల్పసమాధి కలిగినవానికి 
మరల సంసార మెట్లు సంభవించును.?" 


జనకుండిట్లు చెప్పెను. "ఈసంసారము అనాదిగా సుఖదుఃఖ ప్రవాహరూపమున మహాస్వప్నమువల్‌ ఎల్లరచేతను 
అనుభవింపంబడుచున్నది. దీనికి మూలమైన యజ్ఞానము జ్ఞానముచేతనే తొలంగునని విద్వాంసులచేత 
నిశ్చయింపంబడినది. సవికల్పజ్ఞానమే ఆయజ్ఞానమును' తొలగించును. నిర్వికల్పజ్ఞానమువలన ఆయజ్ఞానము 
నశింపదు. నిర్వికల్పజ్ఞానము, “చీకటికి వెలుంగువలె, దేనికిని విరోధి కాదు. చిత్రవిచిత్రములైన బొమ్మలకు గోడ 
ఆధారముగా నున్నట్లు వికల్పజ్ఞానములకు అన్నింటికిని నిర్వికల్పజ్ఞానము ఆధారముగా నున్నది. ప్రతిబింబములు 
లేని యద్దమే కేవలమైన యద్దమైనట్లు, వికల్పములేని జ్ఞానమే కేవలజ్ఞానము. దానియందు ఎన్ని విధములైన 
వికల్పములు వస్తువుల వివిధత్వమునుబట్టి భాసించుచున్నను అది ఏవికల్పమును అడ్డగింపదు. అద్దము 
ఏప్రతిబింబమును అడ్డగింపదు కదా! సంసారమునకు మూలమైన యజ్ఞానము కూడ ఒకవికల్పజ్ఞానమే. 


ప్రతిబింబమును అద్దము అడ్డగింపలేనట్లు కేవలజ్ఞానము కూడ తనయందు ప్రతిబింబించుచున్న యీవికల్పజ్ఞానమును 
అనగా అజ్ఞానమును అడ్డగింపదు. కావుల కేవలజ్ఞానముచేత అజ్ఞానము తొలగదు. 


సంసారమూలమైన యజ్ఞానము కార్యకారణరూపమున అనేక విధములుగా నున్నది. ఆత్మయందు పూర్ణత్వము 
తోంచకుండుట కారణమైన యజ్ఞానము. విభాగములులేని యాత్మ పూర్ణమే అగును. అయినను కారణమైన 
యీయజ్ఞానము ఆత్మయందు పూర్ణత్వము తోంచకుండటేసి, ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను" అను తలంపును 
లింగిచుచు దేశము కాలము ఆకారము  అనువిభాగములను పుట్టించుచున్నది. ఈయజ్ఞానవృక్షమున 
చిగురుటాకులవలె "దేహము నేను" అను భావము మొదలుగా సంసార మంతయు పెంపొందుచున్నది. మూలమైన 
యజ్ఞానము తొలంగిననే తప్ప సంసారము తొలగదు. "ఆత్మ పరిపూర్ణము" అను విజ్ఞానముచేత తప్ప అజ్ఞానము 
తొలగదు. ఆపూర్ణాత్మయొక్క విజ్ఞానము పరోక్ష మని అపరోక్షమని రెండువిధములుగా నున్నది. గురుముఖముగా 
శాస్త్రములవలన కలుగుజ్ఞానము “పరోక్షము. ఇది మోక్షమను పురుషార్ధమునకు సాక్షాత్తుగా కారణము కాదు. 
గురువువలన శాస్త్రము “ననుసరించి పొందిన జ్ఞానము "ఇది నిజమే" అను విశ్వాసమాత్రముగనే యుండును; 
అనుభవమునకు రాదు. అందువలన అది మోక్ష రూపమైన ఫలమును కలిగింపదు. సమాధీయొక్క పరిపాకమువలన 
కలుగునట్టి విజ్ఞానమును అపరోక్షజ్ఞాన మందురు. అదియే కార్యమైన (effect) ప్రపంచమును కారణమైన 
యజ్ఞానమును (౮౭౮56) నశింపజేసి మోక్షఫలమును ఇచ్చును. 


గురుముఖముగా శాస్త్రమువలన కలుగు పరోక్ష జ్ఞానము ముందుగా ఉండినప్పుడే సమాధివలన విజ్ఞానము కలుగును. 
అందువలన శాస్త్రజ్ఞానము లేనివారికి సమాధి కలిగినను దానివలన ప్రయోజనము లేదు. మాణిక్య మనంగా ఎట్టుండునో 
తెలియనివాండు "క శాగారమునందు ఆమణిని చూచుచున్నను "ఇది మాణిక్యము" అని గ్రహింపంజాలండు. మణినికూర్చి 
విని తెలిసికొన్న వాడు కూడ దానియందు దృష్టి యుంచి పరిశిలించినచో "ఇది మాణిక్యము" అని గ్రహింపంగలండు. 
మణిజ్ఞానమునందు మటియొకండు ఎంత నిపుణు(డైనను దాని యందు దృష్టిని నిలుపకున్నచో అది మణి యని 
గ్రహింపంజాలండు. కావున విజ్ఞానమునకు ఫలముగా లభించునట్టిదానిని మూఢు(డు అజ్ఞానమువలన పోందంజాలండు. 
పండితులు విజ్ఞానవంతులైనను దాని యందు దృష్టినుంచని కారణముచేత ఆఫలమును పొందంజాలరు. 
శుక్రనక్షత్రమునుగూర్చి తెలియనివాడు ఆతారను ఎన్నిదినములుగా చూచుచున్నను "ఇది శుక్రతార" 
అనిగ్రహింప(జాల(డు. మటియొక(డు దానినిగూర్చి విని యున్నను దానియందు దృష్టి నుంచక పోయినచో దానిని 
గ్రహింపంజాలండు. ఆశుక్రతార ఏదిక్కులో ఎచ్చట ఏయాకారణముతో నుండునో తెలిసికొన్నతరువాత శ్రద్దతో "నేను దీనిని 
తెలిసికోవలె" అని నిశ్చయించి ఏకాగ్రతతో ఎవండు పరిశీలించునో అట్టి బుద్దిశాలియే దానిని "ఇది శుక్రతార" అని 
గుర్తింపగలండు. కావున అజ్ఞానముచేత మూఢులు, శ్రద్దలేకపోవుటచే భండీతులును సమాధిదశలను పొందుచుండియు 
ఆదశలలో ఆత్మను గుర్తింపలేకున్నారు. పెరటిలో నీధి యున్నను దానిని గుర్తింపలేక భికాటనము చేయుచుండు 
దౌొర్బాగ్యులవలె ఇట్టివారందటును సమాధిస్థితులను కలిగియుండియు వానివలన ప్రయోజనమును పొందలేకున్నారు. 
ఈకారణముచేతనే శిశువులకు అజ్ఞానము తొలంగకపోవుటవలన ఎల్లప్పుడు నిర్వికల్పస్టితి యున్నను వారికి 
దానివలన కలుగవలసిన ఫలము కలుగుట లేదు. 


కాబట్టి "ఆత్మఇట్టిది" అని దానినిగుర్తింపంజేయునట్టి శాస్త్రజ్ఞానమే. అనగా సవికల్పజ్ఞానమే, సంసారమునకు 
మూలమైన యజ్ఞానమును తొలంగింపంగలదు. ఎన్నోజన్మలయందు నిష్కామముగా చేసిన పుణ్యకర్మలచేత ఆత్మదేవత 
సంతుష్టురా లగును. ఆదేవత సంతుష్టురా లై నప్పుడే మోక్షమునందు కోరిక కలుగును. లేకున్నచో కోట్లకొలది 
కల్పములు జరుగుచున్నను మోక్షము కావలయు ననుకోరిక కలుగదు. కోట్లకొలది జస్మలయందు చేతనత్వముతో 
జన్మించుట దుర్లభము. అందును మనుష్యజన్మము ఇంకను దుర్లభము. మనుష్యులలో కూడ సూక్ష్మబుద్ది కలవాడై 
జన్మించుట పరమదుర్లభము. నీవేగమనింపుము. సృష్టియందు స్థావరములలో నూటివవంతు కూడ జంగమములు 
లేవు. జంగమములలో నూజవవంతు కూడ మనుష్యులు లేరు. వారిలో కూడ మంచిని చెడును పుణ్యమును 
పాపమును గుర్తింపక పశువులతో సమానముగా నుండువారు కోట్లకొలందిగా నున్నారు. పాండిత్యగర్వముతో 
ఈలోకమునందు స్వర్గాదిలోకములందును భోగములను కోరుచు పైకి క్రిందికి రాకపోకలు చేయువారు కూడ 
కోట్లకొలదిగా నున్నారు. పండితులలో కొందటు వివేకవంతులు తత్త్వమును _ గ్రహింప(బూనుకొన్నను 
మలినసంస్కారములప్రాబల్యముచేత అద్వితీయమైనయాత్మను గ్రహింప(జాలరు. పరమేశ్వరునియొక్క మాయచేత 


అంధులైనవారికి భాగ్యహీనులైనవారికి అ ద్వైతజ్ఞానము బుద్ది కెక్కదు. బుద్దిశక్తిచేత దానిని గ్రహింప(గలిగినను కొందటు 
దౌర్భాగ్యులు "విషయాకారమును. పొందని కేవలదైతన్య మెట్టుండును? ఉన్నదో కుండ చట్టి మొదలగువానివలె ఏల 
గోచరము కాదు? కావున లేదు?" అని యిట్టి కుతర్కములతో దానిని తిరస్యరించుచుందురు అహో! భగవంతురాలైన 
మాయయొక్క ప్రభావ మేమని చెప్పుదును; చేతికి దొరికిన చింతామణిని, "ఇది మణి యగునో కాదో" అని 
సంశయించుచు పారవేయినట్టివానివలె పండితులు కూడ ఆత్మను చూచుచుండియు మాయ చేత మోహితులై 
కుతర్కములు చేయుచు దానిని వదలి వేయుచున్నారు. పరదేవతయొక్క అనుగ్రహమును పొందినవారు మాత్రము 
మాయ నుండి తప్పించుకొని శ్రద్ధతో సరియైనతర్కముతో విచారించి అద్వితీయమైన పరమపదమును పొందుచున్నారు. 
ఆపదమును పొందుటకు క్రమమును చెప్పెదను వినుము. 


అనేకజన్మలలో చేసిన పుణ్యములవలన పరదేవతయందు భక్తి కలుగును. భక్తితో పరమేశ్వరిని ఆరాధించి 
ఆమెయనుగ్రహమును పొందినప్పుడు భోగములయందు విరక్తి ఆత్మతత్త్మమునందు ఆసక్తియు కలుగను. వైరాగ్యముతో 
శ్రద్దతో "ఆత్మతత్తంమునకు మించి పొందవలసినది ఏదియి లేదు, దానినే పొందవలౌ" అని నిశ్చయించి సద్గురువు 
నాశ్రయించినచో ఆయన గావించు బోధవలన అ రైత తత్తు తెలియును. "అద్వితీయమైన యాత్మ యున్నది" అని 
దృఢముగా తెలిసికొనుటయే పరోక్షజ్ఞానము. ఇట్లు తెలిసీకొనుట శ్రవణము. తరువాత శాస్తసమ్మతమైన తర్కముతో 
దృష్టాంతములతో విచారించి సంశయములను తొలంగించుకొనుట మననము. అట్లు మననముచేత నిశ్చయించుకొన్న 
యాత్మస్వరూపమును మనస్సునందు నిలుపుకొనుట ధ్యానము, మనస్సు చంచలమై ఆత్మస్వరూపము దానియందు 
నిలువకున్నచో తీవ్రముగ ప్రయత్నించి ప్రాణాయామాదిసాధనములను అవలంభించియైనను అత్యంతమైన ష్టటుదలతో 
అపరో కజ్ఞానము కలుగు వణకు ధ్యానమును కొనసాగింపవల. ఇదియే నిదిధ్యాసనము. "శుద్దమైన 
యాత్మస్వరూపముగా నామనస్సు చాలసేపునిలుచునుగాక" అని సంకల్పించి ఆసంకల్పిమును మటువకుండ 
సంస్కారరూపముగా మాటిమాటికి పైకితెచ్చుకొ నుచు ఆత్మతత్తమును మనస్సునందు నిలు పుకొను ప్రయత్నము 
ధ్యానము. ధాన్యముయిక్క అభ్యాసమునందలి యుతిశయయునిత. అనగా సంకల్పముయిక్క సంస్కారముయొక్క 
బలముచేత ఇష్టము వచ్చినంతసేపు మనస్సునందు ఆత్మస్వరూపమును నిలుపుకొనంగలుగట సవికల్పసమాధి 
అందురు. ఈసమాధిని కొ నసాగించుచున్నచో కొంతకాలమునకు సంకల్పసంస్కారములయొక్క  ప్రేరణలేకయే 
మనస్సునందు ఇష్టము వచ్చినంతసేపు ఆత్మస్వరూపము నిలిచియుండును. దీనిని నిర్వికల్పసమాది యందురు. 
దీనియందు పరమపదమైన యాత్మస్వరూపము అపరోక్షణుగా (Directly) గోచరించును. "ధ్యానముయొక్క 
పరిపక్వతయే నిర్వికల్పసమాది. అట్లు ఆత్మతత్త్వము గోచరించినతరువాత, సమాధిని వదలినమరుక్షణమున 
శాస్త్రమునందు చెప్పంబదినయాత్మతత్త, ము సమాధియందు గోచరించినయాత్మస్వరూపము, రెండును ఒకటియే, 
"శాస్త్రమునందు నిర్ణయింపంబడినయాత్మయే నేను (సో౭హమ్‌)" అని గుర్తింపవలెన. అట్లు గుర్తించుటను ప్రత్వయబిజ్ఞ 
యందురు. దానిచేత సంసారమునకు మూలమైన యజ్ఞానము సమస్తము నశించును. ఇందు సంశయము లేదు. 


మనస్సునందు వికల్పములు పుట్టకుండుటయే నిర్వికల్పస్టితి. ఆత్మస్వరూపము తప్ప మజిదేనిని మనస్సులో c 
జొర(బడకుండునట్లు చేసినచో వికల్పములు పుట్టవు. మనస్సు వివిధపదార్థములయొక్క ఆకారములను 
పొందుచుండుట వికల్పస్థితి. అది దేనిని బాసింపక ఏక రూపమున నిలుచుట నిర్వికల్పస్టితి. గోడమీంద బొ మ్మలను 
తుడిచి వేసినచో అది శుద్ధమైనట్లే మనస్సులో విక్లపములు లేకుండంజేసినచో అది స్వయముగా శుద్దమై నిర్వికల్ప 
మగును. ఇదియే పరమ పావనమైన పదము. మాయయొక్క ప్రభావముచేత పండితులు కూడ ఈవిషయమునందు 
భ్రాంతి నొందుచున్నారు. ఈపరమపదమును పొందందగినవారు మూండువిధములుగా నున్నారు. గురువువలన 
శ్రవణము చేయుచున్నప్పుడే, ఆయన ఒక్కసారి బోధించినంతనే, మనన నిదిధ్యాసనముతో మజుక్షణముననే 
ఆపదమును తెలిసికొనగలవారు ఉత్తములు. సాధనచేసి కొంతకాలమునకు తెలిసికొనంగలవారు మధ్యములు. 
చిరకాలము సాధనచేసి తెలిసికొనువారు అధములు. ఉత్తములకు పరమపదమును పొందుటలో క్లేశము యుండదు. 


వెనుక ఒకప్పుడు వేసవిలో వెన్నెలరాత్రియందు మద్యమును సేవించి ఉద్యానవాటికాప్రాంగణమున రత్నములచే 
అలంకరింపబడిన శయనమునందు ప్రియురాలిచే కౌంగిలింపంబడి యుంటిని. అప్పుడు ఆకాశమునందు పోవుచు 
సిద్ధపురుషులు అద్వితీయమైన యాత్మతత్త్వమును గూర్చి మధురముగా ప్రసింగిచుకొనుచుండిరి. ఆప్రసంగమును 


నేను వింటిని. వెంటనే నేను దానిని మననముచేసికొని ధ్యానించి నిర్వికల్పసమాధిని పొంది అర్హముహూర్తము 
(ఒక్కగడియ | 


= 24 నిముషములు) పరమాపావనమైన యాత్మతత్త మును తెలిసికొని ఆసమాధి స్థితియందే పరమానందసాగరమున 
తేలియాడుచు కొంత సేపు ఉంటివి. పిదప బాహ్యస్మృతిని పొంది ఆలోచించితిని. "అహో! ఇది అద్భుతముగా నున్నది; 
ఆనందామృతపూర్ణముగా నున్నది. చాల అపూర్వమైన స్థితిని (Most unusual state) పొందితిని. దీనియందు మరల 
ప్రవేశింతును. ఇంద్రపదవినుండి బ్రహ్మపదవి వజకును లభించునట్టి సుఖ మేదియును ఈసుఖములోని 
రవ్వంతభాగమునకు కూడ సమానము కాదు. ఇప్పటివటికును కాలము వ్యర్థముగా గడచినది. చింతామణులతో 
నిండిన నిధానము తమయింటిలోనే యుండగా దానిని తెలిసికొనలేక బిచ్చ మెత్తుకొనువారివలె లోకులు 
ఆత్మానందమును గుర్తింపలేక మహాశ్రమతో అల్పమైన బాహ్యసుఖమును పొందుచున్నారు. ఈబాహ్యసుఖముకొటికు 
ప్రయత్నము చాలును. ఇంక అనంతముగా ఆనందము నొసంగునాత్మనే ఎల్లప్పుడు పొందుదును. నూటీనదానినే 
మరల నూజుటవలె (పిష్టపేషణము) నిరుపయొగమైన యీవ్యవహారముతో నా కేమి పని? అవియే భోజనపదార్థములు 
అవియే పుష్పమాలలు శయనములు భూషణములు అన్నియు అవియే; వారేయవతులు; అవియే భోగములు. 
చద్దివంటకమువలా అవియే మరల మరల సేవింపంబడుచున్నవి. ఒకరిని చూచి మజీయొకరు చేయుయుండుటవలన 
అందటకును ఇది అలవాటైనది. అందువలననే నాకు ఏవగింపు కలుగుట లేదు." 


ఇట్లు నిశ్చయించుకొని నేను మరల అంతర్జుఖు(డ నగుటకు పూనుకొనుచుండగా మజియొక ఆలోచన కలిగెను. "అహో! 
ఏమి నా భ్రాంతి! సమాధియందు ఆనందపరిపూర్ణుడనై యుండిన నేనే ఇప్పుడు కూడ ఉన్నాను. ఆనందమే 
నాస్వరూపమై యుండగా నే నిప్పుడు క్రొత్తగా పొందవలసినది ఏమున్నది? నాయందు లేనిదానిని ఎప్పుడు గాని 
ఎచ్చట గాని ఏసాధనముచేత నైనను ఎట్లు పొంద(గలను? ఆనందము నాకు స్వరూపమే కాకున్నచో దానిని నేను ఏదో 
ప్రయత్నముచేసి క్రొత్తగా పొందవలసియే యున్నచో, పుట్టినది పొక తప్పదు అన్నట్లు, ఆయానందము సత్యముగా ఎట్లు 
నిలుచును? అది యునుగాక అనంతమైన చిదానందమే నారూపమైనప్పుడు దానియందు ఒకపని యెట్లుజరుగును? 
దేహము మనస్సు ఇంద్రియములు - అన్నియు స్వప్నములో ని పదారములవలె అసత్యములే. అసత్యములైన 
సాధనములతో సత్యమైన క్రియ ఎట్లు సంభవించును? "ఈ శరీరము మనస్సు ఇంద్రియములు నావి" అని ప్రతిజీవియు 
తన శరీరాదికమును అభిమానించుచున్నాండు. కాని అఖిలజీవులయందున్న యాత్మను నేనే. కావున ఆశరీరములు 
మనస్సులు ఇంద్రియములు కూడ నావే. అట్టియొడల ఈశరీరమున ఒకమనస్సును నిరోధించుటవలన ఏమగ్గును? 
ఇక్కడ దీనిని నేను నిరోధించినను ఇతరజీవులలో ఉన్న మనస్సులు నిరోధింపంబడుట లేదు కదా! మి అవి 
యన్నియు నామనస్సులే. చైతన్య రూపుండనై అఖిలజీవులలో వ్యాపించియున్న నాయందు విరుద్ధములైన 
మనస్సులు అనిరుద్దములైన మనస్సులు అన్నియు భాసించుచునే యుండును. ఇంక ఈయొక్క మనస్సు 
నిరోధింపంబడుటవలన లాభమేమున్న ది? అట్లుగాక అందణిమనస్సులు ఒక్కసారి నిరోధింపంబడినను చైతన్య మాత్రుండ 
నైన నాకేమి విశేషము కలుగును? మహాకాశమును కూడ మించి అంతటను వ్యాపించి పూర్ణానందరూపు(డనైయున్న 
నాయందు నిరోధము కాని సమాధి గాని ఎట్లు సంభవించును? ఆనందమే నేనై యుండ(గా నాకు శుభాశుభములు 
ఎక్కడివి? అందువలన కర్తవ్యము అకర్తవ్యము ఏదియును నాకు లేదు? సమాధి యున్నప్పుడు లేనప్పుడు 
ఎప్పుడైనను నాస్వరూపమునందు భేదమే లేదు. నేనెప్పుడును ఆనందపూర్ణుండనే. కాబట్టి ఈశరీరము ఇప్పటి వణకు 
ఏపని చేయుచున్నదో ఆపనినే చేయుచుండును గాక! దానితో నాకేమి? అది ఏస్థితియందున్న నే నెప్పుడును 
నిరంజనుఃడనే పూర్ణుండనే ఆనందరూపుండనే." ఇట్లు ఏక్షణమునందును స్వరూప విస్కృతి లేక వ్యవహారమునం 
దుండియు స్వస్థత కలవాండనై ఆనంద పూర్ణుండనై యున్నాను. 


ఇది ఉత్తమాధికారివిషయము, మధ్యమాధికారులు శ్రవణమనన నిదిధ్యాసములయొక్క క్రమములవలన నెమ్మదిగా 
జ్ఞానమును పొందుదురు. అధమాదికారులు పెక్కుజన్మలలో శ్రవణమననాదులను గావించి జ్ఞానఫలమును 
ఫొందుదురు. శాస్త్రజ్ఞానముతో కూడిన సమాధి దుర్లభము. శాస్త్రజ్ఞానములేని సమాధిస్థితి నూజుపర్యాయములు 
సంభవించినను ప్రేయోజనములేదు, కావుననే జాగ్రద్దశ మొదలిగువాని యందు క్షణీకముగ సంభవించుచున్న 
సమాధులవలన ఫలముకలుగుట లేదు. "ఇది సమాది స్థితి. ఇప్పుడు ఆనందఘనమైన నాస్వరూపము నం 
దున్నాను. ఉపనిషత్తులయందు నిర్దేశింపబడిన బ్రహ్మాత్మస్థతి యిదియే" అన్న గుర్తింపు ఉన్నప్పుడే సమాధి - 


సఫలము అగును. దారిలో పోవుచున్నప్పుడు నిర్విశేషముగా ఎన్నోవస్తువులను చూచుచుందుము. అట్లే 
చూచుటవలన ఫల మేదియు కలుగుటలేదు. ఒకవస్తువును నామరూపములతో గుర్తించి "ఇది మామిడిచెట్టు" అని 
తెలిసి కొ న్నప్పుడే తప్ప ఆమామిడిచెట్టును చూచుటవలన ఫలముకలుగుట లేదు. బట్టుయుక్క పరిజ్ఞానములేనివాఃడు 
వనములో ప్రవేశించినచో వానికి చెట్లు అన్నియు నిర్విశేషముగా ఒకటిగానే కన్పించును. ఏచెట్టు యొక్క పరిజ్ఞానము 
ఎవనికి ఉండునో వా(డు ఆచెట్టును మాత్రమే గుర్తించి దానియొక్క ఫలమును పొందగలడు. కావున నిర్విశేషమైన 
నిర్వికల్పజ్ఞానమాత్రముచేత అజ్ఞానము తొలగదు. "ఇదియే ఆత్మస్వరూపము" అను జాన మేర్పడదు. అద్దమువలెనే 
నిర్వికల్పమైనయాత్మ ఎప్పుడును భాసించుచునే యుండును. ప్రతిబింబములచేత ఆవరింపబడియున్న ప్పుడు కూడ 
అది భాసించుచునే యున్నను భాసింపనట్లే యుండును. ప్రతిబింబములు తొలగినంతనే అద్దముక్రొత్తగా 
భాసించుచున్నట్లు ఎట్లు తొంచునో అట్లే వికల్పజ్ఞానము లన్నియు తొలంగినప్పుడు సదా భాసించుచున్న యాత్మ క్రొత్తగా 
భాసించుచున్నట్లుతో(చును. వికల్పజ్ఞానములను తొలగించుటకు, అవి తొలగినతరువాత గోచరించునది ఆత్మయో 
యని గుర్తింపజేయుటకు శాస్త్రవిజ్ఞానము ఆవశ్యకము, వికల్పజ్ఞానములు తొలగుటయే ఆజ్ఞాననిర్మూలనము. ఇది 
సవికల్పమైన శాస్త్రవిజ్ఞానముచేతనే సంభవించును గాని నిర్వికల్పజ్ఞానముచేత సంభవింపదు. అద్దము 
ప్రతిబింబములను ఎట్లు “నిరోధింపదో అట్లే నిర్వికల్పమైన యాత్మచైతన్యము కూడ అజ్ఞానము నిరోధింపదు. 


ఈకారణముచేతనే ఆత్మ ఒకప్పుడు జ్ఞాత మని మజియొకప్పుడు అజ్ఞాత మని చెప్పంబడుచున్నది. 
వికల్పజ్ఞానములచేత ఆవరింపంబడినిప్పుడు. ఆత్మ అజ్ఞాత (౮౧|:౧౦౪/౧) మని వికల్పములు తొలంగినప్పుడు అదియే 
జ్ఞాతమని (Known) చెప్పబడుచున్నది. ఇది ఉత్తమమైన యాత్మవిజ్ఞానక్రమము, ఇప్పుడు నీవు విన్నదాని మరల 
వీచారింపుము. పిమ్మట ఆత్మతత్త్వ మును తెలిసికొ నికృతార్థుడవు కాగలవు. 


ఇట్లు జనకునిచేత ఉపదేశింపంబడిన యష్టావక్రుడు ఆయనచేత పూజితు(డై సెలవుగైకొ ని తనయాశ్రమమునకు పోయి 
మననము నిధి ధ్యాసనము కావించి పరమపదమును తెలిసికొని సకలసందేహములను వీడి కొలది కాలముననే 
జీవన్ముక్తు డయ్యికు. 


ఇది జ్ఞానఖండమున సమాధిస్థితివివరణ మన్నది సప్తదశాధ్యాయము. 


9. 


బాలబ్రయ 


హేమచూడు(డు మహేసేనుండును జీవన్ముక్తీని పొందినవిధానములను  విన్నతరువాత పరశురాముడు 
తనయాశ్రమమునకు పోయి ఆవిషయములను మననము చేసికొనెను. విన్నంతనో కొన్ని విషయములు వెంటనే 
తెలియను; కొన్ని తెలియవు; కొన్ని కొంచెము తెలిసినట్లుండును. మననము చేయునప్పుడే ఏవిషయముల కొంచెమే 
తెలిసినవో, ఏవి అసలే తెలియలేదో స్పష్ట మగును. విన్న వెంటనే తెలిసినవి కూడ క్రొత్తగా మనస్సునకు గోచరించునే కాని 
నిశ్చితముగా మనస్సునకు పట్టవు, "మిరియములు శ్లేష్మమును హరించును" అని గురువు శిష్యునకు చెప్పినప్పుడు 
అది క్రొత్తగా వానిమనస్సులోనికి వచ్చును. కాని దానినిగూర్చి ఆలోచించునప్పుడు. "వీనిని ఎప్పుడు ఎట్లు 
ఉపయోగింపవలె? పొడిచేసి దేనితో నైనా కలపవలయునా? కషాయము చేసి త్రాగవలయునా? ఎప్పుడు ఎంత 
మోతాదులో వాడవలె?" అని పెక్కుసరందేహములు కలుగును. ఈసందేహములకు సమాధానములను గురువువలన 
పొందినతరువాత శిష్యుడు తనవిషయముననో ఇతరులవిషయముననో దాని నుపయోగించి చూచినతరువాత వానికి 
ఆ వస్తువుయొక్క పరిచయము జ్ఞాన మగును. ఆత్మజ్ఞానము కూడ ఇట్టిదే. ఉత్తమాధికారులైన జనకునివంటివారికి 
విన్నవెంటనే అది నిస్సందేహముగా గోచరించినను తక్కినవారు విన్నదానినిగూర్చి మననము చేయుచు గురువువలన 
సందేహములను దీర్చుకొనుచు ఆత్మస్వరూపమును నిస్సంశయముగా తెలిసికొనవలె. అందువలననే తర్కకుశలు,డై 
వరుణపుత్రుని కూడ జయించిన యష్టావక్రునకు కూడ తాపసితుదకు "ఒక్కసారి మాత్రమే వినుటచే ఇది నీకు చక్కగా 
తెలియకపోవచ్చును. నీసందేహములను ఈరాజు నడుగుము" అని చెప్పిపోయెను. కావున ఎంత మేధాసంపన్నున 
కైనను మననము చేయక తప్పదు. అందువలననే భగవంతుడైన పరశురాముడు కూడ విన్న విషయములను 
మననము చేసికొని తిరిగివచ్చి, "అయ్యా! నాకు ఇంత వటకు తెలిసినది" అని తాను తెలిసికొ న్నవిషయములను 
గురువునకు చెప్పెను. తెలిసినవి అని యునుకొన్నవిషయములలో కూడ తాను దేనినైనను పొరపాటుగా 


గ్రహించియున్నచో వెంటనే గురువు దానిని సరిదిద్దగల(డు. అనంగా, "నీవు గ్రహించినది యథార్దమే. ఇది యింతే" అని 
గురువు ఆమోదించువజకు ఎవండు తనబుద్దిని గాని అనుభవమును గాని ప్రమాణముగా గ్రహింపరాదు. 


తాపసియడిగిన ప్రశ్నకు సమాధానము తెలియలేదని తోచినం తనే అష్టావక్రుడు గర్వము వీడి వినయముతో, "అమ్మా! 
నీవడిగిన ప్రశ్నకు నాకు సమాధానము తెలియదు. నేను నీకు శిష్యుఃడ నగుచున్నాను....అది ఎట్లు నిరూపింపంబడినదో 
చెప్పుము" అని ప్రార్థించెను. అంత మహాసభలో తాను ఒకస్త్రీకి ఓడిపోయితి నని గాని, ఆమెకు తాను శిష్యుండు 
కావలసివచ్చినది లని గాని అతడు అభిమానపడక వెంటనే ఆమెను ఆశ్రయించెను. ఆతనికి అప్పుడు 
అభిమానమువలన అవమానము కలిగెనను దుఃఖము, స్త్రీని గురువునుగా ఆశ్రయింపవలసివచ్చి నందులకు 
సంకోచముకలుగలేదని చెప్పంజాలము. అయినను ఆత్మను గూర్చి నిస్సంశయముగా తెలిసికోవలయు నను తీవ్రమైన 
కోరికచేత అతండు సకలసంకోచములను త్రోసివేసి ఆమెను ప్రార్దింపంగలిగెను. ఈశ్రద్దను గమనించియే తాప 
జనకండును. ఆతనికి బోధించిరి. అతనికి ఆశ్రద్దయే లేకున్నచో ఓటమి కలిగినంతనే అవమానదుఃఖముతో are 
నిష మించియుండును. కాని ఆతనికి విద్యావిషయమునం గల శ్రద్ద అమోఘమైనది. ఆశ్రద్దవలననే అతండు కృతార్ధండు 
కాంగలిగెను. ఈశ్రద్ధచేతనే పరశురాంముడుకూడ, ఎవ్వరు ఏమనుకొందురో అను సంకోచము కొంచెము కూడ లేక, ఎన్ని 
పర్యాయములైనను గరువును ప్రశ్నించి తెలిసికొనుచునే యుండెను. కావున గురువును సేవించుచు శ్రవణము 
మననము నిదిధ్యాసనము కొనసాగించుచు ఆత్మజ్ఞానమును పొందవలసినదే కాని దీనికి ఇంకొకమార్గము లేదు. 
కువలునివలె పారాణికులవలన కుతూహలమాత్రముతో వినుటవలనగాని, అకడవులకు పోయి ప్రామాయమాదులతో 
నిర్వికల్పసమాధిని సాధించి తపస్సులు చేయుటవలనంాని ఆత్మజ్ఞానము కలుగ దనుట స్పష్టము. ఈశ్వరానుగ్రము 
కూడ మనకు కొంతవటికే అనగా సద్గురువును చూపి ఆయనయందు శ్రద్ద కలిగించువటికే తోడ్పడును. ఆ పైన 
శ్రవణమనననిదిధ్యాసములు గురుసేనాపూర్వకమైన స్వయం కృషిచేతనే కొనసాగవలె. దత్తగురువు చెప్పిన మాటలలో 
ఇది స్పష్టమగుచున్నది. "మనయందు ప్రతిదినము సద్విమర్శనమును పెంపొందించుచుండుటయే మనచే 
ఆరాధింపంబడిన యీశ్వరుండు ప్రసన్ను(డై మనకు చేయగలిగిన మహోపకారము. ఆయన చేయగలిగినది అంత 
వజికే." విచారణముతప్ప ఆత్మజ్ఞానమునకు వేజొకసాధనము లేదని జనకుండు స్పష్ట మొనర్చెను. ఆయన 
"గురుముఖముగా శాస్త్రమువలన కలుగుపరోక్ష క్షజ్ఞానము ముందుగా ఉండినప్పుడే సమాధివలన విజ్ఞానము కలుగును. 
అందువలన శాస్త్రజ్ఞానము లేనివారికి సమాధి కలిగినను దానివలన ప్రయోజనము లేదు... శాస్త్రమునందు చెప్పబడిన 
యాత్మతత్త ము సమాధియందు గోచరించిన యాత్మస్వరూపము రెండును ఒకటియే. శాస్త్రమునందు నిర్ణయింపబడిన 
యాత్మయే నేను (సో౭హమ్‌) అని గుర్తింపవలె. అట్లు గుర్తించుటను ప్రత్యభిజ్ఞ యందురు. దానిచేత సంసారమునకు 
మూలమైన యజ్ఞానము సమస్తమునశించును" అని చెప్పెను. అష్టావక్రుండ అడిగిన సందేహముల కన్నింటికి 
సమాధానవులు చెప్పి ఆయన తుదకు, “వయా నీవు విన్నదానిని మరల విచారింపుము. పిమ్మట 
ఆత్మతత్తమును తెలిసికొని కృతార్జుండవు కాగలవు" అని చెప్పిపంపెను. కావున విచారము తప్ప ఆత్మజ్ఞానమును 
పొందుటకు వేజొక మార్గములేదు. సమాధివలన ప్రత్యబిజ్ఞనొందుట కూడ విచారములో భాగమే. 


తెత్తరీయోపనిషత్తునందు వరుణునిపుత్రుండైన భృగువు తండ్రి వలన ఉపదేశమును పొంది తపస్సుచేసి 
బ్రహ్మజ్ఞానమును పొందె నని చెప్పంభడియున్నది. ఆభృగుమర్షియే ఇందు ప్రస్తావింపబడిన వరుణ పుత్రుండై 
యుండవచ్చును. అతండు తర్కనైపుణ్యముతో జనకుని సభలోని పండితుల నందటిను జయించి అష్టావక్రునిచేత 
తర్కమువలననే ఓడింపంబడెను. అష్టావక్రుండు తాపసిచేత ఓడింప(బడెను. యుద్దమునందువలె జయాపజయములు 
తర్కమునందు కూడ ఎంత అస్టిరములో దీనివలన స్పష్ట మగుచున్నది. “శాస్త్రవిషయమున కూడ కేవలము 
తర్కముచేత ప్రతిస్టింపంబడు సిద్దాంతములగతి యింతే వరుణ పుత్రుండు ఖండించువటికు జనకునిసభలో నున్న 
పండితులు అనుకొని నుచున్నవి సిద్ధాంతములే. వరుణపుత్రుండు ఖండించినంతనే అవి పూర్వ పక్షములై వరుణపుత్రుండు 
చెప్పునది సిద్దాంత మయ్యెను. అది కూడ అష్టావక్రునిచేత ఖండింపంబడి పూర్వుపక్షమయ్యెను. కావున కేవలము 
తర్కముచేత నిలువంబెట్టంబడు సిద్దాంత మేదియు సుప్రతిష్థితము కాదు. కేవలమైనతర్కము ఎప్పుడైనను ఎవనిచేత 
నైను ఖండింపవచ్చును కావు. ధర్మతత్త్వముల విషయమున కేవలమైన తర్కము ప్రమాణము కాదు; అపొరుషేయమైన 
వేదమే ప్రమాణము. అట్టే ఆత్మ సాక్షాత్కారముయొక్క అనుభవమునందు కూడ ఏమహనీయుని యొక్క 
అనుభవమైనను ప్రమాణము కాదు. గురువువలన శాస్త్రము ననుసరించి ఆత్యస్వరూప మిది యని తెలిసికొని 
మనననిదిధ్యాసనములచేత ఆత్మస్వరూపము స్పురించినప్పుడు, "ఇది శాస్త్రమునందు వర్ణింపబడిన 


యాత్మస్వరూపమే" అని గుర్తించినప్పుడే అది యథార్దమైన సాక్షాత్కారమై హృదయగ్రంథి విచ్చిపోయి 
సకలసంశయములు తొలగి అజ్ఞానము నశించును. కావున తత్త్వజ్ఞానమును పొందుటలో తర్కము మననము 
చేసికొనుటకు సాధనమే కాని ప్రమాణము కాదు. 


ఇందు తాపసియొక్క రాకపోకలు విచిత్రముగా నున్నవి. ఆమె ఎందుకు వచ్చినదో ఎందుకు వెంటనే వెళ్ళిపోయినదో 
సృష్టముగా లేదు. ఎందుకు వచ్చితి వని ఆమెను జనకుండు కూడ అడగలేదు; ఆమె చెప్పలేదు. ఆమె రాగానే 
సభవెలుపలనే పెద్దబ్రాహ్మణు లందటును అష్టావక్రుడు గర్వముతో తమ్ము తిరస్కరించుటను చెప్పిరి. ఆమె 
సౌందర్యరాశియైన యువతి. అయినను కాషాయంబరములతో జడలతో దివ్యమైనతేజస్సుతో ప్రకాశించుచుండుటను 
చూచి వారు ఆమె యోగసిద్ధురా లని యూహించి ఆమెను ప్రార్థించియుందురు. ఆమె కూడ వారికి వెంటనే అభయ 
మొసంగెను. వరుణపుత్రుని జయింపగలిగిన యష్టావక్రుని తాను జయింప(గల నని ఆమె ఎట్లు నిశ్చయించి వారికి 
అభయమొసంగెను? ఆబ్రాహ్మణు లందటును పండితులు. అష్టావక్రునితండ్రియైన కహోలునితో సమానమైన వయస్సు 
కలవారైయుందురు. అట్టి పెద్దవారి నందఅను అషావక్రుండు తిరస్కరించుచున్నా(డన్నచో అతనిని అమితమైన గర్వము 
ఆవేశించె నన్నమాట, అతడు ఆత్మజ్ఞజ్ఞానము కలవాండైనచో సాధారణముగా అట్టి యావేశమునకు లో(బడ(డు. మటి 
తంగణునిపుత్రుండు ఆత్మజ్ఞానము కలవాడై యుండియు క్రో ధావేశమున యజ్ఞాశ్వమును బంధించెను కదా! తంగణుడ( 
అది దైత్యకృత్య మనియే చెప్పినాండు. తత్త్వజ్ఞు లెవ్వరును ఎప్పుడును తప్పలు చేయ రని చెప్పంజాలము. కావున 
బ్రహ్మజ్ఞానము కలవాని వర్తనము కూడ ధర్మమున ప్రమాణము కాదు. ఈకారణముచేతనే ధగవంతుండు కూడ "ఇది 
చేయదగినది, ఇది చేయరానిది, అనునేర్పాటునందు నీకు శాస్త్రమే ప్రమాణము. కావున శాస్త్రవిధానమును తెలిసికొని 
ఆప్రకారముగా నీవు ఏకార్యము వైనను చేయవలసి యున్నది" అని శాస్త్రమే ప్రమాణ మని యుద్దాటించెను. "ఏవి 
మాయందు సుచరితములో వానినే నీవు అనుసరించవలెను. ఇతరములను అనుసరింపరాదు" అని యాచార్యుని 
యుపదేశరూపమున వేదము కూడ విధించుచున్నది, ఆచార్యులవర్తనములందు ఏవి శాస్త్ర విహితములో వానినే 
శిష్యుడు అనుసరించవలా; శాస్తవిధికి భిన్నములైన యితరవర్తనములను అనుసరింపరాదు. కావున బ్రహ్మాజ్ఞానము 
కలవారు కూడ ప్రారబ్బవశమున ఈ తప్పులు చేయవచ్చును. 


అట్లయినచో తప్పుచేయుచున్నంతమాత్రమున అష్టావక్రునకు ఆత్మజ్ఞానము లేదని తాపసి ఎట్లు తలంచియుండును? 
అతనిని ఆత్మజ్ఞానమున్నను లేకున్నను ఆమె అతనిని తత్తముయగూర్చి ప్రశ్నించుట సమంజసమే. అతనికి 
ఆత్మజ్ఞాన మున్నచో ఆమె ఆత్మను గూర్చి ప్రశ్నించినంతనే అత(డు స్వరూపమును స్మరించి తాను చేయుచున్నది 
తప్పని, తంగణునిపుత్రునివలా, గ్రహించి వెంటనే గర్వమును వీడి సాధుత్వమును పొందును. అతనికి ఆత్మజ్ఞానము 
లేకున్నచో అతండు ఓడింపంబడి తనయజ్ఞానమును తెలిసికొని పశ్చాత్తాపమునొంది మంచి మార్గమునకు రావచ్చును. 
అంతేగాక తత్త్వమును తెలిసికోవలయునని ప్రార్థింపవచ్చును. 

మటీ వరుణునిపుత్రుండే ఇట్లు ఆత్మనుగూర్చి ప్రశ్నించియుండవచ్చును కదా! కాని త ర వేటు. అతడు 
సబలో పండితుల నందజను వాదమునకు పిలిచెను. అందటు అన్ని శాస్త్రములలో పండితులై యుండరు. ఎవడు 
ఏశాస్త్రములో పండితుండ నని ప్రకటించుచున్నా(డో వానిని ఆశాస్త్రమునందే జయించవలె. మటీయొక శాస్త్రమునందు 
ప్రశ్నించినచో, "నాకు అది తెలియదు. నేను నేర్చిన శాస్త్రమునందు నన్ను జయింపుము" అని "ఎవడైనను 
ఎదుర్కొనును. అందువలన వరుణపుత్రు(డు ఆపండితులను వారు నేర్చినశాస్తరములయందే తర్కనైపుణ్యముతో 
జయించెను. అష్టావక్రునితో వాదము కూడ అట్లే జరిగినది. అప్పటికి అతనియందు ఆత్మజ్ఞానము లేదని 
యూహించుటకు కూడ ఆవకాశ మేర్పడ లేదు. అప్పటికి అతడు తండ్రిని తక్కిన పండితులను దుస్థితినుండి 
తప్పించుటకే పూనుకొని యున్నాండు.. అది కేవలము ధార్మికమైన గొ్‌ష ప్ప సంకల్పము. అప్పుడతండు ధర్మవిరుండుగా 
ఉన్నాండు. అట్టి ధర్మవీరునకు ఆత్మ హా నముంధదని ఆతండు ఊహించియుండండు. ఒకవేళ అతడు తత్త్వమునుగూర్చి 
ప్రశ్నించినచో అష్టావక్రుడు అప్పటిపరిస్థితిలో, "అది నాకు తెలియదు. నేను నేర్వనిశాస్తమునందు నీవు ప్రశ్నింపరాదు, 
తర్కమునందు నీవు పండితుడనని పండితుల నందజమ జయించితిని. ఆతర్కమునందే నేను నిన్ను జయించితిని. 
కావున నీవు ఓటమిని అంగీకరింపవలసినదే" అని చెప్పంగలడు. అందువలన వరుణ పుత్రుండు తర్కములో ఓడినంతనే 
ఓటమిని అంగీకరించెను. 


వరుణపుత్రుండు పండితుల నందజను తెచ్చి అప్పగించినంతనే అష్టావక్రునకు గర్వ మావేశించెను అందువలన అప్పుడు 
అతండు తానే సర్వజ్ఞుండ నని తనకన్న మించినవాండు లేండని భావింపంటొ చ్చెను. ఆసమయములో తాపసి వచ్చి 
తత్తమునుగూర్చి ప్రశ్నించెను అతండు అప్పటికి గురుశుశ్రూష చేసి ఆత్మతత్తమును తెలిసికొ లేదు. వేదములను 
అధ్యయనము చేసినప్పుడు ఉపనిషత్తులను కూడ వల్లించియుండెను, ఆవేదాంతవాక్యములను లలా 
తనకు తోంచినట్లుగా అర్థము చేసికొనియుండెను. అందువలన అది తనకు అర్హమైనట్లే అనుకొనుచు, తాప 
ప్రశ్నించినంతనే, "నాకు సర్వము తెలియును. నాకు తెలియనిది ఏదియు లేదు" అని ప్రకటించెను. అందువలన వ 
ఆతాపసి ఆతడు వల్లించిన శాస్త్రవాక్యములను విమర్శించి అతనికి యథార్థముగా ఆత్మస్వరూపము తెలియ దని 
నిరూపించెను. అతడు గర్వమును వీడి తత్త్వమును బోధింపు మని ప్రార్థింపగా ఆమె సంగ్రహముగా ఉపదేశించి వెంటనే 
అతర్జానము నొందెను. 


ఆమెయొక్క రాకపోకలను పరిశిలించినచో ఆమె కేవలము అష్టావక్రునియొక్క గర్వమును తొలగించి అతనికి 
తత్త్వమును తెలిసికోవలయు నను శ్రద్ధ కలిగించుటకే వచ్చెనని స్పష్టము. ఇంద్రాదులగు గర్వముకలిగినప్పుడు 
త్రిపురాదేవి సాక్షాత్కరించి వారిగర్వమును హరించి వారు పశ్చాత్తప్తులైనతరువాత అనుగ్రహముతో తత్తమును 
ఉపదేశించినది. అట్లే ఇప్పుడు కూడ అష్టావక్రునియొక్క పూర్వపుణ్యము ఫలించి త్రిపురామహేశ్వరియే ఈతాపసిని 
పంపి అతనిగర్వమును హరించి తత్త్వజిజ్ఞాసను కలగించి అనుగ్రహించె నని తలంపవచ్చును. 

ఈమె కాషాయంబరములు ఉరకాలు వర్ణింపబడినది. అంతమాత్రమున ఈమె సన్యాసిని అని ఆకాలమున 
స్త్రీలు సను సించుచుండి రని తలంపరాదు. పీత్రాదేవియు వాల్మీకియాశ్రమమున కాషాయ వస్త్రములు ధరించియుండె 
నని రామాయణములో చెప్పబడియున్నది. కాని ఆమె సన్నాాసిని అని చప్పంబడలేదు. కాషాయవస్త్రములు 
విరాగమునకు చిహ్నములు. విరాగముకలవారు ఎవరైనను వానిని ధరింపవచ్చును. సన్న్యాసము విశిష్టమైనవ్రతము. 
అన్నివ్రతములకు అందజును అధికారులు కారు. వేదధర్మమున సన్న్యాసవ్రతము సరో సత్యేష్టమైన ధర్మము. దానిని 
స్వీకరించినతరువాత ఆవ్రతనియమములను పాటింపలేక భ్రష్టత కలిగినచో మహాపాపము సంభవించును. దానిని 
ఆరూఢపతన మందురు. చెట్టును ఎక్కునప్పుడు చిట్టచివరికొమ్మపైకిపోయి పడినవానికి శరీరమే భగ్నమగును. వాండు 
మరల లవలేండు. క్రిందికొ మ్మలనుండి జాణిపడినచో కొంచెము దెబ్బతగులును. వాడు చికిత్సవలన మరల 
కోలుకొనవచ్చును. శరీరము భగ్నమగుచో చికిత్సకే అవకాశము ఉండదు. అట్లే బ్రహ్మచర్యము మొదలగునాశ్రములలో 
పతనముసంభవించినచో ప్రాయశ్చితములతో బాగుపడవచ్చును. ధర్మవృక్షమునకు చిట్టచివరికొమ్మ సన్నా(సవ్రతము. 
ఆకొమ్మను అందుకొన్న వాడు ఆరూఢుండు. ఆరోహణ మనంగా ఎక్కుట. పైకి ఎక్కినవాండు ఆరూధుండు. అంత పైకి ఎక్కి 
పడినవానికి సర్వనాశమే సంభవించును. అందువలన వేదధర్మమున సన్న్యాసవ్రతము బ్రాహ్మణులకు అందును 
పురుషులకే పరిమితమై యున్నది. క్షత్రియాదులకు స్త్రీకు సనా .సాధికారము లేదు. కావుననే శ్రీరాముడు శ్రీకృష్ణుండు 
జనకుండు భీష్ము(డు విదురుడు మొదలగువారు ఎవరును సన సింప లేదు, తంగణుండు కూడ కోట్లసంవత్సరములు 
తపస్సు చేయుచున్నను సన్న సింపలేదు. తంగణుని భార్య కుమారుండు కామక్రోధములకు వశులై వర్తించినా రన్నచో 
ఇతరులసంగతి చెప్పవలసినది యేమున్నది? సన్నాసుల కది పతనమే యగును. ఈకారణముచేతనే వశిష్ట 
విశ్వామిత్రాది మహర్షులు కూడ సన్య్యాసముజో లికి పోలేదు. మహర్షులందటు వానప్రస్థులు కూడ కాదు, అనేకులు 
తపస్సులు చేయుచు గృహస్టులుగనే యుండిరి. వశిష్టవిశ్వామిత్రాదులు తపస్సులు చేయుచు సంతానమును 
పొందుచుండిరి. వానప్రస్థులు బ్రహ్మచర్యము నవలంబింపవలె. అందువలన వానప్రస్థమున సంతానము సంభవింపదు. 


గృహస్థులన మహర్షులకు పుత్రికలు కలిగినప్పుడు సాధారణముగా తగినవరులకిచ్చి వివాహము చేయుచుండిరి. 
ఆకన్యకల మనస్సు యొక్క శరీరములయుక్క దార్ధ్యమును అనుసరించి యోగవిద్యను కూడ నేర్పుచుండిరి. అట్టివారు 
కొందరు తపస్వినులుగానే కొనసాగుచుండిరి. మజికొందజు మహర్షులకు భార్యలై తపస్సులు చేయుచుండిరి అత్రిమహర్షి 
భార్య, దత్తగురువుయొక్క తల్లి, అనసూయాదేవి, మహా తపస్సు చేసె నని అత్రిమహర్షియే శ్రీరామునకు చెప్పెను. అట్టి 
తాపస స్త్రీలలో కొందటు యోగసిద్దులనే కాక ఆత్మజ్ఞానమును కూడ “పొందియుందురు. లెష్టావక్రుని 
జయించినయీతాపసి అట్టి సిద్దురాలే. అమె. వారందటు చూచుచుండగా గాలిచేత ప్రేరేపితమైన సన్ననిమేఘము వలి, 
క్షణములో అంతర్జానము' నొందెననుట గమనింపందగియున్నది. అనగా ఆమె సంకల్పమాత్రముననే భౌతికమైన 
శరీరమును వదలి పెట్టినదన్నమాట. రాజసభకు పోవునపుడు విద్వాంసులు విశేషవస్తములను ఆభరణములను 


ధరించి ఇంటికి వచ్చినతరువాత వానిని తీసి వేసి తేలికగానుండు వస్త్రములతో నుందురు. ఆవస్త్రములు తీసివేయు 
వటబికు అవి బరువుగా చికాకుగా నుండును. అట్టె అవధూతస్థితికి వచ్చినవారికి, సంవర్తునివంటివారికి వస్తములవలె 
స్టూలశరీరముకూడ బరువుగానే తోంచుచుండును. అందువలన వారు ఎప్పుడైనను " జనులతో 
వ్యవహరింపందలంచుకొ న్నప్పుడు అప్పటికి తగిన శరీరమును వేషమునువల ధరించి ఆపని ముగిసినంతనే 
ఆశరీరమును పంచభూతములయందు లీనము గావించి సూక్ష్మములు దివ్యములు నై నశరీరములతో దేవతలవలె 
యధేచ్చగా విహరించుచుందురు. 


ఇట్టియోగసిద్దులు కలిగియుండుటవలననే ఆతాపసి సౌందర్యము “వనము కలిగియుండియు ఏకాకినిగా రాకపోకలు 
సలుపగలిగియుండెను. సుపర్‌. రాక్షసులో కాముకులై ఆమెను సమీపించినచో ఆమె తక్షణమే అదృశ్యరాలు 
కాగలదు. అట్టి సామర్హములేని స్త్రీలు శీలరక్షణముకొజకు శరీరభద్రతకొరుకు భర్తనీ పుత్రునో ఆశ్రయించి 
యుండవలయునేకాని స్వాతంత్ర్య త్ర-ముతో; వర్తింపరా దనుట స్పష్టము 


పదునెనిమదవయధ్యాము-మనస్స్వరూప నిరూపణము 


దత్తాత్రేయుడు భార్గవునకు ఇట్లు చెప్పుచున్నాండు. "అష్టావక్రజనకుల సంవాదమువలన చైతన్యము దృశ్యరహితముగా 
శుద్ధముగ ఎట్లుండునో నిరూపింపంబడినది. అది యనేకవిధములుగా స్ఫురించుచునే యున్నను మనుష్యులు 
దానియొక్క పరిజ్ఞానము లేకపోవుటవలన దానిని గుర్తింపలేకున్నారు. అంతర్ముఖమై సూక్ష్మమైన దృష్టిచే తప్ప 
మజియొకవిధముగా అది గోచరింపదు. ఇన్నిమాట లెందులకు! సాధనమును చెప్పెదను వినుము. మనస్సు 
అనుసాధనముతో సర్వమును తెలిసికొనుచున్నావు, ఆమనస్సునకు తెలిసికొనుటకు సాధనము లేదు. కావున అది 
ఇతరవస్తువులవలె వేద్యము (Object of knowing) అగుట లేదు. "ఇది ఇల్లు; ఇది పుస్తకము" అని చూపి చెప్పినట్లు 
"ఇది నా మనస్సు" అని చూపుటకు వీలు లేదు. కావున మనస్సు ఉన్న దనుట నిశ్చితము. ప్రతిబింబములు లేని 
అద్దమువలె మనస్సు కూడ దృశ్యరహితముగా ఉండును. అట్టి శుద్ధమైన మనస్సును విత్తి అందురు. వస్తువులను 
ప్రతిబింబింపంజేసికొనుటయే అద్దమునకు స్వరూపమైనట్లు మనస్సునకు కూడ వస్తువులను తెలిసికొనుచుండుటయే 
స్వరూపము. అనంగా జ్ఞానమే, దానిస్వరూపము. ఆమనస్సు నీదే కాంబట్టి అది నీకు ఎప్పుడును తెలిసియే యున్నది, 
ఇది నాపుస్తకము" అని చెప్పినప్పుడు పుస్తకమును తెలిసికొనుటకు మనస్సు సాధనమైనట్లే "ఇది నామనస్సు" 
అనునప్పుడు దానిని తెలిసికొనుటకు మణియొకసాధనము ఉండనక్కటిలేదా?" అని తలంపకుము. మనస్సును 
తెలిసికొనుటకు మజియొక సాధనము కావలసివచ్చినచో, ఆసాధనమును గుర్తించుటకు ఇంకొక సాధనము 
కావలసివచ్చును. అప్పుడు దానికి అంతముండదు. అందువలన అన్నిటిని ప్రకాశింపంజేయుచున్న మనస్సు తనకు 
తానుగా ప్రకాశించుచున్న దనియే చెప్పవలె. శుద్ధమై స్వప్రకాశమైన మనసే నీవు. 


ఏవస్తువును చూచుచున్నప్పుడైనను నీకు నీవు భాసింపకుండనున్నావా? "నేను చెట్టును చూచుచున్నాను" అని 
ముందుగా నీవే భాసించుచున్నావు; తరువాతనే చెట్టు భాసించుచున్నది. "ఆచెట్టువలె నాకు నేను భాసించుట లేదు" 
అని నీవు చెప్పుదువేని నీవు లేవన్నమాట. అప్పుడు, "నాస్వరూపమును నేనెట్లు సాధింతును?" అను నీ ప్రశ్న ఎట్లు 
సంభవమగును? ఆకాశపుష్పమువలె నీవే లేనివాండ వైనచో ఇక నీకు నీవు ఎట్లు హితమును కోరుదువు? "అయ్యా! 
నన్నుగూర్చి నాకు సామాన్యముగా తెలియును? విశేషముగా తెలియదు" అని నీవు చెప్పుదువేని వినుము. నిజమే. 
లోకములో ఒకవస్తువు సామాన్యముగా తెలిసినపుడు దాని విశేషములను తెలిసికొనుటకై ప్రశ్నించుట సహజమే. ఇది 
చెట్టుఅని సామాన్యముగా తెలిసిన తరువాత ఆచెట్టుయొక్క జాతి లక్షణములు మొదలుగా విశేషములను 
(Particulars) తెలిసికొందురు. కాని నీస్వరూపమైన యాత్మకు చెట్లకు జంతువులకువలె సామాన్యరూపము 
విశేషాంశము అనునవి లేవు. దేహేంద్రియాదివిశేషములు ఏవియు దానికి సంబంధింపవు. దానికి 
ఏవిశేషములునులేవు. అది అంతటను నిర్విశేషముగా అఖండముగా పూర్ణముగా వ్యాపించియున్నది. కావున అది 
నీకు సామాన్యముగా (అనగా నిర్వి శేషముగా) తెలిసినచో పూర్తిగా తెలిసినట్టే. అహో! నీస్వరూపమును నీవు తెలిసి 


కొనుచుండియు భ్రాంతి నొందుచున్నావే! "నేను" అని నీవు చెప్పునప్పుడు నీకు ఈశరీరము ఇంద్రియములే 
తోంయచుండుట నిజమే. కాని నీసంకల్పము ననుసరించియే అవి నీస్వరూపముగా తోంచయుచున్నవి. శరీరమునకు బాధ 
కలిగినపుడు అది బాగుండవలయు నని నీవు భావించుచున్నప్పుడు ఆశరీరమే నీవైనట్లు భావించుచున్నావు. అట్లే "ఈ 
యిల్లు నాది" అని తలంచుచున్నప్పుడు దానికి భంగము కలిగినచో శరీరమునుగూర్చి బాధపడినట్లే యింటినిగూర్చి 
కూడ అది నీవే అయినట్లు భావించుచున్నావు. "నాయిల్లు, నాభూమి" అని ఏయే వస్తువునుగూర్చి భావించుచుందువో 
ఆయావస్తువుల యందును నీవు వ్యాపించియే యున్నావు. నీవు సర్వమయుండవు. అందువలన నివు ఇల్లు మాత్రమే 
కాదు; భూమిమాత్రమే కాదు. అట్లే నీవు దేహము మాత్రమే కాదు. కావున ఏది ఏది నీకు కన్పించుచున్నదో అది 
ఏదియు నీస్వరూపము కాదు. నీవు దృక్కువు. నీకు కన్పించుచున్న దంతయు దృశ్యము, దృక్కు ఎప్పుడును 
దృశ్యము కాదు. చెట్లు జంతువులు మొదలుగా దృశ్యములు ఎన్ని మాజుచున్నను దృక్కు మాజదు. ప్రతిబింబములు 
ఎన్ని మాటీనను అద్దము మాజదు. ప్రతిబింబములు అద్దము కానట్లే దృశ్యము దృక్కు కాదు. దేహము దేశము 
కాలము మొదలుగా ఎన్ని భిన్నవిషయములు దృక్కు రూపమైన చైతన్యమునందు ప్రతిబింబించుచున్నను. అవి ఎంత 
చిత్రవిచిత్రములుగా భాసించుచున్నను ఆవి శేషములు రవ్వంతయు దృక్కునకు సంబంధింపవు. కావున 
సంకల్పమును వర్జించి సకలదృశ్యములకు అతీతమై (Beyond all perceptions) శుద్ద చైతన్యరూపముగా 
భాసించుచున్న దృక్కును నీస్వరూపమునుగా చూడుము. అట్లు ఒక్కసారి నీస్వరూపమును నీవు గుర్తించినతరువాత 
దానియొక్క లక్షణమునకు భిన్నముగా దానియందు ప్రతిబింబమాత్రములుగా తొంచుచున్న దేహము మొదలగునవి 
నీస్వరూపము కాదని తెలియును. అట్లు తెలియుటవలన సర్వసంసారమునకు కారణమైన యజ్ఞానము 
తొలగిపోవును. మోక్ష మన్నది యాకాశముయొక్క అంచులలో. గాని పాతాళముయొక్క లోతులలోశాని లేదు. 
సకలసంకల్పములను త్యజించుటవలన నీబుద్ధియందు స్ఫురించుచుండు శుద్ధచైతన్యమును నీస్వరూపమునుగా 
గుర్తించుటయే మోక్షము. 


అది నీకు స్వరూపమే అగుటచేత అది నీకు ఎప్పుడును అప్రాప్తము (Not obtained) కాదు. అది ఎల్లప్పుడు నీకు 
సంప్రాప్తించియే (Always obtained) యున్నది. "ఆత్మ నాకు లభింపలేదు" అను భ్రాంతిని తొలంగించుకొన్న చాలును. 
అదియే కృతార్థత, మోక్షమును స్వర్గమువలె వేజొకలోక మని భావింపకుము. సృష్టింపుబడినలోకము లన్నియు 
నశించును. మోక్షము అట్లు నశింపదు. స్వప్నములో చూచుచున్ననీవు తప్ప చూడంబడుచున్న వన్నియును 
కుందేటికొమ్మువలె అసత్యము లైనట్లు నీస్వరూపమునకు భిన్నముగా నీకు తోచుచున్నదంతము అసత్యమే 
నీస్వరూపము అంతటను నిండియున్నది. అట్టి యెడల మోక్షము నీస్వరూపము కాక మజి ఎక్కడ సంభవించును? 
ప్రతిబింబములు లేకుండుటయే అద్దమునకు స్వరూపమైనట్లు నీయందు ఏవిశేషములు గోచరింపకుండుటయే నీకు 
మోక్షము. లోకవ్యవహారములో కూడ కట్టివేసియున్నవానిని కట్లు విప్పి విడిపించినచో వానికి మోక్షము 
కలిగినదనుచున్నాము. వాని కప్పుడు బంధము తోలంగుచున్నదే కాని మోక్షము అన్నది క్రొత్తగా ఏదియు కులుగట 
లేదు. కావున మోక్షము వేటొక సత్యమైన వస్తువు కాదు. ఆత్మకు అన్యమైనది ఏదియు సత్యము కాదు. ఆత్మ 
పూర్ణస్వరూపముగా ఒక సారి గోచరించుటయే మోక్షము. ప్రతిబింబము లున్నప్పుడు అద్దము సంకుచితమైనట్లు 
కన్పించును. అవితొలంగినంతనే అది పూర్ణస్వరూపముతో భాసించును. అట్లే ఆత్మయందును దృశ్యములు 
భాసించుచున్నప్పుడు అది అపూర్ణముగా తోచును, దృశ్యములు తొలంగినంతనే ఆత్మ పూర్ణస్వరూపమున 
గోచరించును. 


ఆత్మయందు దేశము కాలము మొదలగువానివలన విభాగములు ఏర్పడుట లేదు. దేశములను నదులు కొండలు 
హద్దులై విభజించుచున్నవి. నదులు కొండలు ఆదేశములకు భిన్నములై యున్నట్లు దేశము కాలము ఆత్మకు 
భిన్నములై దానిని విభజించుచున్న వన్నచో అది అసంభవము. ఆత్మ బైతన్యరూపము. దానికి వెలుపలనున్న వ 
పదార్థమును కూడ స్వరూపమే సిద్దింపదు. అనగా అవి ఉండవు. (They 60 not exist) దీపపుకాంతి గోడమీంది 
బొమ్మలమీంద పడినచో ఆబొమ్మలు ప్రకాశించుచు ఆకాంతియందు మునింగియుండును. అట్లు ఆకాంతివలన 
స్ఫూర్తినొందుచు దానియందు ముని(గియున్న బొమ్మలు ఆకాంతికి విభాగముల నెట్లు కల్పింపలేవో అట్లే చైతన్యము 
నందు ప్రతిబింబించుచు దానియందు మునిగియున్న దేశకాలములు దానికి విధాగములను కలిగింపలేవు. 


కావున పదార్గము లన్నియు చైతన్యమునందు ప్రతిబింబించుచు దానియందే గోచరించుచున్నవి. అద్దమునకు 
భిన్నముగా దానిలోని ప్రతిబింబములకు ఉనికి (55,6౧06) లేనట్లు చైతన్యమునకు భిన్నముగా పదార్థములకు 
ఉనికియే లేదు. కలలో వలె పదార్ధములు జాగ్రత్తులో కూడ వెలుపల నున్నట్లు తోచుచుండుట భ్రమవలననే 
జరుగుచున్నది. భ్రమవలన తోచుచున్న పదార్దములు సత్యములు ఎట్లగునో చెప్పుము? కావున చైతన్యరూపమైన 
మనయాత్మయే మాయారూపమైన స్వాతంత్ర్యశక్తిచేత వివిధపదార్థములుగా భాసించుచున్నది. కలలో మనస్సు ఒక్కటే 
కదా వివిధపదార్థములుగా సంఘటనములుగా భాసించుచున్నది. జాగ్రద్దశలో కూడ అట్లే జరుగుచున్నది. కావున 
ఆత్మకన్న భిన్నముగా వెలుపల ఏదియును లేదు." 


ఈ మాటలు విని భార్గవుడు మరలప్రశ్నించెను. "భగవానుండా! నీవు చెప్పినది చాలదుర్ణటముగా తోంచుచున్నది. 
శుద్ధమైన చైతన్యము ఒక్కటియే వివిధముగా భాసించుట అసంభవము. చితి చేత్యము అని వస్తువులను 
రెండువిధములుగా గ్రహించుచున్నారు, చితి స్వప్రకాశము చితిచేత భాసించునది చేత్యము. దీపముచేత భాసించుచున్న 
వస్తువు దీపముకన్న వేటుగానే కన్పించుచున్నది. అట్లే చితచేత భాసించుచున్న చేత్యము కూడ దానికన్న భిన్నమైన 
పదార్థమే యగును. చేత్యము చిదాత్మకము అనుమాట అనుభవమునకు అందుట లేదు, మటియును సంకల్పమును 
వదులుకొనుటవలననే మనస్సు నిర్వికల్ప మగునని మహాత్ము(డైన జనకుడు చెప్పెను. అదియే ఆత్మకు రూపము, 
అదియే సంసారనాశమును గావించు నిర్వికల్పజ్ఞానము అనియు ఆయన చెప్పెను. మజి జ్ఞానము పొందుటయందు 
ఆత్మకు మనస్సు సాధనమని చెప్పబడినది, మనస్సు సాధనముగా లేకున్నచో ఆత్మ దేనిని గ్రహింపలేక జడమే 
యగును. అప్పుడు జడమైన ఆత్మకన్న మనస్సే గొప్పదగును. ఆత్మకు బంధము కాని మోక్షము కాని మనస్సుచేతనే 
కలుగుచున్న దనుట స్పష్టము, మనస్సు సవికల్ప మైనచో బంధము, నిర్వికల్పమైనచో మోక్షము కలుగుచున్నది, 
అట్టియెడల సాధనమైన మనస్సే ఆత్మ ఎట్లగును? ఖడ్గము, దానిని ధరించినవాండు రెండు భిన్న పదార్థములు 
అయినట్లు మనస్సు నిర్వికల్పమైనను ఆత్మకన్న భిన్నమే అగును. అప్పుడు ద్వైతము తప్పదు. మజియును 
లోకములో ఎవని కైనను భ్రాంతి కలిగినప్పుడు, దేనినిగూర్చి వాండు భ్రాంతిపడుచున్నా(డో ఆవిషమును అసత్యమే 
అగును. కానివానికి భ్రాంతికలుగుట మాత్రము సత్యమే. వ్యక్తి, వానిభ్రాంతి రెండును సత్యములగుచుండుటచే అద్వైత 
మెట్లు సిద్ధించును. ఎండమావులలో నీరు కన్పించినప్పుడు ఆనీరు అసత్యమే. దానివలన దప్పిక తీఅదు. ఆనీరు 
చాలసేపు కూడ నిలువదు. పనికి ఉపయోగపడుట చిరకాల ముండుట అన్నది అసత్యవస్తువునందు సంభవింపదు. 
మటి జగత్తులోని వస్తువులు చిరకాలము నిలుచుచు ఎన్నోపనులకు ఉపయోగపడుచున్నవి. కావున జగత్తులోని 
వస్తువులను అసత్యములని ఎట్లు చెప్పవచ్చును? జగత్తు సత్యమైనచో ద్వైతమే సిద్ధించును. అద్వైతము సిద్దింపదు. 
మజియును దృశ్యమైన జగత్తువలన కలుగుచున్న దంతయు భ్రాంతి జ్ఞానము యని మీరు చెప్పుచున్నారు. 
అట్లయినచో భ్రాంతిరహితమైన జ్ఞానమే యుండదు. అట్టి యెడల ఇదిభ్రాంతి అది సత్యము అను భేదము ఎట్లు 
కలుగును? భ్రాంతి యైనను అందజుకు సమానముగ ఎట్లు కలుగుచున్నది? ఈసందేహము నామనస్సును వీడకున్నది 
దయతో వివరింపుండు." 


దత్తాత్రేయుండు సంతోషించి ఇట్లు చెప్పమొదలిడెను. "భార్గవా! చక్కణా అడిగితివి. ఈవిషయమును చాలవజకు 
వెనుకనే చెప్పితిని. అయినను మనస్సునకు సంతుష్టి కలుగు వజికు మరల మరల విషయమును శోధింపవలసినదే. 
ఒక్కొక్కనికి ఒక్కొక్కవిధమైన బుద్దియుండును. అందువలన ఆలోచించు విధానముకూడ ప్రతివానికి భిన్న ముగానే 
యుండును. అట్టి యెడల శిష్యుడు తన మనస్సులోని సందేహమును అడుగకున్నచో గురువైనను ఎట్లుచెప్పగలడు? 
గురువును అడుగక ఎవ(డైనను సందేహమును ఎట్లు తీర్చుకొనంగలండు? ప్రశ్నించుచుండువానియొక్క విద్య 
దృఢమగును. సత్యనిరూపణకు ప్రశ్నయే బీజము. కావున గురువును ప్రశ్నించుచు తెలిసికొనువానికే విద్య 
లంభించును. 


చితి ఒక్కటే అనేకముగా ఎట్లు అగునని అడుగుచున్నావు. స్వప్నములో ఊహాలోకములో ఒక్కమనస్సు తప్ప 
మజబిదియు ఉండదు. ఒక్కమనస్సే అప్పుడు చూచువాండుగా చూచుటగా దృశ్యముగా భాసించుచున్నది కదా! ఇట్లే 
జాగ్రద్దశయందు కూడ శుద్దమైన చైతన్యమొక్కకటియే చితిగా చేత్యముగా వివిధరూపములతో భాసించుచున్నది. 
కావున స్వప్నమునందు ద్వైతము లేనట్లే జాగ్రద్దశలోకూడ ద్వైతము లేదు. 


దీపపువెలుంగులో వస్తువుకన్పించుచున్నది. కాంబట్టి ఆవెలుగు కన్న వస్తువు భిన్నముగా నున్నదని 
చెప్పుచున్నావు. కాని వస్తువు గోచరించుటకు వెలుంగు ఉండవలయు ననునియమము లేదు. వెలుగును చూడ 
లేకున్నను అంధుండు స్పర్శచేత వస్తువును గ్రహించుచున్నాండు. ప్రతివ్యక్తియు వస్తువును స్మరించునప్పుడు 
దానిరూపమును మనస్సునందు చూచుచునేయున్నాండు. మనస్సు చైతన్యముతో కూడియుండక పనిచేయక 
ఉన్నప్పుడు ఎవ్వండును ఏవస్తువును చూచుటలేదు. కావున వస్తువు లన్నియు చైతన్యము అను నద్దమునందు 
ప్రతిబింబించుటచేతనే మనకు గోచరించుచున్నవి. అద్దముకన్న భిన్నముగా ప్రతిబింబము ఎట్లు ఉండదో అట్లే 
చైతన్యముకన్న భిన్నముగా జగత్తులోని వస్తువులు లేవు. కావున చితికి అన్యముగా రెండవవస్తువు లేదు. కావుననే 
మనస్సుకూడ చితికి అన్యముగా లేదు. స్వప్నములో మనస్సునకు భిన్నముగా ఆస్వప్న ప్రపంచము ఎట్లు లేదో అట్లే 
జాగ్రద్దశలో కూడ మనస్సునకు భిన్నముగా ప్రపంచము లేదు. స్వప్నమునందు చెట్టును ఖండించుటకు గొడ్డలి 
సాధనమగుచున్నది. కాని ఆచెట్టు, దానిని ఖండించుట, దానికి సాధనమైన గొ డ్లలి మొదలుగా అంతయు అసత్యమే 
కదా! అట్లే దృశ్యములు ఎట్లు అసత్యములో అట్లే వానిని గ్రహించుటకు సాధనమైన మనస్సు కూడ అసత్యమే. 
స్వప్నములో జచరుగుసంఘటన లన్నియు అసత్యములు. వానికి కారణమైన మనస్సు కూడ అసత్యమే. అట్లే 
జాగ్రద్దశలో కూడ దృశ్యములు సంఘటనములు మిథ్య; వానిని గ్రహించుచున్న మనస్సు కూడ మిథ్యయ. కేవలమైన 
చిదాత్మ స్వచ్చమైన తనస్వాతంత్ర్యముచేత మనస్సు మొదలగు వానిని కల్పించి దృశ్యము చూచువాండు మొదలగు 
భేదములతో వ్యవహరించుచున్నది. అది ఒక్‌ కప్పుడు కేవలము నిర్వికల్పముగా ఉండును. 


భర్గవా! చితియొక్క తత్త్వమును చక్కణా పరిశీలించి గ్రహింపుము. ఆకాశము ఆత్మవలెనే పూర్ణము సూక్ష్మము 
నిరంజనము నిరాకారము. అయినను అది ఆత్మతో తుల్యము కాదు. ఆత్మయందున్న చైతన్యము దానియందు లేదు. 
కాని ఆకాశము ఆత్మకన్న భిన్నముగాలేదు. అజ్ఞానులు ఆత్మనే చూచుచు దానిని ఆకాశ మని భ్రమించుచున్నారు. 
సూర్యునికాంతి ప్రసరించుచున్నను దానిని గుడ్లగూబలు చీకటి గానే చూచుచున్నవి గదా! జ్ఞానులు ఆకాశమును 
ఆత్మగానే చూచుచున్నారు. చిదాత్మ స్వచ్చమైన తనస్వాంతంత్ర్యవైభవముచేత ఒక్కటిగానున్న తాను 
అనేకవిధములుగా భాసించుచున్నది ఇంద్రిజాలికుండు తాను ఒక్కండే యయ్యును ఇతరులకు అనేకరూపములతో 
భాసించుచున్నా(డు. ఆరూపము లన్నియు వానిమాయచేత మోహితులైనవారికి గోచరించుచున్నను వానిదృష్టిలో 
అతడు కేవలుఃడే; ఆరూపము లన్నియు అసత్యములే. అట్లి మాయామోహితులైనవారికి జగత్తులోని 
రూపములన్నియు సత్యముగా భాసించుచున్నను, ఆత్మతత్త్వము నెటీంగి చిదాత్మ స్వరూపులైనవారికి ఆజగద్రూపము 
లన్నియు అసత్యములుగా తమస్వరూపమైన చిదాత్మ యొక్కటియే సత్యముగా గోచరించును. 


ఒక్కటిగా నున్న చిదాత్మ అనేకపదార్థములుగా ఎట్టు భాసించుచున్న దని నీవు శంకించుచున్నావు. చిదాత్మకు 
అత్యంతమైన స్వాతంత్ర ము కలదు. లయ మాయ. అది ఎంతటి దుర్దటమైన కార్యమునైనను సమకూర్పంగలదు. 
లోకమునందు యోగులే కాక మామూలుగా నుండు మాంత్రికులు వంద్రజాలికులు కూడ మనకు దుర్దటముగా 
తోంచుకార్యములను చేయుచునేయున్నారు. వారు ఎంతగా స్వాతంత్ర్యశక్తిని పొందుచున్నారో తంత వారు 
ఆకార్యములను నిర్వహింపంగలుగుచున్నారు. చిదాత్మయొక్క స్వాతంత్ర్యము పరిపూర్ణము. అదియే మాయాశక్తి. 
ఆమాయయుక్క ఆవరణమును యోగము మొదలగు సాధనములచేత ఎవరు ఎంతగా తొలంగించుకొ నుచున్నారో వారి 
కంతగా స్వాతంత్ర్యము కలుగుచున్నది. ఆస్వాతంత్రముయొక్క శక్తిననుసరించి వారు దుర్ణటములైన కార్యములను 
సాధించుచున్నారు. కావున పరిపూర్ణమైన స్వాతంత్ర్య త్రశక్తి కలిగిన చిదాత్మ ఈజగత్తును బాసింపంజేయుట 
విచిత్రముకాదు. 


అఖండమై పరిపూర్ణమైయున్న చిదాత్మయందు జగద్రూపము లైన విభాగములు ఎట్లు ఏర్పడుచున్నవోచూడుము. 
పూర్ణమైన చిదాత్మతనలో ఒకభాగమునందు "ఇది నేను" అని అభిమానించుచుండుటయే విభాగము తోచుటకు 
మూలము. ఈయపూర్ణత్వస్సురణమే అవిద్య అని శాస్తములయందు చెప్పంబడినది. ఇట్లుతనలో కొంతభాగము నందు 
చిదాత్మ "ఇదినేను" అనునభిమానముతో స్సురించుచుండణగా ఆభాగము జగత్తుగా భాసించుచున్నది. మిగిలినది 
ఆకాశముగా బాసించిచున్నది. కావున ఆత్మకు భిన్నముగా జగత్తు గాని ఆకాశము గానిలేవు రెండును ఆత్మయందే 
తోంచుచున్నవి. ఈవిషయమున తార్కికులే కాదు పండితులు కూడ అనేకులు భ్రమ నొందుచున్నారు. 
ఆత్మతత్త్వమునుగూర్చి విన్న పండితులు చాలమంది దానిని తమస్వరూపమునుగా గ్రహింపక బహీర్ముఖమైన దృష్టితో 


వ్యవహారమున నిమగ్నులై యుందురు. ఆత్మత్వత్త్వమునుగూర్చి ఎంతగా విన్నను మననము చేసినను. 
ఆపరోక్షముగా (Directly) తన స్వరూపముగా ఆత్మ సాక్షాత్కరించువటికు నిదిధ్యాసనము చేసిననేతప్ప అజ్ఞానము 
నశింపదు. కావునభార్గవా! బాహ్యదృష్టిని వీడి నేను చెప్పినదానిని అంతర్ముఖమైన దృష్టితో చక్కగా చూడము. 


చిదాత్మకు జడమునకు భేదము ఎట్లుఏర్పడుచున్నదో చూడుము. చిదాత్మ సకలమునందును వ్యాపించి సర్వమును 
ప్రకాశింపంజేయుచు. తాను దేనిచేతను ప్రకాశింపంబడక, స్వయముగా ప్రకాశించుచున్నది. జడములు స్వయముగా 
ప్రకాశింపక చిదాత్మవలన ప్రకాశించుచున్నది. అద్దమునందు ప్రతింబింబించుచున్న వస్తువులయొక్క విశేషములు 
ఏవియు అద్దమునకు ఎట్లు సంబంధించుట లేదో అట్లే చిదాత్మవలన ప్రకాశించుచున్న జడములయొక్క 
విభాగవిశేషములు ఏవియు చిదాత్మకు సంబంధింపవు. జడములకు అతీతమై అఖండమైన స్వయంజో శతియై 
వెలుంగుచున్న యాత్మను సాక్షాత్కరించుకొనుటయే స్వాత్మవిశ్రాంతి దానినే పూర్ణాహంత పూర్ణాహంకారము అనియు 
చెప్పుదురు. విషయమును నిరూపించుటకై ఇన్నివిధములుగా చెప్పుచున్నామే కాని వస్తువు మాత్రము ఒక్కటియే. 


తేజస్సునందు కాంతి ఉష్ణము ఎట్లు అభిన్నముగా నున్నవో అట్లే మాయాశక్తియును చిదాత్మంయందు అభిన్నముగా 
నున్నది. తేజస్సు కాంతి రెండు పదార్థములు కావు. అవి రెండుపదార్థములేయైనదో రెండింటిని విడదీసి 
చూపవలసియుండును. కాని అట్లు విడందీయలేము. అట్లే మాయాశక్తియు చిదాత్మయందు అభిన్నముగానున్నది. అది 
వాస్తవముగా చిదాత్మయే. అది అద్దమువలె ఎన్నో వస్తువలను భాసింపంజేయుచున్నది. దానియందు ఎన్నివస్తువులు 
గోచరించుచున్నను దానిస్వరూపమునందు మాత్రము ఎట్టిమార్పు కలుగుట లదు. చిదాత్మ మాయాశక్తి చేత 
నామరూపముల విభాగములతో భాసించుచుండుటయే అనాత్మాభాస, అవిద్య, జడశక్తి, శూన్యము, ప్రకృతి, 
అత్యంతాభావము, ఆకాశము, తమస్సు అని పేరొ (నీబడుచున్నది. ఇది యంతయు మొదటి విభాగము. పరిపూర్ణమైన 
యాత్మస్వరూపమును గుర్తింపలేక బ్రాంతితో దానియందు కొంతభాగమును చూచుచుండుటవలననే ఆకాశము 
తోచుచున్నది. ఆత్మప్రదేశమునందు ఏ భాగమున "ఇది నేను" అనునహంకారము ప్రసరించుటలేదో అది అకాశముగా 
భాసించుచున్నది. కొంత అకాశముగా కొంత జగత్తుగా గోచరించుచున్న యీభేదమే సంసారమునకు కారణమగు 
చున్నది. రామా! సూక్ష్మదృష్టితో చూడుము. దేనిని నీవు ఆకాశముగా చూచుచున్నావో అదియే దానియందున్న 
జీవరాశులకు ఆత్మచైతన్యము. అదియే నీ యందు ఎట్లుఉన్నదో అట్టే ఇతరులయందును ఆనందఘనముగా (Solid 
mass of bliss) నున్నది. 


కల్పితమైన యీాయాకాశవిభాగముచేత సంకుచితమైనట్లు తో చుచున్నచిదాత్మయే మనస్సు, అది ఆత్మకన్న 
అన్నము వేట్‌” కపదార్థముకాదు. అయినను మాయయొొక్క ఆవరణశక్తి చేత జగత్తు భాసించుచున్న ప్పుడు 
ఆజగత్తుల రోని వస్తువులను గ్రహించుటకు మనస్సు ప్రమాణమగుచున్నది. అనంగా జ్ఞానమును కలిగించుటకు సాధన 
మగుచున్నది. మనస్సుచేత విషయములను గ్రిహించుచున్న చిదాత్మ జీవుఃడని" చెప్పంబడుచున్నాండు. మొదట 
ఆకాశముచేత ఆవరింపంబడిన చిదాత్మ క్రమముగా దానియందు ఇతరగుణములను ఆరోపించుచు తక్కినభూతముల 
చేత, ఆభూతములవలన ఏర్పడిన శరీరముచేత ఆవరింపంబడినది. ఇట్లు కుండలో పలనున్న దీపమువలె చిదాత్మ 
శరీరములోపల నుండి దానినంతను కాంతిచేత వ్యాపించి ప్రకాశింపంజేయుచున్నది. కుండలో నున్న దీపము దానిని 
భాసింపజేయుచు దానితో సంబంధము లేకుండ స్వతంత్రముగా ఎట్లుప్రకాశించుచున్నదో, చిదాత్మ కూడ 
శరీరేంద్రియములను భాసింపంజేయుచు వానితో సంబంధములేకుండ స్వతంత్రముగా ప్రకాశించుచున్నది. కుండయొక్క 
చిల్లులనుండి లోపలి దీపకాంతిఎట్లు వెలికి వచ్చునో అట్లే ఇంద్రియద్వారములనుండి చిదాత్మయొక్క చైతన్యము వెలికి 
ప్రసరించుచుండును. నిజమునకు బైతన్యము వెలికి ప్రసరించుట యన్నది లేదు. పూర్ణమైన బైతన్యమునకు కదలికయే 
కుదురదు. తనకు ఆవరణముగానున్న జడశక్తి రూపమైన యజ్ఞానమును చిదాత్మయొక్క es రూపమైన జ్ఞానశక్తి 
ఎంతదూరము నివారించునో అంతదూరము బైతన్యము వెలికి వచ్చుచున్న ట్లుగా తోచును. చిదాత్మయొక్క 
స్పూర్తిరూపమైనజ్ఞానశక్తి జీవునియందు పరిమితమై యుండును. అది ఇంద్రియద్వారములనుండి వస్తువుల 
నావరించియున్న జడశక్తిని వారించును. ఆవరణము తొల(గుటయేకాని జ్ఞానము ప్రసరించుట యున్నది లేదు. 
స్ఫూర్తిచేత వస్తువులను కప్పియున్న యజ్ఞానమును తొలగించుట మనస్సుదేయుచున్న పని. కావున మనస్సే ఆత్మ 
అని చెప్పంబడు చున్నది. చలించుచున్న చీతియే మనస్సు, మనస్సు నిశ్చలమైనచో ఆత్మయే యగును. స్ఫూర్తి చేత 


ఆవరణమును తొలగించుచుండుటయే చితియొక్క చలనము. ఈచలనమేు వికల్పజ్ఞానము. వికల్పములను వదలి 
మనస్సు నిశ్చలమై నిర్వికల్ప మైనచో పూర్ణవిజ్ఞానమై ముక్తికలిగించును. 


'మనస్సునందు వికల్పములను వదలిపెట్టినంతమాత్రముననే వెలుపలనున్న వస్తువులను ఆవరించియున్న జడశక్తి 
తొలంగిపోవునా' అని సంశయింపకుము. అసలు ఆవరణమేలేదు. నీచేతనే కల్పింపంబడిన యావరణము సత్య 
మెట్లగును? త్రాడునుచూచి పామునుగా అనుకొ నుచున్నప్పుడు త్రాడును ఆవరించియున్న యజ్ఞానము నీచే 
కల్పింపంబడినదే కదా! ఊహాలోకమున నీవు నీశత్రువుచేత బంధింపబడి బెదిరింపంబడుచు కొట్టబడుచున్నా 
వనుకొవుము. ఊహ చెదరిపోయినచో బంధనము కొట్టబడుట మిగులునా! వ్యవహారము కూడ ఇట్టిదే అని గ్రహింపుము. 
వికల్పములు తొలగినచో సంసారబంధము కూడ మిగులదు. భార్గవా! అనాదికాలమునుండియు ఎవ్వనికి 
బంధమేలేదు. భ్రాంతి తప్ప బంధము ఎవ్వని కున్నది? ఎక్కడ ఉన్నది? విచారింపుము. "నేను 
బంధింపంబడియున్నాను" అని నిశ్చితముగా అనుకొనుచుండుటయే బంధము. ఎంత బుద్ధిమంతు(డైనను 
ఎన్ని ప్రయత్నములు చేసినను బంధమనుభ్రాంతిని తొలంగించుకొనిననే తప్ప సంసారమునుండి ముక్తుండు కాజాలడు. 
నిర్మలమైన చిదాత్మకు బంధమేమి? ఎట్లు కలుగును? ఆత్మరూపమైన యుద్దమునందు ప్రతిబింబములైన 
భావములచేతనే బంధము కలుగు నని తలంతు వేని, అద్దములో ప్రతిబింబించుచున్న యగ్ని కూడదహించు నని 
చెప్పవలసియుండును. "సంసారబంధము, మనస్సు ఉన్నవి" అన్ననిశ్చయముతో రెండువిధములుగా ఏర్పడుచున్న 
భ్రాంతి తప్ప ఎవనికి ఎక్కడను ఎప్పుడును బంధ మన్నదే లేదు, సరియైనవిచారము అను మహాజలముచేత 
ఈరెండింటివిషయమున,(గల భ్రాంతి అనుమాలిన్యమును కడిగివేసికొనిననే తప్ప ఎవనికి సంసారభీతి నశింపదు. 
ఆభ్రాంతి తొలంగనంతవటికు నేను గాని బ్రహ్మదేవుండు గాని శంకరుండుగాని విష్ణువు గాని విద్యారూపిణియైన త్రిపురాదేవి 
గాని ముక్తినికలిగించుట అసంభవము. కావున రామా! ఈరెండింటిని వీడి సుఖింపుము. 


మనస్సు నిర్వికల్పముగా నున్నప్పుడ ఆత్మయే యగును, కావున ద్వైతమునకు ప్రసక్తి లేదు. "ఇది అది" అని వివిధ 
పదార్ధముల రూపముతో భాసించుటకన్న భిన్నముగా మనస్సేమున్నది? "ఇది అది" మొదలుగా పదార్థముల 
భావనను విసర్టించినచో మిగులునది ఆత్మయే. త్రాడును చూచి పామునుగా భ్రమించునప్పుడు త్రాడే పాముగా 
భాసించుచున్నది. పామునకు సంబంధించిన బ్రాంతిజ్ఞానము నశించినపుడు త్రాడునకు సంబంధించిన జ్ఞానము 
నిలిచియుండును. అట్లే త్రాడు కూడ చిత్తునందు తోంచయుచున్న భ్రాంతియే యని నిశ్చయము కలిగినప్పుడు త్రాటియొక్క 
జ్ఞానము కూడ నశించి కేవలచైతన్యమే మిగులును. ఇట్లు నీకు కన్పించుచున్న ప్రతి దృశ్యమునందును 
నామరూపవిశేషములను కల్పితములనుగా గ్రహించి ఆభ్రాంతిజ్ఞానమును తొ లంగించినచో కేవలమైన చైతన్యమే 
మిగులును. అది నీ దృక్కే. దృశ్యములన్నియు నీదృక్కునందే రూపొందుచున్నవి. నీ దృక్కు ప్రసరింపకున్నచో దృశ్యమే 
లేదు. ఆదృక్కునందు నామరూపములను గ్రహింపకున్నను దృశ్యము లేదు. వెండిచెంబు వెండికంచము మొదలగునవి 
వెండికన్న భిన్నముగా లేనట్లు దృశ్యములు దృక్కునకు భిన్నముగా లేవు. కావున దృక్కు ఒకటే వస్తువు. అది 
నీస్వరూపమే. కావున ద్వైతమునకు ప్రసక్తియే లేదు. 


"జాగ్రద్దశలో పదార్దములు ఎన్నోపనులకు ఉపయోగపడుచు స్థిరముగా నున్నవి. కావున అవి వస్తువు కావనుట ఎట్లు 
కుదురును? అవి వస్తువులైనప్పుడు అద్వైత మెట్లుండును? అని నీవనుచున్నావు. పనులకు ఉపయోగపడుచు 
స్థిరముగా నున్నట్లు తోచినంతమాత్రమున పదార్ధములు సత్యములు కావు. స్వప్నమునందు పదార్గము లన్నియు 
ఉపయోగపడుచు ఆసమయమున స్థిరముగా నున్నట్లే తోచుచున్నవి. అంతమాత్రమున అవి యధార్థము లగుట 
లేదు. మేలొ గన్నంతనే అవి యన్నియు మిథ్య యనియే తలంచుచున్నాము. స్వప్న జాగ్రత్తులకు కొంచెమే భేదము. 
స్వప్నము మిథ్య అను నిశ్చయము జాగ్రత్తులో కలుగుచున్నది. జాగ్రత్తులోని వ్యవహారము మిథ్య అను నిశ్చయము 
స్వప్నములో కలుగుటలేదు. అంతమాత్రమున జాగ్రత్తులోని వ్యవహారము సత్యము కానేరదు. జాగ్రత్తులో 
ఈపదార్గములు ఎంత సత్యముగా తోంచుచున్నవో స్వప్నములో కూడ అంతే సత్యముగా తోంచుచున్నవి కదా! జాగ్రత్తులో 
అవి లేక పోవుటచే మిథ్య అనుచున్నావు. అట్లే స్వప్నములో జాగ్రత్తులోని వ్యవహారముండదు. కావున ఈవ్యవహారము 
కూడ మిథ్యయే. మాటుచున్న స్వప్న మును జాగ్రత్తులోని వ్యవహారమును చూచుచున్న నీవు మాజుట లేదు. కావున 
నీ వొక్కండవే సత్యము. 


మజియుక దృష్టాంతమును చూడుము. ఇంద్రజాలమునందు కూడ కల్పింపంబడిన వస్తువులు పనులకు 
ఉహయోగపడుచు స్థిరములుగా నున్నట్లే తోచుచున్నవి. అంత్రమాత్రముచేత అవి సత్యము లగు చున్నవా? 
ఇంద్రజాలముచేత  భ్రాంతులైనవారు ఆవస్తువులను సత్యములుగా ఎట్లుతలంచుచున్నారో అట్టే 
లో కవ్యవహారమునందును మాయామోహితులైనవారు దీనిని సత్యమనుచున్నారు. రామా! వినుము. ఎల్లప్పుడును 
ఏదియున్నదో అదియే సత్యము. ఒకప్పుడైనను లేకుండపోవునది సత్యము కాదు. "అయ్యా! స్వప్నములోశాని 
జాగ్రత్తులో(గాని దృశ్యములను గ్రహించుచున్నప్పుడే దృక్కు కూడ ఉన్నట్లు మనకు తెలియుచున్నది. గాఢనిద్రయందు 
దృశ్యమును గ్రహింపనప్పుడు దృక్కు ఉన్నట్లు తెలియుట లేదు. కావున నిద్రలో దృక్కులేదు. కాబట్టి దృక్కు కూడ 
అసత్యమే" అని నీవు అనవచ్చును. కాని ప కాలము దృక్కు లేకపోవుట నీకు ఎట్లు తెలిసినవి? అవి నీకు 
తెలిసినవనంగా అప్పుడు వానిని గ్రహించుచున్న వు ఉన్నావన్నమాట. అప్పుడు వానిని గ్రహించుచున్న 
నీస్వరూపము దృక్కే. కావున దృశ్యములు లేని నిద్రలో కూడ దృక్కు ఉన్నది. అదిలేని సమయమే లేదు కాంబట్టి 
అదియే సత్యము. 


ఏది ఇతరముపై ఆధారపడక స్వయముగా ప్రకాశించుచుండునో అదియే సత్యము. తక్కినదియంతయు అసత్యము. 
అట్లుకాక, అసత్యమని నిరూపింపంబడువఅకు కన్పించుచున్నదంతయు సత్యమే అని అందువేని, అది కుదురదు. 
ఎందువల్ల ననశా, ఎండమావులలో నీరు వలె, లేనిది ఉన్నట్లుగా కన్పించుచున్నది; అట్లే ముత్యపుచిప్ప వెండి 
బిళ్ళవలే తోంచుచున్నప్పుడు; యథార్ధ్హముగ ఉన్న ముత్యపుచిప్ప కన్పించుటలేదు. ఇది అందజరకును 
అనుభవసిద్దము. అట్టియెడల నీవు చెప్పినట్లుగా అసత్య మని నిరూపింపంబడువజకు కన్పించుచున్నదంతయు 
సత్యమే అని అంగీకరించినచో, ఎండమావులలో నీరు కొంతకాలము సత్యముగా ఉన్నదని, ముత్యపు చిప్ప నిజముగా 
కొంతకాలము లేదని అంగీకరింపవలసియుండును. ఇది కుదరదు. కావున ఎప్పుడును స్వయముగా ప్రకాశించుచున్న 
దృక్కు సత్యము. తక్కిన దంతయు అసత్యమే. అట్టియడల కన్పించుచున్న దృశ్యముతప్ప నిర్విశేషముగా ఎప్పుడును 
గోచరింపనిదృక్కు లేదని వాదించువాండు మూర్చుండు. అట్టివాండు "నేను లేను" అని కూడ చెప్పగలండు. శరీరమును 
ఇంద్రియములను వీడినచో తా నున్నాందో లేడో తెలియక తన యునికి యందే (Existence) సందేహము కలవాడు 
ఎట్టి తర్కముచేనైనను ఇతరులయొక్క అజ్ఞానమును ఎట్లు పోంగొట్టగలండు? అట్లు వాండు చెయంగలిగినచో 
ఒకపెద్దగుండుజాయి కూడ మానవులయజ్ఞానమును పోంగొట్టగలుగును. 


కావున ల లోకమున వస్తువులు ఉపయోగపడుచు స్థిరముగా నున్నట్లు కన్పించుచున్నంతమాత్రమున ఇవి సత్యములు 
కానేరవు. ఈ పదార్ధవిజ్ఞాన మంతయు భ్రాంతియే శాస్త్రముల విజ్ఞాన మంతయు ఎంతో సత్య మైనట్లు తలంచుచుండుట 
మాహాభ్రాంతి ముత్యేపు చిప్పకన్పించువజకు వెండి సత్యముగానే తో (చునట్ల్టు ఆత్మసాక్షాత్స్కరము కలుగువజకు జగత్తు 
సత్యముగానే తోంచుచుండును. ఆత్మజ్ఞానము కలిగింనంతనే జగత్తుయుక్క విజ్ఞానమంతయు బ్రాంతియేయగును. 
భ్రాంతి అందటికు ఎట్లు సమానముగా నుండునని నీవు శంకించుచున్నావు. శూన్మమైన యాకాశము నీలముగా 
ఉన్నట్లు అందఅకును సమానముగానే గో చరించుచున్నది కదా! అట్లే అజ్ఞానముయొక్క సామ్యమువలన అందజకును 
జగత్తు సత్యమైనట్లు సమానముగా భ్రాంతికలుగుచున్నది. ఆభ్రాంతి తొల(గింనంతనే శుద్ధమైనయాత్మ విజ్ఞానము కూడ 
అందటజకును సమానముగానే కలుగుచున్నది. 


భార్గవా! నీవు అడిగినదానికి యుక్తియుక్తముగ సమాధానము చెప్పితిని. చెప్పినదానిని చక్కగా విచారించుకొని 
సందేహమును వీడినిశ్చయమును పొందుము. ముక్తి నొందినతరువాత వ్యవహారము ఎట్లు జరుగునని ఇంతకు 
పూర్వము ప్రశ్నించియుంటివి. దానికి సమాధానమును వినుము. లోకమునందు ఉత్తములు మధ్యములు అధములు 
అని ముక్తులు మూ(డువిధములుగా నున్నారు. ప్రారబ్దమువలన కలుగుచుండు సుఖదుఃఖములచేత క్షణక్షణము 
కలత నొందుచుంకడియు స్వరూపజ్ఞానము కలిగియుండువారు అధములు. మందమారుతమువలన సుఖము 
నల్లులు దోమలు మొదలుగు వానివలన దుఃఖము కలుగుచున్నను గాఢముగ నిద్రించువారివలె. ప్రారబ్దమువలన 
సుఖదుఃఖాభవము కలుగుచున్నను వానిని గుర్తింపక ఎల్లప్పుడు శాంతిచిత్తులై యుండు వారు మధ్యములు. ఆపదలు 
పరంపరగా వచ్చిపడినను ఉద్వేగమును పొందక, మహాసుఖములు కలుగునప్పుడు హర్షమును పొందక, ఎట్టి 

ద్భుతసంఘటనములందు విస్మయము నొందక, ఏపరిస్థితియందును స్వరూపమునుండి తొలంగక, మనస్సునందు 

మక్రోధాదులయొక్క క్షోభను రవంతయు పొందక శాంతులైయుండి లోకమున  అందటివలెనే 


వ్యవహరించుచుండువారు ఉత్తమజ్ఞానులు. ఉత్తముడు కేవలజ్ఞాని. మధ్యముడు అధము(డు జీవన్ముక్తులు. 
అధముడు సంతతము సమాధి స్థితియందు నిలువంజాలండు ప్రారబ్దమువలన అప్పుడప్పుడు స్వరూపస్థితినుండి 
తొలగి క్లేశము నొందుచుండును. అభ్యాసబలముచేత మనస్సును నిరోధించి ఎల్లప్పుడు లోపల సమాధిస్థితియందు 
నిలువ(గలిగినవాండు మధ్యముండు. మనస్సు వ్యవహారమునందు ప్రసరించుచున్నను వెలుపల కూడదృఢమైన 
సమాధిస్థితిలో నుండువాడు ఉత్తముడు. కావున బుద్ధియొక్క భేదముల ననుసరించి, జ్ఞానపరిపాకము యొక్క 
దశలలో ని భేదములనుబట్టి, వారివారి ప్రారబ్దశేషములను బట్టి జ్ఞానులకు కూడ విచిత్రములైన వ్యవహారములు 
సంభవించుచుండును. 


ఇది జ్ఞానఖండమునందు మనస్స్వరూపనిరూపణ మన్నది.అష్టాదశాధ్యాయము. 


పందొ మ్మిదవయధ్యాయము-జ్ఞానుల్యాతి భేదములు 


భార్గవుడు మరల దత్తాత్రేయు నిట్లు ప్రశ్నించెను. "భగవానుండా! ఆత్మను గోచరింపంజేసికొనుటకు ఉపాయమైన 
జ్ఞానము అందటకును ఒకటియ కదా. దానివలన కలుగుమోక్షము కూడ ఒకవిధము గానే యుండును. అట్టియెడల 
బుద్ధియొక్క భేదములనుబట్టి జ్ఞానముయొక్క పంప తయరిట భేదము ఎట్లు కలుగును? 
జ్ఞానముయొక్కసాధనములందు | భేద మున్నదా? వివరింపుము." 


దయానిధియైన దత్తాత్రేయుడిట్లు చెప్పెను. "రామా! ఇది ఉత్తమమైన రహస్యము. చెప్పెదను. వినుము. జ్ఞానమునందు 
భేదములు లేవు. సాధనములయొక్క తారతమ్యములవలననే ఫలప్రాప్తియందు భేదము లేర్పడుచున్నవి. సాధన 
పూర్తియునంతనే, చక్కగా పండినపండు పైనుండి రాలి యొడిలో పడినట్లుగా, జ్ఞానము అనాయాసముగా సిద్దించును. 
సాధనయొక్క అపూర్ణతయందలి తారతమ్యము చేత శ్రమయందును (Efంrt) తారతమ్యము కలుగుచున్నది. జ్ఞానము 
స్వప్రకాశమై ఎప్పుడును సిద్దమైన యున్న దగుటచే, నిజమునకు, దానిని పొందుటకు ఏసాధనయు అక్కజలేదు. 
ఎల్లప్పుడును భాసించుచున్న స్వరూపమును పొందుటకు సాధనములతో పని యేమున్నది? దానిని ఆవరించియున్న 
వాసనమాలిన్యమును తొల(గించుటకే సాధనములన్నియు ఉపయోగపడుచున్నవి. అనంతములైన వాసనలు 
అనుబురదయందు మునిగియుండుటచేత స్వరూపము గోచరించుట లేదు. చిత్తమును నిరోధించుట అను జలముల 
చేత ఆవాసనాపంకమును చక్కగా కడిగివేయవలయును. అనాదికాలముగా "దేహేంద్రియములే నేను" అను గాఢమైన 
భావనతో చిత్తము రూపొందియున్నది. తత్త్వవిచారము అను తీక్షణమైన యంత్రముచేత, మననముతో కూడిన 
శ్రవణము అను ఉపాయముచేత పెట్టెవలె నున్నచిత్తమును తెజచినచో తత్‌క్షణమే మణివలె స్వరూపచైతన్యము 
గోచరించును. కావున సాధనలన్నియు వాసనలను తొలంగించుటకే ఏర్పడియున్నవి. పూర్వజన్మపుణ్యమునుబట్టి 
చిత్తములయందు వాసనలు కొందజకు అధికముగా మజికొందఅకు తక్కువగా నుండును. ఈభేదములనుబట్టి 
బుద్దియందు భేదములు కలుగుచున్నవి. ఎంతవటబకు వాసనలయొక్క సమూహము బుద్ధిని ఆవరంచియుండునో 
అంతవరకును సాధన ఆవశ్యకమే. 


వాసనలు అనేకవిధములు. వానిలో ముఖ్యమైనవానినిచెప్పెదను వినుము. అపరాధము కర్మ కామము అని వాసన 
మూండువిధములుగా నున్నది. అశ్రద్దయే అపరాధము. వినాశమును కలిగించుటలో ఇది ముఖ్యమైనది. శాస్త్రము 
ఆచార్యుండు వచెప్పచున్న విషయము “సర్వథా సత్యము అను దృఢమైన విశ్వాసమే శ్రద్ద. అట్టి విశ్వాసము లేకుండుట 
అశ్రద్ధ. దీనివలననే విపరీతగ్రహణము సంభవించుచున్నది ఉన్నదానిని ఉన్నట్లు గ్రహింపలేక విరుద్ధముగా గ్రహించుట 
విపరితగ్రహణము. కళలు శాస్త్రములు యోగములు మొదలుగు వానియందు నిపుణులైనవారు కూడ 
సత్పురుషులతోడి సహవాసమును కలిగియుండియు అశ్రద్దవలననే విపరీతగ్రహణమునకు లోనై తత్తమును 
తెలిసికొనలేకపోవుచున్నారు. వీరు అనేకవిధములుగా ఉన్నారు. కొందటు నిర్విశేషమైన పరతత్తమే”" లేదని 
చెప్పుదురు. అట్టిదొకటి యున్నను దానిని తెలిసికొనుట ఎవనికిని ఎచ్చటను శక్యము కాదు అని మటీకొందరు 


చెప్పుదురు. నిదిధ్యాసనముచేత ఆత్మజ్ఞానమును పొందిన వారు కూడ కొందటు "ఇది పరతత్త్వము కాదు. దీనికి 
మించినదియు కలదు" అని తలంచుచుందురు. మజికొందజు ఈయాత్మజ్ఞానమువలన మోక్ష మెట్లు కలుగునని 
వాదించుచుందురు. ఇదికాక శాస్తాచార్యవాక్యములను సంశయించుట కూడ విపరీతగ్రహణమే. యగును. 
శాస్తములయందు నిపుణులైనవారు వందలకొలందిగా వేలకొలందిగా ఈ యపరాధవాసనచేతనే సంసారమున 
పడిపోవుచున్నారు. 


పూర్వజన్మలయందును చేసిన దుష్కర్మలయొక్క సంస్కారము బుద్ధియందు మాలిన్యముగా నుండును. 
ఆమాలిన్యము గురువు ఉపదేశించుచున్న విషయమును గ్రహించుటకు ప్రతిబంధకమగును. అట్టి వారు గురువు ఎంత 
చక్కగా చెప్పుచున్నను గ్రహింపంజాలరు. దీనిని కర్మవాసన యందురు. ప్రాణాయామాదులచేత కూడ దీనిని 
జయించుట సాధ్యముకాదు. 


"కర్తవ్యము ఇంకను నాకుమిగిలియున్నది." అని అనుకొనుటయే కామవాసన దీనిక అనేకశాఖలు కలవు ఇది 
అనంతము. సముద్రములో తరంగములను గాని భూమిలో రేణువులను గాని ఎవ(డైనను లెక్క పెట్టవచ్చునేమో గాని, 
ఒకవ్యక్తి యొక్క కామముల నైనను లెక్కపెట్టుట సాధ్యము కాదు. ఆశాపిశాచముగా చెప్పంబడుచున్నయీకామవాసన 
ఆకాశముకన్న విశాలము, పర్వతముకన్నను స్థిరము. దీని చేతనే లోకమున ప్రతివ్యక్తియుఉన్మత్తునివల 
అగుచున్నాండు. దీని చేతనే దహింపంబడుచు జనులు ఆక్రందించుచున్నారు. పరమవైరాగ్యమును పొంది ధన్యులైనవారు 
ఎవరో కొందటు మాత్రమే ఈయాశఅనుదావానలమునకు దూరులై చల్లగా నుందురు. 


ఈమూ(డు వాసనలు మనస్సును ఆక్రమించియుండుటచేతనే తత్త్వము భాసించుట లేదు. కావున సర్వసాధనములకు 
ఈవాసనలను నశింపంజేయుటయ ఫలము. 


"అశ్రద్ధారూపమైన యోయపరాధమువలననే నాకు జ్ఞానము కలుగుటలేదు.” అని తెలిసికొని 
శాస్తాచార్యులవాక్యములందు శ్రద్ధను పొందుటవలన మొదటివాసన తొలగిపోవును. రెండవదియైన కర్మవాసన 
ఈశ్వరానుగ్రహముచేతనే తొలంగవలె. ఇతరములైన  కోట్లకొలందియుపాయములచేత కూడ అది తొలగదు. 
ఈశ్వరారాధనము చేయుచున్నచో ఆకర్మవాసన అల్పముగా నున్నచో ఈజన్మమునందే ఈశ్వరానుగ్రహము కలిగి 
అదినశించును. అది ప్రబలముగా నున్నచో అనేక జన్మలలో ఈశ్వరారాధనము చేయుచుండుటవలన నశించును. 
ప్రబలమైనవ్యాధి తొల(గిపోవుట బహుకాలము బౌషధమును సేవించుట ఆవశ్యకమే కదా! ఇక మూండవదియైన 
కామవాసన వైరాగ్యాది సాధనమువలనన నశించును. సంసారసుఖములయందలి దోషమును నిరంతరము 
చూచుచుండుటవలననే వైరాగ్యము కలుగును. మజియొక్క విధముగా అది కలుగనే కలుగదు. 


ఈవాసనలయొక్క అల్పత్వమునుబట్టి ప్రబలత్వమునుబట్టి వైరాగ్యాదిసాధనములను కూడ అల్పముగా ప్రబలముగా 
అవలంబింపవలనసియుండును. వీనిలో సర్వసాధనములకు మూలము ముక్తికావలయునను గాఢమైనతపన. ఒకనిని 
నీటిలోముంచినప్పుడు వానిని ఊపిరాడక నిటిలోనుండి బయటపడవలయునని ఎట్లు గిలగిల తన్నుకొనుచుండునో 
ఆవిధముగా సంసారమునుండి బయటపడవలయు నని మొకానొకనికి కలుగు తపనయే ముముక్షుత్వము. అది 
లేకున్నచో శ్రవణమననాదులు పాండిత్యసంపదగా పరిణమించునేగాని ముఖ్యఫలము నొసంగవు. ఆ పాండిత్య్వమంతయు 
శవమునకు కావించినయలంకారమువలె వ్యర్థము. ముముకుత్వము కొద్దికా ఉన్నను ఉపయోగములేదు. 
వ్రతములయొక్క ఫలశ్రుతిని వినునప్పుడు ఆవ్రతమును చేసి ఆఫలమును పొందవలయుననుకోరిక సామాన్యముగా 
చాలమందికి కలుగును. అంతమాత్రమైన కోరికతో అందజు ప్రయత్నమును చేయరు; ఫలమును పొందరు కావున 
తీవ్రత లేని ముముక్షుత్వమువలన ఉపయోగము లేదు. ఎవనికి ముముక్షుత్వము ఎంత తీవ్రముగా నుండునో వానికి 
ఫలము కూడ అంతవేగముగనే సిద్ధించును. ముముక్షుత్వము కలవాడే అన్నింటిని వదలుకొని ఆత్మజ్ఞానమునందే 
తత్పరత్వము కలవాండగును. దేహమంతయు తాపముతో ఉడికిపోవుచున్నప్పుడు ఎవ్వండును చల్లదనము తప్ప 
దేనినికోరండు. అట్లే "ముక్తి తప్ప నాకేమియు వలదు" అని తీవ్రమైనకోరిక కలిగినవానికి ఫలముకూడ త్వరగా 
లభించును. విముక్తి తప్ప తక్కినవన్నియు దుష్టములు అను దృష్టివలననే విముక్తియందు తీవ్రమైనకోరిక కలుగును. 
దోషదృష్టివలన విషయసుఖములయందు ప్రీతి నశించి వైరాగ్యము కలుగును. వైరాగ్యమువలన విముక్తి కావలయు 


ననుకోరిక ప్రబలమై దానికి సాధనములైన శ్రవణమననాదుల యందు తీవ్రమైన ప్రవృత్తి కలుగును. దానివలన త్వరగా 
ఫలము లభించును." 


భార్గవుండు ఇదివిని మరల ప్రశ్నించెను. "అయ్యా! సత్సంగము ఈశ్వరానుగ్రము దోషదృష్టి ముక్తిని కలిగించుటకు 
మూలకారణము లని చెప్పితిరి. వినిలో ముఖ్యమైన ఆదికారణమేది? అది ఎట్లు ప్రాప్తించును? నిష్కారణముగా ఏదియు 
సంభవింప దని కదా పెద్దల నిశ్చయము! కావున ఆయాదికారణ మైనను నిర్ణతుకముగ ఎట్లు కలుగుచ్నది? ఇది 
వివరించి చెప్పుము." 


దత్తాత్రేయుడు ఇట్లు చెప్పెను “"భార్ల్గవా! శ్రీయస్సునకు ఆదికారణమును చెప్పుచున్నాను. వినుము. 
కేవలచిద్రూపిణియైన యాదేవితనయొుక్క స్వాతంత్ర్యవైభవముచేత, అద్దమునందు ప్రతిబింబము వల, తనయందు 
జగత్తు అనుచిత్రమును భాసింపంజేయుచున్నది. అనాదియైన యజ్ఞానముచేత కప్పంబడియున్న జీవులయొక్క 
హితమును కోరుచు ఆమెయే హిరణ్యగర్భశరీరముతో కోరికల “ నన్నింటిని తీర్చునట్టి వేదసముద్రమును 
ప్రకాశింప(జేసెను. 'స్వభావముచేత జీవులు విచిత్రములైన కామవాసనలు కలవారు. వీరికి ఎట్లు శుభము కలుగును?' 
అని యాబ్రహ్మదేవు(డు ఆలోచించి విచిత్రములైన ఫలములను కలిగించునట్టి వివిధకర్మలను సృష్టించెను. మనుష్యుడు 
సహజముగా మంచినో చెడునో చేయుచునే యుండును. దానిచేత పశుపక్యాదిజాతులలో పెక్కుపర్యాయములు 
జన్మించుచు జీవుడు ఏదో ఒకకర్మయుక్క పరిపాకముచేత మనుష్యశరీరమును పొందును. అప్పుడు అతండు 
పెక్కుకోరికలు కలవాడై "స్వర్గమును కోరువాడు యజ్ఞమును చేయవలయును" అని మొదలుగా 
వేదశాస్తములయందు చెప్పంబడియున్న కర్మలనుగూర్చి విని వానిని చేయుటకు పూనుకొనును. ఆకర్మలలో రవ్వంత 

లోపము కలిగినను ఫలము కలుగ దని గ్రహించి దుఃఖితుండై, 'ఇప్పుడేమి చేయందగు' నని యొకానక సత్పురుషుని 
ఆశ్రయించును. అప్పుడు ప్రసంగవశమున మహేశ్వరునియొక్క మహాత్మ్యమును అతడు వినును. అంతట 
పూర్వపుణ్యవశమున ఆ సత్పురుషునియొక్క అనుగ్రహముచేత ఈశ్వరుని ఆరాధింపవలయునను తలంపు కలుగును. 
కావున పూర్వపుణ్య పరిపాకమువలననే శ్రేయస్సు అనుసౌధముయొక్క సోపానపంక్తిలో ఒకమెట్టుగా సతృ్సంగమును 
పొందును. శ్రేయస్సు చాలవటకు సత్సంగమువలననే సంభవించుచున్న ది. ఒకానొకచోట చాల గొ ప్ప పుణ్యముచేతశాని 
తీవ్రమైన తపస్సుచేతశగాని శ్రేయస్సు కలుగుటయు కలదు. అట్టియెడల ఒకప్పుడు పై పెనుండి రాలి పండు పడినట్లుగా 
ఆకస్మికముగా శ్రేయస్సు ప్రాప్తించుటయు కలదు కావున కారణములయొక్క వైచిత్యమును బట్టి శ్రేయస్సుయొక్క 
ప్రాప్తియందు కూడ చిత్రములైన భేదములు కన్పించుచున్నవి. 


అట్లే బుద్దియందలిభేదములచేత వాసనయొక్క తారతమ్యము వలన సాధనములయందలి విశేషములనుబట్టి 
జ్ఞానులయొక్క సి సితియందును వైచిత్రము కన్పించుచున్నది. సహజముగా ఎవనియొక్క బుద్ది యందు వాసనలు 
తక్కువగా నుండునో వానికి అల్పమైనసాధనదితనే జ్ఞ జ్ఞానము సిద్దించును. ఎవనియొక్క బుద్దియందు వాసనలు 
దట్టముగా నుండునో వానికి జ్ఞానము కలిగినను అది మేఘముచేత కప్పబడిన సూర్యబింబమువలెనే యుండును. 
త చిరకాలము నిదిధ్యాసనము కావించుచున్నచో వానికి జ్ఞానము నిర్మలముగా భాసించును. ఈకారణముచేత 
జ్ఞానులయొక్క స్థా సితి అనేకవిధములుగా కన్పించుచున్నది. జ్ఞ తు పరస్పరము స్థి సితిభేదము ఎట్లుండునోచూడుము. 
బ్రహ్మవిష్ణుమహిశ్వరులు స్వభావముచేత జ్ఞ జ్రానులే! వారియొక్క జ్ఞ జ్రానమునందు మాలిన్యము ఉండు నని చెప్పుటకు 
వీలులేదు. కాని స్వభావమువలన కలుగుచున్న గుణములచేత వారిస్థితియందు కలుగుచున్న భేదములను 
చూడము. గుణములయొక్క భేదమునుబట్టి తెల్లగానున్న జ్ఞానియొక్క శరీరము నల్లదనమును ఎట్లు పొందుటలేదో 
అట్లే ఆయనయుక్క చిత్తస్వభావము కూడ మార్పునొందందు. జ్ఞానులముగా అత్రికుమారులను మమ్మేచూడుము. 
దుర్వాసుడు చంద్రుడు నేనును భిన్నస్థితులయందున్నాము. దుర్వాసుడు కోపము కలవా(డుగా, చంద్రుడు 
కామము కలవాండుగా నుండగా నేను వర్ణశ్రమాది చిహ్నములను అన్నింటిని వదలియున్నాను. వసిష్టుడు కర్మిష్టుడై 
యుండగా సనకాదులు సన్యాసులై యున్నారు. నారదుడు భక్తి పరుండుకాగా శుక్రుండు కవిత్వముచెప్పుచు దైత్యుల 
నాశ్రయించి యుండగా బృహస్పతి దేవతలకు గురువై యున్నాడు. వ్యాసుండుశాస్తనిర్మాణపరాయణుండు కాగా 
జనకుండు రాజ్యము చేయుచున్నాండు. జడభరతు(డు సర్వసంగ పరి త్యాగి యయ్యిను. 


ఈస్టితిభేదములకు కారణము వినుము. అపరాధము కామము అనువాసనలకన్న కర్మవాసన బలిష్టము. అది 
ఎవరియందు పూర్తిగా నశించునో వారు మేధావులని చెప్పంబడుచున్నారు. వారికి అపరాధవాసన యుండనే యుండదు. 
ఇంక కామాదివాసన లున్నను అవి జ్ఞానమునకు ప్రతిబంధకములు కావు. అట్టివారికి వైరాగ్యము మననము సమాధి 
మొదలగువానితో పనిలేదు. వారు ఒక్కసారి తత్తమునువిన్నంతనే అప్పుడే కొంచెము మననధ్యానములు చేసికొని 
నిస్సందేహముగా ఆత్మను తెలిసికొని జనకాదులవలె జీవన్ముక్తు లగుచున్నారు. వారు అంతకు పూర్వము 
వైరాగ్యాదులను అభ్యసించి కామాదివాసనలను పోంగొ ట్టుకొ నియుండలేదు. అందువలన ఆవాసనలు వారియందు 
పూర్వమువలెనే పైకివచ్చుచుండును. వారికి ఆవాసనల వలన ఏసందర్నమునందును బుద్దికి మాలిన్యము కలుగదు; 
వారు స్వరూపమునుండి తొలగుటయు సంభవింపదు. వీరిని ఉత్తమజ్ఞాను లని విద్వాంసులు చెప్పుదురు. ఇంక 
కర్మవాసనచేత మూఢమైనచిత్తము కలవారికి సాక్షాత్తుగా ఈశ్వరుండు బోధించినను జ్ఞానము కలుగదు. దృఢమైన 
యపరాధవాసన కలవారికి కూడ జ్ఞానము కలుగదు. ఎవరికి అపరాధకర్మ వాసనలు అల్పముగా నుండి కామవాసనలు 
అధికముగా నుండునో అట్టివారికి అనేకపర్యాయములు శ్రవణమనననిదిధ్యాసనములు సలుపుటవలన చాలకష్టముతో 
చిరకాలమునకు జ్ఞానము “కలుగును. వీరికి వ్యవహారము స్వల్పముగా నుండును. వీరు ఎక్కువకాలము సమాధియందే 
గడుపుచుందురు" మనననిదిధ్యాసనాదుల యభ్యాసముయుక్క అతిశయమువలన వీరికి మనస్సు ఇంచుమించుగా 
నశించినట్లే యగును. ఇట్లు నష్టప్రాయమైన మనస్సుకల జ్ఞానులు మధ్యములని చెప్పంబడుదురు. వీరిలో కొందజకు 
మనననిదిధ్యాసనముల యభ్యాసము దృఢముగా నుండకపోవుటచే వాసనలు క్షీణింపవు; మనస్సు నశింపదు. వీరికి 
శ్రవణమువలన జ్ఞానము కలిగినను అది కామక్రోధాదివాసనలచేత మాటిమాటికి కప్పంబడుచుండును. ఇట్టివారిని 
సమనస్కులని మందజ్ఞానులని అధమజ్ఞానులని చెప్పుదురు. ఉత్తములు మధ్యములు అయిన వారు మాత్రమే 
జీవన్ముక్తులని చెప్పంబడుదురు. 


అధములైన కేవలజ్ఞానులు ప్రారబ్బమునకు అధీనులై సుఖదుఃఖముల ననుభవించుచు దేహాంతమునందు ముక్తిని 
పొందుదురు. మధ్యమజ్ఞానులు “ స్రారబ్దమును జయింతురు. మనస్సు అనుభూమిలో ప్రారబ్ద మనుబిజము 
భోగరూపమున అంకురించును. కాని “వీరికి మనస్సు నశించిపోవుటచేత ఆప్రారబ్దబీజములు గాదెలో అడుగున 
పడియుండు ధాన్యనపుగింజలవలె మొలకెత్తక క్రమముగా నశించిపోవును. 


ఉత్తమజ్ఞానులకు బహుమానసు అనియు పేరు కలదు. ఎవరికి యొక్క మనస్సు ఆత్మరూపమై 
బాహ్యవిషయములందు ప్రసరించుచు ఆయావస్తువులయొక్క రూపమును పొందుచున్నను ఆత్మరూపమును 
కోల్పోవదో వారు బహుమానసులు. ఒక మనస్సు ఇన్ని రూపములతో ఎట్లుండు నని శంకిపవలదు. మిగుల మేధావి 
యైనవాడు ఒక్‌, గక్కస్పుడు ఏకకాలమునందే అయిదాజుకార్యములను, దేనియందును తొట్రుపడక, 
నిర్వహించుచున్నా(డు ఒకడు నడచుచు మాటాడుచు పని కూడ చేయుచుండును. ఒక్కగురువు శిష్యులనేకులు 
వేదములు వల్లెవుయుచున్నప్పుడు వారిలో సంభవించు అపశబ్దములను వర్ణస్వరభేదములను గుర్తించుచున్నాండు. 
నీవు సహస్రబాహుండగు కార్తవీర్యుని జయించితివి గదా! అతండు ఏకకాలముననే అనేకవిధములైన యాయుధములను 
అనేకబాహువులతో గైకొని ఏయాయుధముయొక్క ప్రయోగమునందును పొరపాటుపడక యుద్దము చేయుచుండుటను 
నీవు చూచియే యుంటివి. అట్టివారియొక్క మనస్సు వారు నిర్వహించుచున్న కార్యములపద్దతి ననుసరించి 
అనకవిధములుగా రూపొంది ఆయాకార్యములను ఏకకాలమునందే నిర్వహించుచున్నది. అట్లే ఉత్తమజ్ఞానుల యొక్క 
మనస్సు కూడ బాహ్యమున పెక్కుపదార్థముల రూపములను పొందుచున్నను ఎల్లప్పుడు ఆత్మస్వరూపమునకు 
విరుద్దము కాకుండ నుండును, అనగా వారికి స్వరూపవిస్కృతి ఎప్పుడును ఉండదన్న మాట, వారినే 
బహుమానసులందురు. వారియొక్క మనస్సునందు ప్రారబ్దబీజములు సుఖరూపముననో దుఃఖరూపముననో 
అంకురించుచుండగనే జ్ఞానము అనునగ్ని వానిని దగ్గమొనర్చుచుండును. మొలకయే నశించినప్పుడు చెట్టుఉండదు; 
ఫలమసలే యుండదు: సుఖదుఃఖములు అనునంకురములకు హర్షశో కములు ఫలములు. సుఖమో దుుఖమో 
తోంచయుచున్నంతనే "ఇది నాస్వరూపముకాదు" అని త్రోసివేయుచున్నచో సుఖమువలన హర్షము కాని దుఖమువలన 
శోకము కాని కలుగదు. అనగా సుఖదుఃఖములు భాసించుచనే కాని అవి ఫల మొసంగవు లక్షరూప్యముల బహుమతి 
వచ్చిన దని తెలియుట సుఖము, అది కలిగినంతనే బంధుమిత్రులకు చెప్పి విందులతో వినోదములతో ప్రసంగములతో 
సంతోషించుట హర్షము. లక్షరూప్యములు నష్టము వచ్చిన దని తెలియుట దుఃఖము. అది కలిగనంతనే పదిమందితో 
చెప్పుకొ ని విలపించుచు దిగులుపడి యుండుట శోకము. పామరులకు సుఖమువలన హర్షము, దుఃఖమువలన 


శోకము కలుగుచుండగా జ్ఞానికి సుఖదుఃఖములు పుట్టినవెంటనే నశించును; అందువలన హర్ష శోకములు కలుగవు. 
మటి లోకమున జనులు సుఖమును పెంపొందించుకొనుటకు దుఃఖమును తొలగించుకొనుటకు వ్యవహార మొనర్చు 
చున్నారు. సుఖదుఃఖములు పుట్టినవెంటనే నశించుచున్నచో జ్ఞానికి లోకమున వ్యవహారమెట్లు జరుగుచున్నది? వారు 
ఇతరులతో వ్యవహరించునప్పుడు ఆవ్యవహారమునకు ఆవశ్యకములైన భావములను కల్పించుకొనుచుందురు. 
పెద్దవాండు చిన్నపిల్లవానితో చేరి యాడునప్పుడు గెలిచనపుడు హర్షము ఓడిపోయినపుడు శోకమును ఎట్లు 
ప్రదర్శించునో అట్లే జ్ఞాని కూడ ఆయావ్యవహారములకు తగిన భావములను ప్రదర్శించుడునే కాని యథార్థముగా 
హర్షశో కములను పొందండు. చదరంగమున ఏనుగులు గుజ్జములు పోయి ఓటమి కలుగుచున్నప్పుడు పిల్లవాడు అది 
అంతయు సత్యమైనట్లే విషాదము నొందును. పిల్లవాని వినోదముకొజికు ఆడుచున్న పెద్దవానికి ఇదియంతయు 
అసత్యము వినోదమాత్రము అని రూఢిగ తేలిలయుటచే విషాదము కలుగనేకలుగదు. ప్రపంచము సత్యమను భావము 
దృఢముగ నుండుటచే ఆవ్యవహారమునందు పామరులు హర్షశోకములు పొందుచున్నారు. 'ప్రపంచము అసత్యము. 
వ్యవహారము వినోదమాత్రము' అను భావము దృఢముగ నుండుటచే జ్ఞానులకు హర్షశోకములుకలుగవు. అట్లే వారు 
ఇతరుల కష్టసుఖములయందు సానుభూతిని చూపునప్పుడు విషాదమును సంతోష షమును ప్రకటించుచుందురే కాని 
మనస్సునందు ఏభావమును కలిగియుండరు. ఈవిధముగా వారు వ్యవహారమునందు ఇతరుల విషయములలో వలె 
తమవిషయములందు ఆసక్తి లేకుండ నుందురు. 


మేధావులైన జ్ఞానులు వాసనలను _ నశింపంజేసికొనుటకై మనోనిరోధము  మొదలగుసాధనలను 
అవలంభించియుండుకపోవుటచే ఆవాసనలు వినాశము నొందవు. అందువలన వారు పూర్వవాసనలను అను 
సరించియే వ్యవహరించుచుందురు. ఆకారణముచేతనే కొందటు కర్మనిష్టులుగా, కొందటు కాముకులుగా, మటీకొందటు 
కోపము కలవారుగా కన్పించుచుందురు. పెక్కు విధములైన వర్తనములు వారియందు కన్పించుచుండును. 


మనస్సు నశింపక మందజ్ఞానులై యున్నవారు కూడ దృశ్య్వమంతయు అసత్యమే యని నిశ్చయజ్ఞానమును 
కలిగియుందురు. సమాధిస్థితియందు వారికి స్వరూపముతప్ప ఇంకఏదియు భాసింపదు. తెంపులేకుండ 
స్వరూపమును స స్మరించుచుండుటయే సమాధి. హఠయోగులు సాధించుస్థితి సమాధికాదు. మజి హఠయోగులకు కూడ 
చితక్త నిరోధము వలన జ్ఞానులకువలె నిర్వికల్పమైన యాత్మతత్త మే భాసంయును! కదా, వారిస్థితిని సమాధి అని ఏల 
చెప్పరాదు? నిర్వికల్పమైన యాత్మస్వరూపము సర్వమునకు ఆశ్రయమై ఎల్లప్పుడు ఎల్లరకును స్పురించుచునే 
యున్నది. అది స్పురింపకపోయినచో ఏదియును భాసింపదు. మజియును అది వికల్పరహితముగా జాగ్రత్తునుండి 
నిద్రలోనికి జాజునపుడు, నిద్రను వదలి జాగ్రద్ధశలోనికి ప్రవేశించుటకు ముందుండుస్టితి మొదలుగా వెనుకంజెప్పంబడిన 
దశలయందు భాసించుచునే యున్నది. అంతమాత్రమున ఎల్లరకును సమాధి కలుగుచున్న దని చెప్పుట లేదు కదా! 
హఠయోగులకు నిరోధసమయమునందు సమాధి యున్నదన్నచో తక్కినవారికిని పైనచెప్పినదశలలో అది యున్నది. 
కావున నిర్వికల్పమైన యాత్మతత్త విజ్ఞానము కలవారు విమర్శపూర్వకముగా స స్వరూపానుసంధానము చేయునపుడు 
చిత్తమునకు కలుగు విశ్రాంతినే విప్వాంసులు సమాధి అని చెప్పుచున్నారు. ఇక్కడ ఈవిషయమును గమనింపుము. 
శ్రవణాదులచేత నిర్వకల్పమైన యాత్మతత్త్వమును ఎటుంగని హఠయోగులు రెండువిధములుగా నుందురు. కొందటు 
పాతంజలయోగమున చెప్పంబడినయసష్టాంగములయొక్క సాధనచేత సిద్దిని పొందుదురు. మజికొందటజు 
ప్రాణామాయముయొక్క అతిశయముచేత కుండలిని సుషమ్న మొదలగువానిని భేదించుచు సిద్దిని పొందుదురు. 
ఇరువురికిని సమాధిస్టితియందు నిద్రలోవలె సుఖానుభవము ఉండును. ఆస్టితియందు వారికి అజ్ఞానముయొక్క 
విక్షేపశక్తి తొలగి పోవునే గాని ఆవరణశక్తి నశింపదు. జ్ఞానులకు సమాధియందు  విక్రేపము ఆవరణము అను రెండును 
వుండవు. మలటి హఠయోగియుక్క సమాధిస్థితికిని నీద్రకును భేదమేమి? నిద్రయందు మనస్సు తమస్సు యొక్క 
పరిణామముచేత అమావాశ్యయుక్క చీకటియేందువలె మూఢమైయుండును. హఠయోగికి సమాధియందు మనస్సు 
సత్త్వము యొక్క పరిణామముచేత ప్రకాశించుచున్నను ఆత్మతత్త్వము అవిద్యచే ఆవరింపంబడుటచే, మేఘములచేత 
ఆవరింపంబడిన సూర్యునివలె చక్కంగా ప్రకాశింపదు. మజిజ్ఞానులకు అవిద్యయొక్క ఆవరణము ఉండదు. అందువలన 
సమాధియందు వారిమనస్సు సత్త్వపరిణామమును పొందినప్పుడు ఆత్మత్తత్వము, మబ్బులు తొలగిపోయిన తరువాత 
సూర్యునివలె ప్రకాశించును. 


ఉత్తమజ్ఞానులు వ్యవహారపరులై యున్నప్పుడు కూడ వారి జ్ఞానము వేద్యములైన విషయములకు సంబంధింపక 
శుద్దమై' యుండును. సమాధి యనగా వీషయసంబంధరహితమైన జ్ఞానస్థితియే కదా! కావున వారికి సమాధి 
సహజముగా నుండును. ఆకాశమునకు నల్లందనము అసత్య “మనీ తెలసికొ న్నవానియొక్క జ్ఞానము 
(ఆకాశవిషయమున ఎప్పుడును నల్లందనమును పొందదు. అట్లు కానిచో ఆకాశము నకు నల్లందనము లేదని 
తెలసికొ న్నవానికి, తెలిసికొననివానికి భేదమే యుండదు. ఎండమావులను తెలిసికొ న్నవానికి కూడ అచ్చట నీరున్నట్లే 
కన్పించుచుండును. అయినను తెలియనివా(డు ఆనీటికొజికు పరువెత్తినట్లు తెలిసినవాండు పరువెత్తండు. అట్లే జ్ఞాని 
కూడ పదార్థములు అజ్ఞానివలె కన్పించుచున్నను. వానియందు అతనికి సత్యత్వబుద్ధి యుండదు. అందువలన వానిని 
సంపాదించి సుఖింపవలయు నని అజ్ఞాని తాపత్రయము నొందుచుడగా జ్ఞాని వానివిషయమును అసలు 
పట్టించుకొనండు అందువలన ఎండమావులలో నీరువలె వానికిప్రపంచము గోచరించుచున్నను అది అసత్యమని వానికి 
రూఢిగా తెలియును. కావున వానిజ్ఞానము శుద్దముగానే యుండును. మనస్సు నష్టమైనజ్ఞానికి వేద్యసంబందము 
ఉండనే యుండదు. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆస్టితిని ఉన్మనీదశ అని చెప్పుదురు. విషయములు సత్యములు 
అనుభావముతో వానిపై ప్రసరించుటయే మనస్సునకు చలనము. మధ్యమజ్ఞానులకు మనోవ్యాపారమే యుండదు. 
ఉత్తమజ్ఞానులకు వ్యవహారము జరుగుచున్నప్పుడు వారిమనస్సు అసత్యముగా నిశ్చితమైయున్న ప్రపంచమునందు 
చలించుచున్నట్లు కన్పించుచున్నను అది అత్యంతము నిశ్చలముగానే యుండును. అదియే వారి 
బహుమానసత్వము. మనస్సులో ని యుకభాగముచేత వారు వ్యవహారమును నిర్వహించుచున్నను 
మజియుకభాగముచేత నిశ్చలముగా నుందురు. ఆ నిశ్చలస్థితిచేత వారికి సమాధి ఎప్పుడును సహజమై యుండును. 
ఇది నీవడిగిన జ్ఞానుల యొక్క స్థితిభేదములు. 


ఇది జ్ఞానఖండమున జ్ఞానులస్థితిభేదములు అన్నది పందొ మ్మిదవయధ్యాయము. 


ఇరువదియవయధ్యాయము -విద్యాగీత 


దత్తాత్రేయుండు పరశురామునితో మరల ఇట్లు చెప్పెను. "ఈవిషయమున ఒకవృత్తాంతమును చెప్పెదను వినుము. 
పూర్వము సత్యలో కమున బ్రహ్మదేవుని సభయందు ఒకసారి వనం రం దినాం. రాజర్షి శ్రేష్టులును 
చేరి జ్ఞానసిద్ధినిగూర్చి సూక్షాతిసూక్ష్కములైన నిరూపణములతో చర్చించుకొ ని తుదకు ఆపరమేష్టి నిట్లు ప్రశ్నించిరి. 
"భగవాను(డా! మే మందజిమును లో కవ్యవహారమును పరతత్త్వమును కూడ తెలసికొని జ్ఞానులమై యున్నాము. 

స్వభావముల యందలి భేదములచేత మాలో కొందటు సమాధియందే ఎక్కువగా కాలము గడుపుచుండుగా, 
మటీకొందటు వాదప్రతివాదములందు ఆసక్తులై యున్నారు. కొందజు భక్తి నిమగ్నులై యుండగా కొందటు 
కర్మపరాయణులై యున్నారు. ఇంకను కొందటు బహిర్ముఖులైన జనులవలె వ్యవహారపరులై యున్నారు. వీరిలో శ్రేష్టం 
లవరో చెప్పుము. ఒక్కొక్క పక్షమును మాకు తోంచినయుక్తులతో ప్రమాణములతో అవలంబించి అదియే శ్రేష్ట మని 
నిరూపించుచున్నాము. ఒకరు నిరూపించిన దానిని ఇతరులు అంగీకరించుట లేదు కావున నీవే నిర్ణయింపవలౌ" 
అప్పుడు ఆపరమేష్టి వారి కెవరికిని మనస్సు, విశ్వాసముతో కుదుట(బడకుండుటను గమనించియిట్లనెను. 
"మునింద్రులారా! మీ కున్నట్లే నాకును ఒకయభిప్రాయ మున్నది. మన మందజమును ఈ విషయమును సర్వజ్ఞుండైన 
పరమేశ్వరునివలనందెలసికొ దము.” 


పిమ్మట బ్రహ్మదేవుండు విష్ణువుతో మహర్షులతో పరమేశ్వరుని యొద్దకు పోయి మహర్షులవివాదవిషయమును 
వివరించెను. పరమేశ్వరుండు ఇట్లనుకొనెను. "వీరియందు శ్రద్ద విశ్వాసము కన్పించుటలేదు. ప్రతివ్యక్తియు తన 
యభిప్రాయమే సిద్ధాంత మని దృఢముగ అనుకొనుచున్నాండు. ఇప్పుడు నేను ఏది చెప్పినను వీరు అది 
నాయభిప్రాయమునుగా మాత్రమే తలంతురు గాని యథార్థమైన తత్త్వమునుగా గుర్తింపరు. కావున ఇప్పుడు నేనేమి 
చెప్పినను వ్యర్థమే యగును." ఇట్లు తలంచి ఆయన "అయ్యా! నాకును ఇది స్పష్టముగా తెలియదు. మన 


మందజమును విద్యారూపిణియైన త్రిపురాపరమేశ్వరిని ధ్యానించి ఆమెవలన ఈవిషయమును తెలిసికొందుము" అని 
పలికెను. 


అంతట వారందజును ఆమహాదేవిని ధ్యానించిరి. అప్పుడామహేశ్వరి ఆకాశమునందు శబ్దమయమైన రూపముతో 
ఆవిర్భవించి, "బుషులారా! త్వరగా చెప్పుండు. ఏల మీరు నన్ను ధ్యానించితిరి? నా భక్తులకు ఎప్పుడును కోరిక 
తీరకపోవుట యన్నది. లేదు." అని మేఘగర్జనస్వరముతో పలికెను. అప్పుడు వారందటును ఆమెకు ప్రణమిల్లి స్తుతించి 
ఇట్లనిరి. "శ్రివిద్యారూపిణివైన యోత్రిపురేశ్వరీ! నీకు నమస్కారము, అమ్మా! నీవుసృష్టిస్టితిలయకారిణివి. సర్వజ్ఞురాలవు. 
సర్వరూపిణివి. ఎల్లరకును నీవే హర్షమును గలిగించుచున్నావు. దేవీ! నీకు మరల మరల నమస్కరించుచున్నాము. 
నీయొక్క పరరూపము, అపరరూపేము, ఈశ్వరత్వము, జ్ఞానము, దానిఫలము, అందులకు ముఖనాలనలు, 
సాధకుడు, సిద్ధి, సిద్దియొక్క పరాకాష్ట, జ్ఞానసిద్దులలో ఉత్తముండు- అను నీవిషయములను దయతో చెప్పుము. నీకు 
మరల నమస్కరించుచున్నాము." 


పరరూపము : 


విద్యారూపిణియైన యామహాదేవి దయతో నిట్లుస్సష్టముగా చెప్పెను. "బుషులారా! అందటును శ్రద్దతో వినుండు. 
శాస్త్రమను మహాసముద్రమునుండి అమృతమువంటి సారమును మీకు అందించుచున్నాను. దేనియందు ఈజగత్తు 
సృష్టిస్టితిలయములను పొందుచున్నదో, ఏది అజ్ఞులకు జగద్రూపమున గోచరించుచున్నదో అదియే నా పరరూపము. 
అదియే యోగులకు అంతరంగమున గంభీరమైన బైతన్య మహాసముద్రవలె నిర్వికల్ప ముగా నిశ్చలముగా 
భాసించుచున్నది. కొందటు నాయీపరరూపమును అద్వితీయమైన తమస్వరూపమునుగా తెలిసికొనుచుండియు 
స్వభావవశమున మహాభక్తులై బలవంతముగా భేదమును కల్పించుకొని ఆరాధించుచున్నారు. అంతఃకరణము 
ఇంద్రియములు దేహము మొదలగువానికి అన్నింటికిని ప్రాణసూత్రములె నుండి ఇదియే వానిని నడుపుచున్నది ఇది 
భాసింపకున్నచో లోకమున ఏదియు భాసింపదు. శాస్త్రములు నాయాపరరూపమును ఇట్లు నిరూపించుచున్నవి. 


అపరరూపము: 


ఇంక నాయపరరూపమును వినుండు అనేక బ్రహ్మాండములకు వెలుపల ఊర్థ్వముగానున్న యమృతసముద్రమునందు 
మణిద్వీపములో కడిమిచెట్లవనమునందు మనోహరమైన చింతామణిమందిరమున ఒకయద్భుతమైన మంచము 
కలదు. దానికి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుండు నాలుగు కాళ్ళుగా నుండగా సదాశివుడు పాన్సుకొబికు 
ఏర్పరచినపలకగా నుండును. కావున దానిని పంచబ్రహ్మమయమైన మంచ మందురు. దానియందు కామేశ్వరుండు 
కామేశ్వరి అను ననాది మిధునముగా ప్రకాశించురూపము నాయొక్క అపరరూపము. జాగ్రత్తు స్వప్నము సుషుప్తి 
అనుమూ(డుపురములందు సకలజీవులలో ఇది ప్రకాశించుచుండును. గావున దీనిని త్రిపురసుందరరూపమనియు 
చెప్పుదురు. మజియును సదాశివుడు ఈశానుడు బ్రహ్మవిష్ణువు త్రిలోచనుడు గణపతి కుమారస్వామి దిక్పాలకులు 
శక్తులు గణదేవతలు సురులు అసురులు యక్షులు కింపురుషులు నాగులు మొదలుగా పూజ్యులైనవారందటును 
నాయొక్క అపరరూపములుగానే కీర్తింపంబడుచున్నారు. ఇట్లు ఈరూపములలో అన్నియెడలను నేనే యున్నను 
మాయచేత మూఢులైన జనులు నన్ను తెలిసికొనలేకున్నారు. ఈరూపములద్వారమున నేనే పూజింపంబడుచు భక్తుల 
కోరికలను తీర్చుచున్నాను. నేను తప్ప పూజింపందగినది కాని ఫలమిచ్చునట్టి దేవత గాని ఇంకెవరును లేరు. ఎవండు 
ఏవిధముగా నున్న భావించునో వాండు ఆవిధముగా నావలన ఫలమును పొందును. 


ఐశ్వర్యము: 


నాయైశ్వర్యమునకు మితి లేదు. కేవలము చైతన్యరూపిణిగా ఏకరూపమున నున్న నేను ఇతరద్రవ్యముతో అక్కటి 
లేకయే జగత్తు యొక్క రూపమున భాసించుచున్నాను. అట్లు భాసించుచున్నను నా యందు రెండవవస్తువు లేదు. 
ఒక్కవస్తువు తనయేకత్వమునకు భంగము లేకుండ పెక్కురూపములతో భాసించుచుండుట నిజముగా దుర్దటము. 
ఆట్లు దుర్దటమైనదానిని సుసంఘటితముగా భాసింప(జేయుచుండుటయే ముఖ్యమైన నాయీశ్వరత్వము. 


సూక్ష్మదృష్టితో నాయైశ్వర్యమును చూడుడు. నేను సర్వమునకు ఆధారముగా నుండి అన్నింటియందును 
వ్యాపించియుండియును దేనితోను సంబంధమును పొందక కేవలముగా నున్నాను. నామాయచేతనే నాస్వరూపమును 
ఆవరించి సంసారము కలదాననై శిష్యత్వమును పొంది గురువు నాశ్రయించి ఆత్మతత్తమును తెలసికొని ముక్తురాల 
నగుచున్నాను. ఇట్లు అనేక పర్యాయములు ముక్తురాలనగుచున్నాను. నటుడు ఎన్నిసార్లు ఎన్నివేషములు 
ధరించినను అన్నియు అసత్యములే అయినట్లు సంసారమంతయు అసత్యమే యగుటచే నాస్వరూపమునందు 
ఎట్టిమార్పుకలుగదు. అందువలన నేను ఎల్లప్పుడును, అనా సంసారము కలదానినిగా కన్సించుచున్న ప్పుడు కూడ, 
ముక్తురాలనే. మజియును అనంతవిచిత్ర మహితమైన యీజగత్తును. కుండ చేయుటకు మట్టివల / ఏద్రవ్యము లేకయే 
సృష్టించుచున్నాను. నాయైశ్వర్యపరంపరలు ఇట్టివి అనేకములు కలవు. వానిని లెక్కించుటకు వేయి ముఖములుగ గల 
యాదిశేషునకు కూడ శక్యము కాదు. 


జానము : 
వో 


ద్వైతము అద్వైతము పరము అపరము మొదలగు భేదముల చేత నాజ్ఞానము బహువిధములుగా నున్నది. వానివలన 
కలుగు ఫలము కూడ బహువిధములుగా నున్నది. 


ద్వైతజ్ఞానము న 


ద్వైతమునందు  థ్యానించువాండు తనస్వరూపముకన్న భిన్నముగా ఒకానొకదేవతారూపమునో మంత్రమునో 
అవలంబించుచుండును. దేవతామూర్తులలో మంత్రములలో ఎన్న భేదములు కలవు. అందువలన ద్వైతజ్ఞానము 
బహువిధములుగా నున్నది. ఆధ్యానము స్వప్న రాజ్యముతో సమానము అయినను అది చిత్తశుద్దిని కలిగించుచు 
సఫలమే యగుచున్నది. ఈధ్యానములలో నాయొక్క అపరరూపములలో ముఖ్యమైనదిగా వెనుక చెప్పియున్న 
త్రిపురసుందరరూపమును అవలంబించి చేయుధ్యానమే ముఖ్యమైనది. ఇదియే చిత్తశుద్ది మొదలుగా జ్ఞానసిద్దికి 
సాధనములను  సమకూర్చును. కాని అద్వైతవిజ్ఞానమే శ్రేష్టమైనది. విద్యారూపిణినైన నన్ను చిరకాలము 
ఆరాధింపకుండ ఎవడైనను అ ద్వైతజ్ఞానమును ఎట్టు పొందగలడు? 


అద్వైతజ్ఞానము క 


దృశ్యమైన రెండవపదార్థ మేదియు లేక కేవలముగా స్వయముగా ప్రకాశించు పరమచైతన్యమే అద్వైతజ్ఞానము. అది 
అపరోక్షముగా అనుభవీమునకు వచ్చినప్పుడు (Direct experience) ద్వైతజ్ఞానమును తిరస్కరించును. అద్దమును 
తెలికొ న్నతరువాత దానియందు ప్రతిబింబములుగా గోచరించుచున్న సర్పములు వ్యాస్రుములు ఎట్లు భయము 
కంపము మొదలగువానిని కలిగింపజాలవో అట్లే అద్వైతజ్ఞానము కలిగినతరువాత అజ్ఞానమునందు 
ప్రతిబింబించుచున్న దృశ్యప్రపంచములో ని సర్పములు వ్యాఘ్రములు కూడ ఆసత్యములై భయము కంపము 
మొదలగువానిని కలిగంపంజాలవు. చిత్తము కం సదా కలే. ఏకమై నిర్వికల్పసమాధిని పొందినతరువాత, సమాధి 
నుండి లేచినవాండు. "సమాధియందు ఏశుద్ధచిదాత్మగ నున్నానో ఇప్పుడును ఆశుద్ధచిదాత్మ గనే యున్నాను" అని 
గుర్తించును. అట్లు గుర్తించుటయే ప్రత్యభిజ్ఞానము. 


పరజానము : 
Gp 


సమాధియందువలానే తక్కిన సమయములందును స్వరూపమును గుర్తించుచుండుట పరజ్ఞానము. అది 
కలిగినతరువాత వ్యవహారమున గోచరించు ఏపదార్గమునందు సత్యత్వబుద్ధి కలుగదు. అద్దమునకు భిన్నముగా 
ప్రతిబింబములకు ఎట్లు అస్టిత్వము (Existence) లేదీ ఆత్మయందు ప్రతిబింబించుచున్న సకలపదార్థములకు ఆత్మకు 
భిన్నముగా అస్తిత్వములేదు. ఈవిజ్ఞానము కలిగినచో, గాలిచేత మేఘములవలె, సంశయము లన్నియు ఎగిరిపోవును. 
ఈపరాజ్ఞానము కలిగిన తరువాత కామము క్రోధము మొదలుగా సంస్కారములు కొన్ని మిగిలియున్నను అవి కోరలు 
తీసినపాములవలె పడియుండును. ఇది పరజ్ఞానము. 


అపరజానము : 
Gy 


ఇంక శ్రవణముచేతగాని తర్కముచేతంగాని దేహము ఇంద్రియములు మొదలగువానికి అతీతమైన కేవలచిదాత్మయొక్క 
స్వరూపమును బుద్దిచేత నిశ్చితముగా గ్రహించుట అపరజ్ఞాసము, ఇదియే పరో కజ్ఞానము. ఇది దేహము ప్రాణము 
ముదలగువావియందుండు "నేను" అనునభిమానమును నశింపజేయును. 


పరజ్ఞానఫలము క 


ఇంక పరజ్ఞానముయొక్క ఫలమును వినుండు. పరజ్ఞానము కలిగినంతనే సకలదుఃఖములు నశించును. ఎచ్చటను 
దేనివలనను భయము కలుగకుండుటయే మోక్షఫలము. "ఇది తేలు, ఇది పాము, ఇధి పెద్దపులి" అని రెండవవస్తువు 
తోంచినప్పుడే లోకమున భయము కలుగుచున్నది. గాఢనిద్రలో రెండవవస్తువే భాసించదు. కావున భయము కలుగుట 
లేదు. అట్టె ఆత్మ కన్ని అన్యముగా ఏదియునులేదు అని రూఢిగ తెలిసివానికి వ్యవహారదశయందును. 
సూర్యోదయమున (కటివలె, తనకన్న భిన్నముగా రెండవవస్తువే తోచదు. దె ద్వైతభావమును వీడినవానికి ఎచ్చటను 
ఎప్పుడును దేనివలనను భయము లేదు. కావున ఆత్మజ్ఞానముకన్న భిన్నములైన ఫలము లన్నియు 
భయకారణములే యగును. లోకములో పుత్రుండు భార్య గృహము ధనము మొదలుగా ఫలము లన్నియు 
కొంతకాలమునకు అంతమొందక తప్పదు. అవి యంతమొందు నేమో అనుభయము ఎప్పుడును ఉండనే యుండును. 
పుత్రభార్యాదులతోడి సంయోగము లన్నియు ఎప్పటి కైనను వియోగముతో ముగియక తప్పదు. కావున 
నశ్వరములైనవానివలన అభయ మెట్లు కలుగును? అభయరూపమైన మోక్షఫలమే యథార్థ్ధముగ ఫలము. 
స్వరూపమునందుండుటయే మోక్షము. తెలిసికొనుంవాడు తెలిసికొనుట తెలిసికొనంబడుచున్నవిషయము దాని వలన 
కలుగుఫలము అను ఈనాలుగు ఎప్పుడు ఒక్కటిగా తోంచునో అప్పుడు అభయమైన మోక్షము కలుగును. ఇతరవస్తు 
భావముల నన్నింటిని తొలంగించుకొన్నతరువాత, నిద్రలో తమస్సు ఆవరించినట్లు కాక, శుద్దమైన యాత్మస్సురణము 
ఏది కలదో అదియే జ్ఞానము. తెలిసికొనుచున్న వానిస్వరూపము కూడ ఇదియే. అయినను మొదట వాడు తన 
స్వచ్చమైన స్వరూపమును గుర్తింపజాలండు. వానిచేత స్వరూపమును గుర్తింపంబేయుటయే గురువు శాస్త్రము 
చేయుచున్న పని. వానిచేత తెలిసికొ నంబడుచున్న విషయము కూడ ఇదియే ఇట్లు జ్ఞాత జ్ఞానము జ్ఞ్లయము "అను 
మూడింటియొక్క భేదము తొలంగిపోవుటయే ఫలము. ఈభేదములు నిజముగా లేవు; వ్యవహారముకొ అకు 
కల్పింపంబడినవే. కావున క్రొత్తగా లభించినఫలము కూడ ఏదియు లేదు. ఎంత వజికు జ్ఞాత జ్ఞానము జ్ఞాయము 
ఫలము అనుభేదములు భాసించుచుండునో అంత వటికు కొండవలె సంసారము నిలిచియుండును. ఎప్పు 'డీభేదము 
లన్నియు నశించి వీనికి ఆశ్రయముగానున్న యాత్మ భాసించునో అప్పుడు సంసారము, గాలిచేత మేఘమువలె, 
విచ్చిన్నమై నశించును. 


సాధనము : 


ఇట్టి మోక్షమును పొందుటకు దానియందు గాఢమైనవాంఛయే సాధనము. దానియందు తత్పరత్వము లేనిచో 
ఇతరసాధనములు వేయియున్నను ప్రయోజనము లేదు. అది పూర్ణముగ నున్నచో వేటొక సాధన మక్కి లేదు. 
"ఎట్టయినను దీనిని సాధించును"అని ఎవడు తత్తురుడై యుండునో వాడు అన్ని విధములముక్తు(డే అట్టివాడు 
కొన్నిదినములలో/గాని మాసములలోగాని సంవత్సరములలోశగాని జన్మాంతరమునణాని తప్పక ముక్తుండగును. 
బుద్దియొక్క నిర్మలత్వములో ని. భేదములనుబట్టి ముక్తి ఇప్పుడుగాని _ మటికొంతకాలమునకుగాని 
సంభవించుచున్నది. సకలపురుషార్థములను నశింప(జేయునట్టి దోషములు బుద్ధియందు అనేకము లుండును. 
వానిచేతనే జనులు ఎల్లప్పుడు ఘోరమైన సంసారమునందు తాపము నొందుచున్నారు. అనాశ్వాసము కామవాసన 
జడత్వము అని ఈదోషములు మూండువిధములుగా నున్నవి. సంశయము విపర్యయము అని అనాశ్వాసము రెండు 
విధములుగ నున్నది. మోక్షము ఉన్నదా లేదా అని సందేహించుట సంశయము. మోక్షము లేనేలేదని తలంచుట 
విపర్యయము. ఈరెండును తత్పరత్వమునకు ముఖ్యప్రతిబంధకములు. "మోక్షము ఉన్నది" అన్న 
దృఢనిశ్చయముచేతనే ఈరెండు క్రమముగా నశించును. వేదవిరుద్దమైన తర్కము అనాశ్వాసమునకు మూలము. 


అట్టికుత్సితమైన తర్కమును వదలి సరియైన తర్కము నవలంబించినచో మోక్షమున్నదను నిశ్చయ మేర్పడును. 
పిదప శ్రద్ద కలుగును. దానిచేత అనాశ్వాసము నశించును. కామాదివాసనలు శ్రవణమునకు ప్రతిబంధకములు. 
లోకములో ప్రతివ్యక్తియు తానుకొరుచున్నదానినే ధ్యానించుచుండును. అట్టివాడు ముందున్న వస్తువును కూడ 
చూడండు; చెవిదగ్గజ చెప్పుచున్నమాట నైనను వినండు. అట్టివాడు దేనినైన విన్నను అది విననిదానితో 
సమానముగానే యుండును. కాంబట్టి కామాదివాసనలను వైరాగ్యసంపదచేత జయింపవలయును. ఈవాసనలు వేయి 
విధములుగా నున్నవి. కాని వీని కన్నింటికిని మూలము కామమే. అది నశించినచో అన్నియు నశించును. ఏదియు 
మిగులదు. "ఇది నాకు కావలయును" అను ఆశయే కామము. సులభములైన కోరికలయందు అది స్టూలముగా 
దుర్గభములైనవానియందు సూక్ష్మముగా నుండును. దృఢమైనవైరాగ్యముతో దానిని నశింపంేయవలయును. 
కోరంబడుచున్న విషయములయందు ప్రతిక్షణము దోషమును పరశీలించుచు వాని యందు వైముఖ్యమును పొందినచో 
ఆవైముఖ్యము వాసనలను నశింపంజేయును. ఇంక మూ(డవదియైన జడత్వము చాలపెద్దదోషము. జడత్వము 
కలవాండు ఎంత శ్రద్ధతో విన్నను విషయము వానిబుద్ది కెక్కదు. ఆత్మదేవతారూపిణినైన నాయొక్క సేవచేత తప్ప వేజొక 
విధముగా జడత్వము నశింపదు. భక్తియందలి తారతమ్యమునుబట్టి జడత్వము కొంచెముగా నుండుట. అధికముగా 
నుండుట అనుభేదమును బట్టి నేను నాభక్తునియొక్క జడత్వమును వెంటనే గాని జన్మాంతరము నందుణాని 
నశింపంజేయుదును. ఎవడు నన్ను ఎల్లప్పుడు నిష్కామముగా భక్తితో ధ్యానించుచుండునో వానికి సత్సంగము 
మొదలగు సాధనము లన్నియు సమకూడును. వాండు విఘ్నముల నన్నింటిని తొలంగంద్రోసికొని త్వరగా 
కృతార్జుండగును. సర్వబుద్దిప్రసారమునకు కారణమైన నన్ను పూజింపక ఎవండు మూఢుండై ఇతరసాధనములను 
అవలంబించునో వాండు అడుగడుగున విఘ్నముల నొందుచు ఫలము నెప్పటికో పొందవచ్చును; పొందకపోవచ్చును. 
కావున బుషులారా! తత్పరత్వమే ముఖ్యాసాధనము. 


సాధకుండు! ఈకారణముచేత సాధకులలో 
తత్పరత్వముకలవాండే శ్రేష్టుడు. అట్టివారిలో నాయందు భక్తికలవా(డు ఎల్లరచేతను పూజింప(బడును. 


సిద్ది : 
థి 


దేహము ప్రాణము మొదలగునవి ఆత్మకాదు అనునిశ్చయమే సిద్ది. శరీరాదులయందు ఎల్లరకును "ఇది నేను" అను 
భావన రూఢముగ నున్నది. ఆ భావనను నిర్మూ లించుటయే సిద్ధి. మలి నిద్రలో ఈ భావన లేదు కదా! అది సిద్ధి 
యుగునా! కాదు. తమస్సుయుక్క అతిశయముచేత నిద్రయందు మనస్సు మూఢమై ఏభావనను పొందుట లేదు. 
అందువలన అది సిద్ధికాదు జాగ్రద్దశయందే మనస్సునందు "దేహమే నేను" అనుభావనను నిర్మూలించుట సిద్ది. 
దేహాదులకు భిన్నముగా ఎవనికిని కేవలమైన యాత్మస్వరూపమునందు నిశ్చితమైన భావన కలుగుట లేదు. 
దీనివలననే పెద్ద యనర్హముల పరంపర సంభవించుచున్నది. కావున దేహము ప్రాణము ఇంద్రియములు 
మొదలగువాని నన్నింటిని భాసింపంజీయుచున్న కేవల చిదాత్మయే నేను అనునిశ్చయము సకల సంశయములను 
నశింపజేయును. దీనినే విద్వాంసులు సిద్ది అని చెప్పుచున్నారు. దీనికి మించినసిద్ది మటి యేదియును లేదు. 
ఆకాశగమనము అణిమ మహిమ గరిమ మొదలగునవి యన్నియు ఆత్మజ్ఞానసిద్ధిలో పదునాజివభాగమునకు కూడ 
సరిపోలవు. అవి యన్నియు దేశకాలముల ననుసరించి అల్పములైన ఫలముల నొసంగును. ఆత్మజ్ఞానసిద్ది 
దేశకాలములచేత పరిమితము కాదు. ఆత్మవిద్యాసాధనములందు అకాశగమనాదిసిద్దు లన్నియు సంభవించును. కాని 
ఆత్మజ్ఞానసిద్దియందు అవి విఘ్నములను కలిగించును. అందువల మోక్షమునీందు తీవ్రమైన యిచ్చకలవారు 
ఇంద్రజాలముతో సమానములైన యాసిద్దులు ప్రాప్తించినను వానివంక చూడరు. సాక్షాత్తుగా సృష్టికర్ణయొక్క పదవియే 
లభించినను వారు తృణప్రాయముగా 'తిరస్కరింతురు. కాలక్షేపమాత్రములై జ్ఞానసిద్దికలుగుటలో ఆలస్యమునకు 
కారణములైన యీ కుద్రసిద్దులతో వారి కేమి పని? కావున ఆత్మజ్ఞానసిద్ధికన్న మటియొక సిద్ధి లేదు. దేనిచేత శోకము 
పూర్తిగా నశించి బ్రహ్మానందము కలుగునో అదియే సిద్ది గాని తక్కినది ఏదియు కాదు. 


9, ఆ Wa = 
సద్ధియొక్క పరాకాష్ట : 


అభ్యాసమునందలి భేదములవలన బుద్ధియొక్క నిర్మలత్వము నందలి తారతమ్యమువలన, పరిపాకవిశేషమువలన 
ఆత్మజ్ఞానసిద్ది ఉత్తమము మధ్యమము అధమము అని మూండువిధములుగా నున్నది. గొ్‌ష ప్ప యభ్యాసమువలన 
ఒకానొకండు ఎన్న పనుల చేయుచున్నను వేదమును స స్వరము తప్పకుండ చెప్పంగలుగను. వాని వేదపాఠము 
ఉత్తమము. మజియుకండు ఏదేని ఒకపనిని చేయుచున్నను దానియందు శ్రద్ధ నుంచక వేదమును మాత్రము చక్కంగా 
చెప్పుచుండును. ఆవేదపాఠము మధ్యమము. వర్ణస్వరమాత్రాకాలములను ప్రయత్న పూర్వకముగా స్మరించుచు 
చేయువేదపాఠము అధమము. ఇట్లే ఆత్మజ్ఞాన సిద్దియు మూండువిధములుగా నున్నది. కొందటు రాజ్యపరిపాలనాది 
వ్యవహారములందుండి సమాధికొజకు ఎట్టి ట్టి ప్రయత్నము చేయుటకు వీలు లేకున్నను వారిమనస్సు స్వరూపస్థితియందే 
యుండును. అది ఉత్తమసిద్ది. కొందటు వ్యవహారములు చేయుచున్నను మధ్యలో సమాధిని పొందుచుందురు. ఇది 
మధ్యమసిద్ది. కొందజు వ్యవహారమును వదలి సమాధిస్తితియందే నిలిచియుందురు. ఇది అధమసిద్ధి. వీనిలో 
ఉత్తమమైనదే జ్ఞానసిద్దికి పరాకాష్ట. స్వప్నము మొదలగునవస్టల యందు కూడ ఎవనియొక్క మనస్సు 
విదారముచేయుచున్న "సమయము నందువల౮ శుద్దచిన్మాత్రముగ నుండునో వానిజ్ఞానసిద్ధి పరమోత్తమము. వానికి 
సహజముగా వ్య ంంవు నం వాసనలయిక్క ప్రకోష పము కలుగదు; అందువలన సంకల్పమును కలుగదు. 
వానికి సహజముగ ఏసంకల్పముతో పనిలేకున్నను లోకసంగ్రహదృష్టితో శాస్త్రము ననుసరించి ప్రవర్తించును. ఇది 
జ్ఞానసిద్ధికి పరాకాష్ట. అప్రయత్నముగా ఎప్పుడు మనస్సు చిదాత్మకమైన్‌ స్వరూపమునందు తెంపులేకుండ 
నీలిచియుండునో అప్పుడు జ్ఞానసిద్ది పరాకాష్థ్రను పొందును. ఎవడు వ్యవహారపరు(డై వివిధపదార్థములను 
చూచుచుండియు ఆత్మకన్న భిన్నముగా దేనిని “చూడందో, కార్యములు నిర్వహించుచున్నను నిద్రించుచున్న వానివలె 
ఎవడు వానిని పట్టించుకొనండో, అట్టివాని జ్ఞానసిద్ధి పూర్ణము. 


జ్ఞానసిద్ధులలో ఉత్తముండు : 


ఇట్టిజ్ఞానసిద్ధిని పొందినవాండు సిద్దులలో ఉత్తముడు. ఇతండు వ్యవహారమునందు నిమగ్నుడై యున్నను సమాధిస్టితిని 
ఎప్పుడును వందలండు. ఈతడు తనయొక్క అనుభవమునుబట్టి అనేకవిధములుగా నుండు జ్ఞానులయొక్క 
స్థితిభేదములను గ్రహించుచుండును. వీనికి కోరిక కాని సంశయము కాని కొంచము కూడ ఉండవు. 
వ్యవహారములందితండు నిర్భయుండై సుఖమును దుఃఖమును స్వప ములో వలె, తనయందే కలుగుచున్న ట్లు 
చూచుచుండును. బంధము అసత్య మగుటచే ఎల్లరును ఎప్పుడును ముక్తులే. కావున ఉత్తమజ్ఞాని "మిడు బద్దుకడు, 
విడు ముక్తుండు" అని భేదముతో చూడడు, ఎవనికిని మోక్షము కావలయునని తలంపండు. a ఉత్తమజ్ఞానిని నేనే. 
మా కిరువురకును భేదము లేదు. 


బుషులారా! మీ రడిగిన వన్నియు క్రమముగా స్పష్టముగా చెప్పితిని. వీనిని తెలిసికొన్నవాండు ఎప్పుడును భ్రాంతిని 
పొందండు." 


ఇట్లు ఆ పరావిద్యారూపిణియైన త్రిపురాదేవి పలికి విరమించెను. బుషులు సందేహమును వీడి బ్రహ్మవిష్ణుమ 
హేశ్వరులకు నమస్కరించి వెడలిపోయిరి. భార్గవా! నీకు విద్యాగీతను చెప్పితిను. ఇది పాపనాశని. దీనిని చక్కయణగా విని 
ఇందలి యర్గమును విచారించినచో ఇది ఆత్మసామ్రాజ్యము నొసంగును. శ్రీపరావిద్యచేతనే సాక్షాత్తుగా ఇది 
నిరూపింపంబడియుండుటచే ఇది ఉత్తమమైన గీత. దీనిని ప్రతిదినము పరించువారియొడల ప్రీతినొంది ఆపరాదేవియే 
స్వయముగా వారికి జ్ఞానము నొసంగును. సంసారసాగరమునందు మునుగుచున్నవారిని ఆమెయే నౌకయై 
తరింపంజేయును. 


ఇది జ్ఞానఖండమున విద్యాగీత యన్నది ఇరువదియవయద్యాయము. 
బాలబ్రయ 


విద్యాగీతయందు గ్రంథముయొక్క తాత్పర్యము సంగ్రహముగా నిరూపింపంబడినది. విద్యాగ్రహణమునందు శ్రద్ద ముఖ్య 
మని, అది చెప్పుచున్నవానియొక్క గొ ప్పతనముపై ఆధారపడియుండు నని ఈకథయందు వ్యక్తమగుచున్నది. 


విషయము సమానమే యైనను దానినే సామాన్యు,(డైనయొకయాచార్యుండు చెప్పుచున్నప్పుడు కలుగు శ్రద్ధకన్న 
పరమేశ్వరుడే చెప్పుచున్నాండన్నప్పుడు కలుగుశ్రద్ద అత్యధీకముగా నుండును. అందువలన దత్తాత్రేయుండు. 
ఎన్నోకథలవలన తత్తమునందు నిరూపించి, ఇంచుమించుగా ఉపదేశమును ముగించుచు, దేవలోకమునందు 
మహర్షులకు త్రిమూర్తులకును సాక్షాత్తుగా చిద్రూపిణియైన త్రిపురసుందరియే బోధించిన తత్త్వసారమును 
పరశురామునకు అందించెను. 


గొప్పతపస్సులు చేసినవారే బ్రహ్మసభకు పోంగలుగుదురు. అట్లు చేరినమహర్షు లందజును ఆయన సమక్షముననే 
జ్ఞానులలో ఉత్తమ లవరు అనువిషయమున వాదప్రతివాదములు చేసిరి. ఒకరి నిర్ణయమును మరియుొుకరు 
అంగీకరింపకుండిరి. అందువలన వా రందటును బ్రహ్మదేవుని సమీపించి తమసిద్దాంతములలో ఏది సమంజసమో 
నిర్ణయింపు మని కోరిరి. అంతే కాని, "మా కీవిషయము తెలియదు, మీరు మాయందు దయయుంచి ఈవిషయమును 
బొధింపుండు" అని వారు అడుగలేదు. వారు తమకు తోంచినయుక్తులతో సిద్దాంతములను ఏర్పజచుకొని అవియే 
సత్యము లని దృఢముగా అనుకొనుచుండిరి. "మే మందజమును లోకవ్యవహారమును పరతత్త మును కూడ తెలిసికొని 
జ్ఞానులమై యున్నాము" అని వారు స్పష్టముగా బ్రహ్మ దేవునితో చెప్పిరి. అనగా వారికి తెలీసకోవలయు ననుకోరిక 
లేదు. బ్రహ్మదేవు(డు తమకు అనుకూలముగా చెప్పవలయు నని, అట్లు చెప్పినచో తాము తక్కినవారిని జయించి 
అందటికన్న అధికులుగా ప్రకాశింపవలయును, అనునాకాంక్షయే వారియందు ప్రబలముగా నున్నది. వారి దృష్టిలో 
ఆయనకూడ ఒకతపస్వియే; తమకన్నను అధికముగా తపస్సు చేసి అలోకమునకు ఆధిపత్యమును 
పొందియున్నాండు. అందువలన ఆయన తమయభిప్రాయములకు ఏమాత్రము భిన్నముగా చెప్పినను 
అంగీకరించుటకు వారు సిద్దముగాలేరు. ఈశ్వరునివిషయమున విష్ణువు విషయమున కూడ వారియభిప్రాయ మిట్లే 
యున్నది. ఇది గమనించి ఈశ్వరుడు విద్యారూపిణియైన త్రిపురాదేవినే ప్రార్థింత మని చెప్పెను. ఆమె సర్వలో కేశ్వరి 
సర్వాత్మిక. కావున ఆమె చెప్పినదానిని వారు నిస్సందేహముగా శిరసావహింతు రని ఆయన వారిని అట్లు 
ప్రోత్సహించెను. 


అందటును అందులను అంగీకరించి ఆమెను విద్యారూపిణినిగా ధ్యానించిరి. వారియందజయొక్క సంకల్పము 
ఏకముఖమై సర్వవ్యాప కమైయున్న ఆత్మయను మహాసముద్రమునందు ఒకతరంగమును పుట్టించెను. సృష్టి 
జరుగునప్పుడు ఆత్మనుండి మొదట పుట్టినది ఆకాశము. ఆకాశముయొక్క గుణము శబ్దము. వేదములు శాస్త్రములు 
మొదలుగా సకలవిజ్ఞానము ఆశబ్దమునందే యుండును. కావుననే ఆత్మ సర్వజ్ఞ మని, దానినుండి పుట్టిన 
యాకాశముయొక్క గుణమైన శబ్దము నుండి వెలువడినవేదములు సర్వజ్ఞకల్పము లనియు చెప్పంబడుచున్నవి. 
సర్వజ్ఞకల్పము లనయగా సర్వజ్ఞముతో కొంచెము తక్కువగా సమానము లని యర్థము. సకలమైన యీవిజ్ఞానమే విద్య. 
ఆమహరుల యొక్క ప్రార్థనారూపమైన సంకల్పము ననుసరించి ఆత్మ ఆకాశ శరీరముతో విద్యారూపిణియై వారికి 
గోచరించెను. ఆమెయొక్కశబ్దము విని పించినదే కాని వారికి ఆమె కన్పింప లేదు. ఆమె అందులకు 
ఆవశ్యకమైనరూపమును గైకొన లేదు. ఆకాశమువలన వాయువు పుట్టును. వాయువునకు శబ్దము స్పర్శ అను 
రెండగుణము లుండును. ఆకాశవాయువులతో ఏర్పడిన శరీరములు కూడ కంటికి కన్సింపవు. వాయువునుండి అగ్ని 
పుట్టును. అగ్నికి శబ్దము స్పర్శ రూపము అను మూండు గుణములు కలవు. కావున ఆకాశము వాయవు అగ్ని అను 
మూడు భూతముల సమ్మేళనము ఉన్నప్పుడే శరీరము కంటికి కన్పించును. త్రిపురాదేవి ఆకాశమునుండి మాత్రమే 
శరీరమును పొందుటచే శబ్దరూపముననే ఆమె వారి శ్రోత్రేందియములకు గోచరించెను. 


అప్పటివటికును వారు "జ్ఞానులలో శ్రేష్టడెవరు?" అను విషయమునుగూర్చియే చర్చించుచుండిరి. కాని దేవి 
ప్రసన్నురాలై ఆవిర్భవించినంతనే ఒక్కొక్కరు ఒక్కొక్కవిషయమునుగూర్చి ఆమెను అడిగిరి. ఆమె వారు అడిగిన 
విషయముల నన్నింటిని క్రమముగా వివరించినది. వానిలో కొన్ని చాల ప్రాథమికములైన (Elementary) 
విషయములు కూడ ఉన్నవి. బ్రహ్మలో కమునకు పో(గలిగిన మహార్షులకు ఈవిషయములు తెలియవా? 


తపశ్శక్తులకు జ్ఞానమునకు సంబంధము లేదు. అంతే కాదు. ఆత్మజ్ఞానము మనుష్యలోకములో పొందుట సులభ 
మైనట్లు మణి యే లోకమునందును సులభము కాదు. "ఆత్మ మనుష్యలోకమున, నిర్మలమైన బుద్దియందు 
అద్దములో ముఖముయొక్క ప్రతిబింబమువలె స్పష్టముగా గోచరించును; పితృలోకమునందు స్వపమునందువలె 


గోచరించును; నీటిలో ప్రతిబింబమువలె గంధర్వలోకమున గోచరించును; బ్రహ్మలోకమునందు వెలు(గునకు నీడకు గల 
భేదమువలె గోచరించును." అని కఠోపనిషత్తునందు (6-5) వివరింపంబడియున్నది. పై లోకములలో ఒక్క 
బ్రహ్మలోకమునందు మాత్రమే హిరణ్యగర్భుని సమక్షమున ఆత్మనుగూర్చి విచార మొనర్చి జ్ఞానమును పొంది 
ముక్తులగుటకు అవకాశ మున్నది. సత్యలో కమునకు పో(గల్లుట సులభము కాదు. ఇంద్రియములను జయించి 
శాంతులై అరణ్యములందు భిక్షావృత్తి నవలంబించి సగుణబ్రహోపాసనారూపమున ఎంతో కాలము తపస్సు చేసినవారు 
మాత్రమే బ్రహ్మలోకమునకు పోంగల్లుదు రని ముండకోపనిషత్తునందు (2వ ఖండము. శ్లో. 11) చెప్పబడియున్నది. 
అంత కష్టపడి బ్రహ్మలోకమునకు పోయినను అక్కడ కూడ ఆత్మవిచారమును గావించి వారు జ్ఞానమును పొందవలె. 
పిదప బ్రహ్మ దేవుని పరిపాలనకాలము ముగిసినప్పుడ, ఆయనతోపాటు వారును ముక్తిని పొందుదురు. 


జీవులలో పెక్కుతరగతులు కలవు. శ్రవణమనననిదిధ్యాసనములతో నిర్గుణబ్రహ్మము నుపాసించి జ్ఞానముచేత 
ఆత్మసాక్షాత్కారమును పొందిన జీవన్ముక్తులు మొదటి తరగతి జ్ఞానము కలుగుటకు పూర్వము వీరిలో కొందటు 
పెద్దయజ్ఞములు గొప్పతపస్సులు చేసి యుందురు. ఆపుణ్యముయొక్క అతిశయముచేత వారు విశ్వపరిపాలనలో 
(Administraion of the Universe) అధికార పదవులయందు ఉందురు. విష్ణువు బ్రహ్మ ఈశ్వరుండు లక్ష్మి సరస్వతి 
పార్వతి ప్రజాపతులు మనువులు సప్తర్షిమండలములో ని మహర్షులు వేదవ్యాసుడు మొదలగునవి యన్నియు 
ఇట్టిపదవులే. వీరు ముక్తు లగుటచే ప్రారబ్బముయొక్క అంతమునందు శరీరము పడిపోవునపుడు, కుండ పగిలి 
పోయినపుడు కుండలోని యాకాశము చుట్టును సర్వవ్యాపకమైన యాకాశములో కలిసిపోవునట్లు, వీరియాత్మ కూడ 
పరమాత్మలో లీనమగును. వీరు ఏలో కమునకు పోరు. ఎక్కడివారు అక్కడనే పరమాత్మయందు శీన మగుదురు. వీరు 
ఉత్తమజ్ఞానులు; అధికారపదవుల యందు ఉండి వ్యవహరించుచున్నప్పుడు కూడ ముక్తులే. కాని పదవులను 
పొందుపా రందటును జ్ఞానుల యుండవల నను నియమము లేదు. కొందటు కేవలము యజ్ఞములచేతనో 
తపస్సులచేతనో పదవులను పొందుదురు. వీరికి పదవీకాలము ముగిసినంతనే, నహుషునకు సర్పజన్మము 
వచ్చినట్లు, జన్మాంతరము తప్పదు. అగ్ని వాయువు ఇంద్రుడు మొదలగు పదవులలో ఇట్టివా రనేకులు ఉందురు. 


సగుణబ్రహో పాసకులు రెండవతరగతి పంచాగ్నివిద్యను శ్రద్దను సత్యమును సగుణబ్రహ్మమును ఉపాసించినవారు 
మరణించినప్పుడు అర్చిరాదిమార్గమున క. కమునకు చేరుదురు. అక్కడ వీరు బ్రహ్మదేవునియొద్ద 
ఆత్మవిచారమును గావించి, ఆయనయొక్క పదవికాలము ముగిసినప్పుడు, ఆయనతోపాటు వీరు కూడ ముక్తిని 
పొందుదురు. కావున వీరు హాము టి తిరిగిరారు. 


సాకారమూర్తులను ఉపాసించినవారు యజ్ఞములను చేసినవారు మూండవతరగతి. వీరు ధూమాదిమార్గమున 
గంధర్వలోకము పితృలోకము ఇంద్రలోకము “మొదలైన స్థానములకు పోయి అక్కడ తమ పుణ్యఫలము ననుసరించి 
భోగములను అనుభవించి పుణ్యము క్షీణించినప్పుడు అక్కడనుండి మర్త్య ర్ర.లోకమునకు తిరిగివచ్చి పూర్వకర్మ శేషము 
ననుసరించి జన్మలను పొందుచుందురు. 


ఆర్చిరాదిమార్గము శుక్లగతి యని, ధూమాదిమార్గము కృష్ణగతియని భగవద్గీతయందు నిరూపింపంబడినది. 


సామాన్యములైన పుణ్యములను పాపములను చేయుచుండు వారు ఏలోకములకు పోక ఇచ్చటనే 
పుణ్యాతిశయమునుబట్టి మహారాజులుగా మంత్రులుగా సంపన్నులుగా, పాపము ఎక్కవగా నున్నచో 
పశుపక్ష్యాదిజన్మలను పొందుచుందురు. వీరు నాల్లవతరగతి. 


మహాపాపములను చేసినవారు అయిదవతరగతి. వీరు నరకమునకు పోయి యాతనలు అనుభవించి 
పూర్వకర్మ శేషము ననుసరించి మనుష్యాదిజన్మలను పొందుచుందురు. 


ఈదృష్టితో చూచినప్పుడు పైకథలో బ్రహ్మసభయందు రెండు తరగతులవా రున్నారని గ్రహింపవలసియున్నది. విష్ణువు 
ఈశ్వరుండు వశిష్థవిశ్వామిత్రాదిమహర్షులు మొదటి తరగతివారు. వీరు ఉత్తమ జానులు జీవన్ముక్తులు. దేవి చెప్పిన 
విషయము లన్నియు వీరికి తెలిసివే; క్రొత్తవి కావు. వీరు బ్రహ్మసభకు ఆగంతుకులుగా వచ్చిన వారు; అనగా సభలో 


పాల్గొనుటకై తాత్కాలికముగా వచ్చినవారు. వీరు బ్రహ్మలోక నివాసులు (Citizens of Brahmapura) కారు. ఆ 
సభలో కలిగిన వివాదము వీరు ఆరంభించినది కాదు. వారికి జ్ఞానవిషయమున ఎప్పుడును సందేహమే యుండదు. 
అట్లున్నచో వారు జ్ఞానులు కారు; జీవన్ముక్తులును కబాతరు: ఇంక వివాదము సగుణ బ్రహ్మోపాసకులై 
బ్రహ్మలోకమునకు వచ్చిన రెండవతరగతివారిలోనే బయలుదేరిన దని గ్రహింపవలసియున్నది. వీరు ఆగంతుకులు 
(Visitors) కారు. సభ ముగిసినంతనే విష్ణువు ఈశ్వరుండు వశిష్టాది బ్రహ్మర్షులు తమ స్థానములకు తిరిగిపోవుదురు. 
వీరు అట్లు తిరిగి పోరు. వీరు భూలోకమున ఉపాసనలు చేసి మరణించినపిమ్మట అర్చిరాదిమార్గమున బ్రహ్మలోకమున 
నివసించుటకై వచ్చినవారు. కావున వీరు బ్రహ్మలోకమున నిత్యనివాసులు (౧6౧౫౭౧6౧ citizens). వీరు 
భూలోకమున ఉన్నప్పుడు శ్రవణమనననిదిధ్యాసనములతో ఆత్మవిచారమును చేసి జ్ఞానమును పొందినవారు కారు. 
వీరు బ్రహ్మలోకమున ఆత్మవిచారమును గావించి జ్ఞానులై బ్రహ్మదేవునితో కూడ ముక్తిని పొందవలసినవారు. కావున 
వీరు బ్రహ్మలోకమున నిత్యము ఆత్మ విచారమునే చేయుచుండవలె. వీరిచేత ఆత్మవిచారము చేయించి వీరిని 
ముక్తులను గావింపవలసిన కర్తవ్యము బ్రహ్మదేవునకు ఉన్నది. ఆయనయొక్క పదవీబాధ్యతలలో ఇది యొకటి. 
బ్రహ్మలోకమునకు ఉపాసకులై వచ్చినవారు అక్కడ ముక్తి పొందవలసినదే కాని మరల తిరిగివచ్చుట (పునరావృత్తి) 
యన్నది లేదు, ఇది విశ్వవిధానమున (Universal Administration) ఒక నియమము. 


వీరు బ్రహ్మలోకమునకు మొదట వచ్చినప్పుడు అచ్చటియద్బుతమైన సన్నివేశమునకు ముగ్గులై బ్రహ్మదేవునియందు 
భయభక్తులతో శ్రవణమననాదులను ఆరంభించినను కాలము గడచుశొలంది ఆయనతో అతిపరిచయమువలన శ్రద్ద 
సన్నగిల్లుట సహజము. మజియును ఒకమహాసభ యేర్పాటై ఆగంతుకులు అనేకులు వచ్చియున్నప్పుడు 
వారియెదుట "నాకు విషయము తెలియలేదు. అనుగ్రహించి వివరింపుండు"అని బ్రహ్మదేవుని సైతము ప్రార్థించుటకు 
వారు సంకోచపడుట సహజము. వారికి కూడ "మేము మహాతపస్వులము" అను అభిమానము ఉండనే యుండును. 
అది జ్ఞానముచేతశాని నశింపదు. జ్ఞానము కావలయు ననుశ్రద్ద కలుగవలయు నన్నచో అభిమానము తగ్గవలా. ఇది 
యెట్లు జరుగవల ననునది చిక్కుసమస్య. బ్రహ్మర్హులైన వసీష్థాదులును ఇందు జో క్యము కలిగించుకోన నకుండుట 
గమనింపందగియున్నది. ఈవాదమును పరిష్కరింపుండని కొ ందటజు బుషులు వారిని అడిగియుండవచ్చును. వారు 
దానిని పరిష్కరింపంబూనుకొ నక "పరమేష్టి యుండశా ఒకరు దీనిని పరిష్కరింపవలసిన దేమున్నది? వారినే 
అడుగుదము" అని చెప్పియుందురు. బ్రహ్మదేవుండు లోకాధిపతి, ఆసభకు అధ్యక్షుడు. ఆయుపాసకులకు అందటబకు 
ఆయన గురువు. వారికి బోధింపవలసినయధికారము ఆయనది. పెద్దల సమక్షమున వివాదము వచ్చినప్పుడు 
చిన్నవారు తమ కావిషయము తెలిసినను వారియనుమతి లేకుండ చెప్పుట మర్యాద కాదు. అందువలన వారు 
మిన్నకుండిరి. విద్యారూపిణియైన దేవి కన్పింపకుండ ఆకాశమునందు మేఘగంబీరననిస్స్యనముతో 
అద్భుతముగాఆవిర్భవించినపుడు ఆయుపాసకు లందటు అభిమానమును వదలి ఒక్కొక్కరు తమకు 
తెలియనివిషయముల నన్నింటిని ప్రశ్నించిరి. ఆమె "బుషులారా!" అని యీసాధకుల నుద్దేశించియే ప్రసంగించుట 
గమనింపందగియున్నది. ఆమె త్రిమూర్తులను వశిష్థాదిబ్రహ్మరులకు ఉద్దేశింప లేదు. వారి కవిషయము లన్నియు 
తెలిసినవే. 


ఆమె ఉపదేశముయొక్క ఆరంభమున "శాస్త్రము అనుమహా సముద్రమునుండి అమృతమువంటి సారమును మీకు 
అందించుచున్నాను" అని చెప్పియుండుట "గమనింపదగియున్నది. ఆ పరమేశ్వరి కూడ "నేను చెప్పుచున్నాను. 
కావున మీరు వినుండు" అని చెప్పకుండ శాస్త్రమే ప్రమాణ మని మొట్టమొదటియుపదేశము కావించినది. ఆమె బోధించి 
కొన్ని నిముసములలో అదృశ్యురాలు అగును. ఆమె యొక్క యుపదేశమునకు ఆమెయే ప్రమాణ మగుచో, ఆమె 
అదృశ్యమైన తరువాత సందేహములు కలిగినచో గతి యేమి? ఆమె మాటి మాటికి ఆవిర్భవింపదు. అందువలన 
తరువాత సందేహములు కలిగినచో శాస్తమే ప్రమాణముగా పరమేష్టియొద్ద విచారము గావింపు(డని ఆమె ముందే వారికి 
స్పష్టముగా సూచించినది. దీనివలన ప్రహ్మలోకమునకు పోయినను ఉపనిషత్తులలోని వాక్యములయొక్క అర్ధమును 
విదారింపవలయు ననుట స్పష్టము. ఎంతో కష్టపడి తపస్సులు చేసి ఆలోకమునకు పోయి ఆత్మవిచార మొనర్చి అక్ష 
ముక్తు లగుటకన్నను ఈలోకమునందు ఇప్పుడే ఆవేదాంతవిజ్ఞానముతో ఆత్మవిచార సు. హేమచూడుండు 
జనకుండు అష్టావక్రుడు మొదలగు వారివలా, వెంటనే తరించి బ్రహ్మానందనిమగ్ను లగుట ఎంతో మేలు అనుట ఈకథకు 
సారాంశము. 


ఇరువదియొకటవయధ్యాయము -రాక్షసోపాఖ్యానము 


భార్గవరాముడు దత్తాత్రేయుని మరల ఇట్లు ప్రశ్నించెను. "భగవానుండా! సాక్షాత్తుగా మోక్ష్రఫలము నొసంగునట్టి 
విజ్ఞానరూపమైన సాధనమును సారభూతముగ సునిశ్చితముగా చెప్పుము. దేహముతో కూడియున్న ప్పుడు 
దేహమును వదిలినప్పుడు జ్ఞ జ్ఞానులస్థితి ఎట్లుండును? వ్యవహరించునపు వారిమనస్సు అనాసక్తముగ నెట్లుండును? ఏ 
లక్షణముచేత జ్ఞానులను త్వరగా గుర్తించుటకు వీలగును? ఇది యంతయు నాకు స్పష్టముగా దయతో చెప్పుము." 


దత్తాత్రేయు+ డిట్లనెను, "దేవతానుగ్రహమే జ్ఞానమునకు ముఖ్యసాధనము. ఎవడు వాజ్మనకాయములచేత ఎల్లప్పుడు 
స్వాత్మదేవతను ఆరాధించుచుండునో వానికి జ్ఞానము సులభ మగును. ఇది జ్ఞానసాధనములలో సర్వోత్తమముగా 
చెప్పబడియున్నది. ఇతర సాధనములతో అపేక్ష లేకుండ ఇదియే ఫలమును సాధించుటకు సమర్దమై యున్నది. 
దీనిని వదలినచో ఇతరసాధనము లేవియు చక్కగా ఫలము నసంగలేవు. అందులకు కారణమును వినుము. 
సర్వమును ప్రకాశింపంజేయుచున్న చిదాత్మకు దానియొక్క స్వాతంత్ర మహిమ వలననే ఆవిద్యావరణము కల్పితమై 
యున్నది. శ్రవణాదిరూపమైన విచారణము వలన అవిద్యను లంించినచో చిదాత్మయొక్క స్వరూపము 
సాక్షాత్కారించును. విచారణ చేయుచున్నను స్త్రీ స్తలు ధనము మొదలగు వానిపై ఆసక్తి కలిగియుండు బహిర్ముఖులకు 
అది సాక్షాత్కరించుట మిగుల దుర్దటము. భక్తులైనవారు సంసారవిషయములకు విముఖులై దేవతను ఆరాధించుచు 
అంతర్ముఖులై యుందురు. కావున అట్టివారికి అది సులభముగా సాక్షాత్కరించును. త్రికరణశుద్ధిగా స్వాత్మ దేవతను 
ఆరాధించువాండు వై రాగ్యము మొదలగు నితసాధన ములను కొలందిగా కలిగియున్నను. ఆత్మతత్త్వమును 
పరోక్షముగనో అపరోక్షముగనో తెలిసికొని ఇతరులకును బోధించుచుండును. అట్లు దానిని మాటిమాటికి అతడు 
బోధించుచు నున్నప్పుడు క్రమముగా వానిమనస్సు ఆత్మస్వరూపమును పొందంబొ చ్చును. అట్లు వాని మనస్సు 
తఅచుగా స పలా. పొందుచు దానియందే దృఢముగా నిలిచిపోవును. అట్లు చిదాత్మకమైన యాతనిమనస్సు 
వ్యవహారదశలలో హర్షమును ఉద్వేగమును పొందక స్థిరముగా నుండును. అట్టి ఉత్త మజ్జాని జీవన్ముక్తుండగును. 
వానిమనస్సు వ్యవహారమునందు ఏదృశ్యముతో సంబంధించియున్నను చిదాత్మస్వరూపమును వదలి యుండదు; 
అది ప్రతిదృశ్యమును చిదాత్మరూపముగనే గ్రహించును. కావున భక్తియోగపూర్వకముగ ఆత్మతత్త్వ మునుగూర్చి 
విచారణ చేయుట అనుసాధనముతో సమానమైనది మజియేదియును లేదు. 


ఇంక జ్ఞానులయొక్క లక్షణమును తెలిసికొనుట సులభము కాదు. వారిమనస్సు శుద్ధచిన్మాత్రమై యుండును. అది 
వారియొక్క దృష్టి వాక్కు మొదలగు బహిరంగవిషయములందు గోచరింపదు. వ్యాకరణాదిశాస్తములయందు 
పండితులైనవారివిషయమున కూడ క్రొత్తవారికి వారిని చూచునపుడు వారియొక్క దేహము వస్త్రము భూషణములు 
మొదలగు వానివలన లోపలనున్న పాండిత్యము గోచరింపదు కదా! ఒకండు మంచిపండును తిని ఆరసమును 
ఆస్వాదించినచో "ఈరసము ఇట్టిది" అను జ్ఞానము వానికి కలుగును. వానికి ఆ రసమునుగూర్చి ఏజ్ఞానము కలిగెనో 
అది ఇతరులకు తెలియదు. అట్టే ఆత్మతత్తానుభవమున కూడ జ్ఞానియొక్క అనుభూతి ఇతరులకు గోచరము కాదు. 
అయినను చీమలు మొదలగునవి నేలయందు గోడలలో సూక్ష్మముగా గోచరించుచుండు తమమార్గములను ఎట్లు 
గుర్తించుచున్నవో, అట్లే విద్వాంసులు కూడ మహాపురుషులతో వ్యవహరించునప్పుడు వారియందుండు ప్రసన్నత 
భాషణవైఖరి మొదలగువానిని బట్టి "విరు జ్ఞానులు" అని గుర్తింపంగలుగుదురు. ఇంక శాంతి దాంతి మొదలగు 
లక్షణములనుబట్టి జ్ఞానులను గుర్తించుటకు Et గాదు. ఎందువల్ల ననగా ఆలక్షణములు సాధకులయందు 
వంచకులయంద “కూడ కన్పించుచుండును. నిర్మలమైన యంతకరణము లేనివారు జ్ఞానమునకు సాధనములుగా 
దమము శమము మొదలగువానిని అవలంబించుచున్నను అవి వారికి సహజములు కావు. వానిని నిరంతరము 
అభ్యసించిన తరువాత చాలకాలమునకు అవి అప్రయత్నముగా వారికి అలవడును. అప్పుడే అవి వారికి సహజములై 
లక్షణము లగును. కావున తాత్కాలికముగా ఆభ్యాసింపంబడుచున్న శమదమాదులనుబట్టి "వీరు జ్ఞానులు" అని 
చెప్పుటకు వీలు లేదు. కాని లాభనష్టములు మానావమానములు జయాపజయములు కలుగుచున్నప్పుడు ఎవని 
యందు కొంచెము కూడ మార్పు కలుగదో అట్టివానిని ఉత్తమజ్ఞానినిగ నెజుంగుము. ఉత్తమజ్ఞాని 


ఆత్మసాక్షాత్కారముయొక్క అనుభూతి యందలి రహస్యములను వెంటనే చెప్పం/గలిగియుండును. జ్ఞాన 
ప్రసంగములయందు ఉత్సాహము, స్వయముగ ఏకార్యమును ఆరంభింపకుండుట, సంతో షము, 
కామక్రో ధాదిభావములులేకుండ పవిత్రమైన చిత్తమును కలిగియుండుట, పెద్దయాపదలు వచ్చిపడుచున్న ప్పుడు కూడ 
ఉద్వేగమును పొందకుండుట - ఇవి ఉత్తమజ్ఞానియొక్క లక్షణములు. సాధకుడు తన జ్ఞానముయొక్క పరిపాకమును 
పరీక్షించుకొనుటకు ఇవి సుస్థిరములైన లక్షణము లనుటలో సంశయము లేదు. సాధకుండు తన్నుగూర్చి తాను 
ఎప్పుడును పరీక్షించుకొనుచుండవలయును. ఆవిధముగ అతండు ఇతరులను పరీక్షించుటయందు కూడ 
నిపుణుండగును. తన్ను తాను ఎల్లప్పుడు పరీక్షించుకొనుచుండువాండు సిద్ది నిట్లు పొందకుండును? సాధకుండు 
అన్యులయొక్క గుణదోషములను పరీక్షించుట మానుకోవలను. అప్పుడే అతండు తన గుణదోషములను చక్కంగా 
విచారించుకొన(గలుగును. అప్పుడు దోషములను వదలి గుణములను పెంపొందించుకొనుట సంభవించును. దానివలన 
సాధనసంపత్తి సమకూడి అతడు జ్ఞానసిద్ధిని పొందును. 


భార్గవా! ఈలక్షణము లన్నియు సాధకుండు తన్ను తాను పరీక్షించుకొనుటకు తప్పక ఉపయోగించును. కాని 
ఇతరులను పరీక్షించుటలో ఇవి అట్లు తప్పక ఉపయోగపడు నని చెప్పంజాలము. మిగుల పరిశుద్ధమైన 
చిత్తముకలవారు మేధావులైనవారు,  జనకాదులవలి, శ్రవణాదిసాధనములతో అల్పకాలముననే జ్ఞానసేద్దిని 
పొందుదురు. అట్టివారికి కామాదివాసనలు నశింపు. అందువలన వారు పూర్వవాసనలను అనుసరించి 
సామాన్యులవలెనే వర్తించుచుందురు, అట్టివారిని సాధకుడు ఎట్లు పరీక్షించి గుర్తింపగలండు? కాని అభ్యాసముయొక్క 
అతిశయమువలన రత్నపరీక్షకులు రత్నమును చూచినంతనే అది రత్నమగునో కాదో ఎట్లు గుర్తింపాగలరో అట్లే 
జ్ఞానులు కూడ ఇతరులను చూడగానే వారు జ్ఞాను లగునో కాదో ఏస్థితియం దున్నారో వెంటనే గుర్తింపగలరు. 


మందజ్ఞానులకు దేహాభిమానము లోకవ్యపహారము సామాన్యులకువలెనే యుండును. వారికి సమాధి సహజమై 
యుండుదు. వారు విచారపరాయణులై యున్నంతవటికు పూర్ణచిదాత్ములై యుందురు. విచారమును విరమించినంతనే 
మరల వారు దేహాభిమానముతో సుఖ దుఃఖముల ననుభవించుచు పశువులతో సమానముగ ఉందురు. మధ్యలో 
అప్పుడప్పుడు వారు విచారపరులై సమాధిని పొందుచు సంసారతాపమును వీడి ఆనందము నొందుచుందురు. 
స్వరూపానుసంధానములేని సమయములలో వారియందు సంభవించుపశుదశ, కాలిపోయిన త్రాడువలె, వారికి 
బంధనము కలిగింపదు. వస్త్రముయొక్క రెండు అంచులను రంగులో ముంచినచో మధ్యభాగమును ముంచకపోయినను 
దానికి కూడ ఆరంగు తప్పక వ్యాపించును. అట్లే వారివ్యవహారము కూడ చిద్రూపానుసంధానమధ్యమున పడి 
చిద్రూపముతో ఐక్యమును పొందును. అందువలన ఆవ్యవహారము వారికి బంధనము కలిగింపదు. 


మధ్యజ్ఞానులకు దేహసంయోగమే ఉండదు. దేహమే ఆత్మ అనుభావమే దేహసంయోగము. అది మధ్యజ్ఞానులకు 
ఉండదు. అభ్యాసముయొక్క అతిశయమువలన వారికి మనస్సు ఎప్పుడును స్వరూపమునందే లీనమై యుండును. 
వారికి దేహపోషణము కూడ నిద్రయందువలెనే జరుగుచుండును. నిద్రించుచున్న పిల్లవానిని పిలిచి మాటాడించుచు 
అన్నము పెట్టినచో వాండు ఆనిద్రలోనే ఏదో మాటాడుచు అన్నము తిని వెంటనే నిద్రించును. వానికి మధ్యలో జరిగిన 
దేదియు గుర్తుండదు. మద్యపానమత్తు(డైన వానికి కూడ మత్తులో నున్నప్పుడు చెప్పినమాటలు చేసినపనులు 
గుర్తుండవు. ఇట్లే మహాయోగియు లోకమున ఎప్పుడో ఏదో కొంచెము చేయుచున్నను అది యేదియు ఆయనకు 
గుర్తుండదు. ప్రారబ్బముచేత వాసనలవలన వానికి దేహయాత్ర జరుగుచుండును. 


ఉత్తమజ్ఞానికి కూడ దేహసంయోగము ఉండదు. బండిని తోలుచున్నవాండు ఆ బండియే తాను అని ఎట్లు తలంపండో అట్లే 
ఉత్తమ జ్ఞానియు శరీరమును నడపు చున్నను అదియే తాను అని తలంపండు. తనకు దేహ మున్నట్లు గాని, దానితో 
వ్యవహారము జరుపుచున్నట్లు గాని అతడు తలంపక ఎల్లప్పు చిన్మాత్రు(డై యుండును. అంతరంగమున 
అత్యంతస్వచ్చత కలిగి అతడు బహిరంగముగ ఎన్నో వ్యవహారములను చేయుచుండును. స్త్రీ వేషమును ధరించి 
నటించు పురుషునివలె, చిన్న పిల్లవానితో ఆటలాడు పెద్దవానివలె, మహాయోగియు జగత్తులోని వ్యవహారమును 
వినోీదమాత్రముగ నటించుచుండును. నాటకములోని సుఖసన్ని వేశములు దుఃఖసన్ని వేశములు అన్నియు 
ప్రేక్షకులకు ఆనందమునే ఎట్లు కలిగించుచుండునో అట్లే మహాయోగికి లోకవ్యవహార మంతయు వినోదమాత్రముగనే 
యుండును. 


మధ్యమజ్ఞాని చిత్తనిరోధముయొక్క నిరంతరాభ్యాసమువలన అచలస్టితిని పొందును. ఉత్తమజ్ఞాని నిరంతరముగ 
విచారించుచుండు అధ్యసమువలన అచలస్టితిని పొందును. బుద్దియొక్క పరిపాకము నందలి భేదమువలననే 
యిరువురకును భేద మేర్పడుచున్నది. బుద్ది యందు అపరాధము మొదలగుదోషములు అల్పముగా నున్నచో 
చిత్తనిరోధము కొద్దిగానే యున్నను విచారణచేతనే ఉత్తమజ్ఞానులు స్వరూపమున నిశ్చలత్వమును పొందుదురు. అట్లు 
గాక బుద్ధియందు అపరాధము మొదలగు దోషములు అధికముగా నున్నచో చిత్తనిరోధము యొక్క అభ్యాసము 
అధికముగా చేసి మధ్యమజ్ఞాని నిశ్చలస్థితిని పొందును. ఈవిషయమున ఇద్దటు జ్ఞానులకు జరిగిన సంవాదమును 
చెప్పెదను వినుము. 


పూర్వము విపాశానదీతీరమున అమృతనగరమునందు రత్నాంగదుండను రాజు ఉండెను. అతనికి రుక్క్మాంగదు(డు 
హేమాంగదుండు అను కుమారు లుండిరి. రుక్మాంగదు(డు శాస్త్రపారంగతుండయ్యెను. హేమాంగదుండు ఉత్త 
మజ్ఞానియయ్యెను. వా రొకనాండు సైన్యములతో వసంతబుతువునందు వేటకై అడవిలోనికి పోయిరి. అచ్చట 
అనేకమృగములను వేటాడి అలసిపోయి ఒకమడుగునొద్దకు చేరిరి. ఆ మడుగున అవతలియొడ్డున ఒకమజ్జిచెట్టుమీంద 
బ్రహ్మరాక్ష సు(డుండెను. అతడు సకలశాస్త్రములయొక్క సారములను ఎటింగినవా(డు. అందువలన “అతడు 
విద్వాంసులతో వాదములు చేయుచు వారిని ఓడించి భక్షించుచుండెను. ఇట్లు చాలకాలముగా జరుగుచుండెను. 
రుక్మాంగదుడు చారులవలన ఈవృత్తాంతమును వినియుండెను. అందువలన అతండు కుతూహలము కలవా౭ై 
తమ్మునితో కూడ ఆ చెట్టుదగ్గరకు పోయి ఆబ్రహ్మరాక్షసునితో వాదము నారంభించెను. బ్రహ్మరాక్షసు(డు రుక్కాంగదుని 
ఓడించి పట్టుకొనెను. అప్పుడు హేమాంగదుండు ఆరాక్షసునితో ఇట్లనెను. "ఇతనిని నీవు భక్షించుటతగదు. 
నన్ను జయింపక నీవు మాయన్నను జయించినట్లు కాదు. కావున నన్ను జయించి మమ్మిరవురను భక్షింపుము," 


బ్రహ్మరాక్షసుండు ఇట్లనెను. "నాకు చిరకాలమునకు ఆహారము లభించినది. ఆకలి నన్ను మిగుల బాధించుచున్నది. 
వీనిని ముందు పారణగా భక్షించి పిదప నీతో వాదించి జయించి నిన్ను కూడ భక్షించిసంతృప్తి నొందెదను. 
ఒకప్పుడిచ్చటికి వసిస్థునియొక్క శిష్యుడు దేవరాతుండు రాగా వానిని భక్షించితిని. వసిష్టుడు కోపించి, "ఇంక నీవు 
మనుష్యుని భక్షించినచో నీముఖము దగ్గ మగును" అని శపించెను. నేను మిగుల ప్రార్థింపగా ఆయన కరుణించి, 
"వాదమునందు జయిపంబడినవారిని భక్షింపుము" అని వరము నిచ్చెను. అప్పటి నుండియు ఇట్లు ఓడినవారిని 
భక్షించుచున్నాను. చాలకాలమునకు ఇప్పటికి శ్రేష్టమైనయాహారము లభించినది. కావున వీనిని భుజించిపిదప నీతో 
వాదింతును." 


ఇట్లు చెప్పి బ్రహ్మరాక్షనుండు రుక్కాంగదుని భక్షింపంబూను కొనగా హేమాంగదుండు "నీకుకావలసినది ఏపదార్దమైన 
అడుగుము. అది తెచ్చియిచ్చి మాయన్నను విడిపించుకొందును" అని మిగుల ప్రార్థించెను. బ్రహ్మరాక్షసుండు, "వీనికి 
ప్రత్యామ్నాయముగ నాకు కావలసినవస్తు వేదియును లేదు. సరియైన సమయమున లభించి ప్రాణములవలె 
ప్రియమైనయాహారమును ఎవడైన వదలుకొనునా? అయినను ఒకయొప్పందము చేయుచున్నాను. 
నామనస్సునందు కొన్ని ప్రశలు కలవు. వానికి నీవు సమాధానములు చెప్పినచో మీయన్నను వదలిపెట్టుదును" అని 
పలికెను. "అట్లయినచో అడుగుము." అని హేమాంగదుండు పలికెను. 


అంతట బ్రహ్మరాక్షసుండు గూఢములైన ప్రశ్నలను అడుగుచుండంగా హేమాంగదు,డు ఇట్లు సమాధానములను 
చెప్పెను. 


ప్రశ్న:- ఆకాశముకన్న విశాలమైనది, పరమాణువుకన్న సూక్ష్మమైనది ఏది? అది ఏరూపముతో ఎచ్చట నుండును? 


సమా:- బైతన్యము ఆకాశముకన్న విశాలము, పరమాణువుకన్న సూక్ష్మము. అది స్పురణమే రూపముగా ఆత్మయం 
దున్నది. | 


ప్రశ్న:- అది యొక్కటియే విశాలముగా ఉండి మిగుల సూక్ష్మము ఎట్లగును? స్పురణ మనంగా ఏమి? ఆత్మ అనగా 
ఏది? | 


సమా:- చైతన్యము సకలమునకు కారణ మగుచటే విశాలముగ నున్నది. అది యింద్రియములచేత మనస్సుచేత 
గ్రహించుటకు శక్యముకాని దగుటచే సూక్ష్మమై యున్నది. స్పురణము ఆత్మ అనునవి రెండును చైతన్యమే. 


ప్రశ్న:- అది ఏస్టానమునందు పొందందగియున్నది? దానిని పొందుటకు సాధన మేమి? దానిని పొందుటవలన ఏమి 
గలుగును? 


సమా:- దానిని పొంద(దగినస్థానము బుద్ది. ఏకాగ్రతవలన అది లభించును. అది లభించినచో పునర్జన్మ యుండదు. 
ప్రశ్న:- నీవు చెప్పుచున్న బుద్ది ఏది? దానియొక్క ఏకాగ్రత అనగా ఎట్లుండును? జన్మ అనశగా ఏమి? 


సమా:- జడత్వముచే ఆవరింపంబడిన చైతన్యమే బుద్ది. దృశ్యములయందు ప్రసరింపక స్వరూపమునందే బుద్ది 
నిలిచియుండుట ఏకాగ్రత. దేహమే నేను అనుతలంపు కలుగుటయే జన్మము. | 


ప్రశ్న :- దేనివలన చైతన్యము లభించుట లేదు? దేని వలన అది లభించును? జన్మము ఎట్లు కలుగుచున్నది? 


సమా:- అవి వేకమువలన చైతన్యము లభించుట లేదు. ఆత్మ చేతనే అది లభించుచున్నది. కర్పత్వాభిమానమువలన 
జన్మ కలుగుచున్నది. 


ప్రశ్న:- నీవు చెప్పిన అవివేకము ఎట్టిది? ఆత్మ అనా నేమి? కర్తత్వాభిమానము అనా నేమి? 


సమా:- దేహమునకు ఆత్మకు భేదము తెలియకుండుటయే అవి వేకము. ఆత్మ అనశా నేమో నీస్వరూపమునే 
ప్రశ్నించుచు తెలిసికొనుము. "నేను కర్తను" అను జ్ఞానముయొక్క వాసనయే కర్తత్వాభిమానము. 


ప్రశ్న:- అవి వేకము దేనిచేత నశించును? అది దేనివలన లభించును? అదియును దేనివలన కలుగును? 


సమా:- విచారముచేత అవివేకము నశించును. వైరాగ్యము వలన విచారము లభించును. వైరాగ్యము కలుగుటకు 
దోషదృష్టి కారణము. 


ప్రశ్న:- విచార మనా నేమి? దేనిని వైరాగ్య మందురు? దోషదృష్టి ఏది? 


సమా!- దృక్కును దృశ్యమును పరీక్షించుచుండుట విచారము. దృశ్యమునందు రాగము లేకుండుట వైరాగ్యము. 
దృశ్యమునందు "ఇది దుఃఖమును కలిగించును" అనుభావమును కలిగియుండుట దోషదృష్టి. 


ప్రశ్న:- ఇది యంతయు దేనివలన కలుగును? అది దేనివలన పొందంబడును? దానికి మూలకారణము ఏమి? 


సమా:- దేవతానుగ్రహముచేత ఇది యంతయు కలుగును. అది భక్తి చేత లభించును. భక్తికి మూలకారణము 
సత్సంగము. 


ప్రశ్న:- దేవత ఎవరు? భక్తి అనగా నేమి? ఎట్టివారు సత్పురుషులు. 


సమా:- జగదీశ్వరి దేవత. ఆమెయందే చిత్త మాసక్తమైయుండుటభక్తి. శాంతులు దయాశాలులును అయినవారు 
సత్పురుషులు. 


ప్రశ్న:- లోకమున బీతికలవా(డెవడు? ఎల్లప్పుడు దుఃఖమును పొందువాండెవండు? ఎవడు ఎప్పుడును దైన్యము 
నందుచుండును? 


సమా:- మహాధనము కలవాడు భీతుండు. పెద్దకుటుంబము కలవాండు దుఃఖమునుపొందును. ఆశాగ్రస్తుండు ఎల్లప్పుడు 
దీనుండు. 


ప్రశ్న:- భయములేనివాండెవండు? దుఃఖములేనివాళడెవండు? దైన్యములేనివాం డెవండు? 


సమా:- సంగరహితునకు భయ ముండదు. మనస్సునుజయించినవానికి దుఃఖము కలుగదు. తెలిసికొనవలసినదానిని 
ఎవడు తెలిసికొనియుండునో వానికి దైన్యము ఉండదు. 


ప్రశ్న:- గుర్తించుటకు వీలుకానివాండెవండు? దేహము కలవాండయ్యును ఎవడు విదేహుండు? నిష్కియు,డైనవానికి ఎట్టి 
క్రియ ఉండును? 


సమా:- జీవన్ముక్తుండు గుర్తించుటకు వీలుకానివాండు. అతండే దేహము కలవాండుగా కన్పించుచున్నను విదేహుండే 
అగును. ఊరకుండుటయ వాని పని. 


ప్రశ్న:- ఏది ఉన్నది? ఏది లేదు? లోకమున అత్యంతము అసంభవమైన దేది? 
ఈప్రశ్నలకు సమాధానము చెప్పి మీయన్నను త్వరగా విడిపించుకొనుము. 
సమా:- దృక్కు ఉన్నది. దృశ్యము లేదు. వ్యవహారము అసంభవము. 
నీప్రశ్నలకు సమాధానము చెప్పితిని. మాయన్నను వెంటనే విడిచిపెట్టుము. 


బ్రహ్మారక్షసుఃడు రుక్కాంగదుని విడిచిన వెంటనే బ్రాహ్మణు(డయ్యెను. తపోమూర్తియై తేజస్సుతో 
ప్రకాశించుచున్నయతనిని చూచి సందేహముతో రాజకుమారు లిరువురు "ఎవరు నీవు" అని ప్రశ్నించిరి. ఆ 
బ్రాహ్మణుడు తనవృత్తాంతము నిట్లు చెప్పెను. "నేను మగధదేశ మునందు వసుమంతుండను పేరుగల బ్రాహ్మణుండను. 
నేను సకల శాస్త్రవిశారదుండనై వందలకో లంది విద్వాంసులను సభలలో జయించుచు గర్వించి యుంటిని. ఒకనాండు 
మగధరాజుయొక్క సభయందు వాదమును కోరుచు అష్టకుండు అనుమునిని ఎదురొ గాటిని. ఆయన పరము అపరము 
తెలిసినవాండు, శాంతుండు. శుష్కతర్కమునందు నీపుణుండనైన నేను ఆయనను అల ల క మం. 
ఆక్షేపించితిని. ఆయన శాస్త్రసమ్మతముగా సమాధానము చెప్పెను. అయినను నేను తర్కయుక్తులతో ఆయన 
చెప్పినదానిని ఖండించుచు ఆక్షోపింప(టొ చ్చితిని. నేను బహువిధములు ఆక్షేపించినను ఆయన శాంతు.డై మాటాడక 
ఊరకుండెను. ఆ మహాత్ముని శిష్యుడు కాశ్యపుండు కుద్దుడై "ఓరి! ద్విజాధమా! మా యాచార్యుని అక్రమముగా 
ఆక్షేపింతువా? ఇందులకు ఫలముగా చిరకాలము బ్రహ్మరాక్షసుండవై యుండుము" అని శపించెను. వెంటనే నేను 
భయముతో వణ(కుచు అష్టకునకు ప్రణమిల్లి శరణు వేడితిని. విరోధినైన నాయందు కూడ ఆయన దయకలవాండై, 
"ఇప్పుడు కొన్ని ప్రశ్నలను నీవు నన్నడిగితివి. వానికి నేను సమాధానములను చెప్పితిని. అయినను నీవు 
కేవవలమైన తర్కముచేత ఆ సమాధానములను ఖండించి ప్రశ్నలను నిలిపితివి. ఈప్రశ్నలనే నివు అడుగుచుండుము. 
వీనికి ఒకానొక విద్వాంసుడు సరియైన సమాధానములను చెప్పును. అప్పుడు నీకు శాపవిముక్తి అగును" అని 
చెప్పెను. ఇప్పటికి నీవలన నాకు శాపము నుండి విముక్తి కలిగినది. కావున నిన్ను మహాత్మునిగా తలంచుచున్నాను. 


హేమాంగదుండు ఆశ్చర్యము నొందుచు, వసుమంతుండు ఇంకను అడిగిన ప్రశ్నలకు సమాధానములు చెప్పి ఆయనకు 
ప్రణమిల్లి ఆశీశ్సులను పొంది సోదరునితో సైన్యములతో నగరమునకు తిరిగి వచ్చెను. భార్గవా! నీవు అడిగినదాని 
కంతకును సమాధానము చెప్పితిని." 


ఇది జ్ఞానఖండమున రాక్షసోపాఖ్యాన మన్నది ఇరువదియికటవయధ్యాయము. 


ఇరువదిరెండవయధ్యాయము -శాస్తారస(గ్రహము 


భార్గవరాముడు దత్తాత్రేయని మరల వినయముతో నిట్లు ప్రశ్నించెను. "శాపముక్తి నొందిన యాబ్రాహ్మణుండు 
హేమాంగదుని మరల దేనినిగూర్చి ప్రశ్నించెను? ఆతండు ఏమి సమాధానము చెప్పెను. ఆబ్రాహ్మణుండు 
మహాపండితుండు కదా! ఆతండు అడిగినది అల్పవిషయమై యుండదు. అందువలన దానిని తెలిసికోవలయునని 
మిగుల కుతూహలముతో నున్నాను. అది యేమో దయతో చెప్పుము." 


దత్తాత్రేయుండిట్లు చెప్పెను - "వసుమంతుండు హేమాంగదునితో ఇట్లనెను. 'నేను అష్టకునివలన నీవలన కూడ 
పరమపదమును చక్కగా తెలిసికొంటిని. కాని సందేహ మొకటి కలుగుచున్నది. తత్త్వము నెటీంగిన నీవు 
ఈస్టితియందు ఎట్లున్నావు? తత్త్వము నెజింగినవాండు వ్యవహారపరాయణుండు ఎట్టగును? వెలు(గున్న చోట 
చీశటియుండదు కదా! మటి జ్ఞాన మున్నచో ట వ్యవహారము ఎట్లుండును? రాజపుత్రా! దీనికి సమాధానము ఉన్నది 
యున్నట్లుగా చెప్పుము.' 


ఆబ్రాహ్మణునకు హేమాంగదుఃడు ఇట్లు చెప్పెను. 'అయ్యా! నీకు భ్రాంతి ఇంకను పూర్తిగా పోలేదు. ఆత్మస్వరూపమైన 
జ్ఞానము వ్యవహారముచేత ఎట్లు భంగపడును? వ్యవహారముచేత జ్ఞానము భంగపడినచో అది స స్వప్నములో కలిగిన 
జ్ఞనమువంటిదే అగును. అట్టి జ్ఞానమువలన ప్రయోజన మేమున్నది? ఎవండు ముక్తిని కోరుచున్నాండో వానికి 
స్వరూపము జ్ఞ జ్ఞానమే. అది వ్యవహారముచేత నశించినచో మోక్షమును కోరువాండే యుండండు. ఇంక మోక్ష మను 
ఫలమును ఎవండు పోందును? కావున వ్యవహారముచేత జ్ఞానమునకు బాధలేదు. ప్రతిబింబములకు అద్దమువలె 
సకలవ్యహారమునకు జ్ఞ జానము ఆధారము. ప్రతిబింబములవలన అద్దమునకు ఎట్లు భంగము సంభవము రాదో అట్లే 
వ్యవహారమువలన జ్ఞ జానమునకు భంగము సంభవము కాదు. దేనీయందు ఈజగత్తు అంతయు భాసించుచున్నదో 
అదియ జ్ఞానము. సంకల్పమువలననే జ్ఞ జానమునందు సర్వవ్యవహారము ప్రకాశించుచున్నది. వ్యవహారమునుగూర్చి 
సంకల్ప మేదియు చేయకుండ నిర్మలమైనబుద్ధితో శాస్త్రమునందు చెప్పబడిన లక్షణముల ననుసరించి స్వరూపమైన 
జ్ఞానమును గుర్తించినవాండు బంధనిర్ముక్తు(డై కృతార్థుడగును. ఇది నిశ్చయము.' 


వసుమంతుండు మరల ఇట్లనెను. 'రాజకుమార! ఇది నిజమే. నేను కూడ ఇట్లే నిశ్చయించుకొ టిని. వికల్పములేని 
జ్ఞానమే ర న చెప్పంబడుచున్నది. కాని ఆ జ్ఞానమునందు వికల్పము కలిగినంతనే భ్రాంతి ఏల కలుగదు? 
త్రాడునందు పాము తోచుట వికల్పమే కదా! అది 'భ్రాంతియే కదా! కావున జ్ఞానియైనను బ్రాంతి లేకుండ ఎట్లు 
వ్యవహరించును?' 


హేమాంగదు డిట్లు చెప్పెను. 'అయ్యా! భ్రమ యథార్థము అను రెండింటియొక్క స్వరూపము నీకు తెలియలేదు. 
ఆకాశము యొక్క స్వరూపము తెలిసినవారికి కూడ శమ నీలముగనే భాసించును. "నల్లనియాకాశము" అని 
వారు అప్పుడప్పుడు చెప్పుటయు కలదు. అంతమాత్రముచేత వారిజ్ఞానము భ్రాంతి అని చెప్పంబడుట లేదు 
ఆకాశముయొక్క స్వరూపము నెజుంగనివాండు "ఆకాశము నల్లనిది" అని చెప్పినచో వానిజ్ఞానమును భ్రాంతి యని 
చెప్పుదురు. ఆకాశముయొక్క స్వరూపము తెలిసినవానికి ఆకాశము నల్లగా కన్పించుచున్నను అది యథార్థము 
కాదని రూఢిగ తెలియును. అందువల వానిదృష్టిలో ఆకాశముయుక్క నల్లందనము మరణించినమహాసర్పము వలె 


నిప్క్రియము. జ్ఞ జ్ఞానమునకు "ఇది యథార్థము" అను ప్రమాణ బుద్దియే జీవము. అది లేనప్పుడు ఆ జ్ఞానము నిర్జీవ 
మగును. పంతులు "ఆకాశము నల్లగా నున్నది" అను జ్ఞానమునందు ప్రామాణ్య బుద్ది యుండదు. లంయవలన ఆ 
జ్ఞానము నిర్జీవమై నిప్రయోజకమగును. అది భ్రాంతి కాదు. కాని ఆకాశముయొక్క స్వరూపము తెలియనివాని కది 
భ్రాంతియే యగును. ఎండమావులలో నీరున్నట్లు తోచుట తెలిసినవానికి తెలియనివానికి సమానముగానే యుండును. 
అది నీరు కాదని తెలిసివాండు భ్రాంతి నొందండు; దానికై పరువెత్తండు. తెలియనివానికి అది భబ్రాంతియే యగుటచే ఆనీటికై 
పరువెత్తును. ఎండమావులలో నీరువలె జగత్తు ఉన్నట్లు కన్పించుచున్నదే కాని నిజముగా లేదు; యథార్థముగ 
ఉన్నది జ్ఞ జ్ఞానమే అని రూఢిగ తెలిసికొ న్నజ్ఞానికి వ్యవహారమంతయు జ్ఞ జ్రానరూపమే అగును. ఆజగత్తు వలన తనకు 
సుఖదుః ఖములు కలుగుచున్నట్లు జ్ఞ జ్ఞాని ఎప్పుడును తలంపండు. అజ్ఞాని దృష్టిలో జగత్తు యథార్దమే కావున అతండు 
జగత్తు వలన తనకు సుఖదుః సములు కలుగుచున్నట్లు తలంచుచు “బ్రాంతితో వ్యవహరించుచుండను. ఇరువురకును 
వ్యవహారము సమానముగనే కన్పించుచున్నను జ్ఞానికి అది జ్ఞానమే అగుచుండంగా అజ్ఞానికి భ్రాంతి యగుచున్నది. 


త్రాడును చూచి పామని యనుకొని భయపడుచున్నవానికి "ఇది పాము కాదు; త్రాడే" అని తెలిసినతరువాత పాము 
కన్పింపదు; త్రాడే కన్పించుచుండును. అట్లే ఆత్మజ్ఞానము కలవానికి ఆత్మయే కన్పింప వలశాని జగత్తు ఎట్లు 
కన్పించుచున్నది? తిమిరమను కంటిజబ్బు కలవానికి ప్రతివస్తువు రెండుగా కన్పించుచుండును. ఆకాశమునందు 
వానికి ఇద్దజు చంద్రులు కన్పించుచుందురు. తెలిసినవాండు “"ఇద్దజు చంద్రులు లేరు? ఒక్కండే చంద్రుండున్నాండు" అని 
చెప్పినప్పుడు వానికి ఆ భ్రాంతి తొ లంగిపోయి చంద్రు(డొ క్కడే అని వాండు గ్రహించును. వానికి భ్రాంతి తొ లంగిపోయినను 
వాండు చంద్రునివైపు చూచునపుడు మరల ఇద్దటు చంద్రులు కన్పించుచునే యుందురు. అజ్ఞానముచేత కలిగిన భ్రాంతి 
జ్ఞానముచేత పోయినను, కంటిజబ్బు వలన కలుగుచున్న దోషము "ఒకవస్తువు రెండుగా కన్పించుట"యను నది 
తొలగదు. దానికి కారణమైన జబ్బు పోయినప్పుడే అది పోవును. అట్లే జ్ఞానులకు కూడ ఆత్మజ్ఞానమువలన "జగత్తు 
సత్యము" అను భ్రాంతి తొ లంగిపోయినను ప్రారబ్దకర్మయొక్క దోషమువలన జగత్తు భాసించుచునే యుండును. 
అందువలన వారికి ప్రారబ్దకర్మ నశించు వజకు వ్యవహారము జరుగుచునే యుండును. అది ముగిసినంతనే జ్ఞానికి ఆత్మ 
తప్ప జగత్తు భాసింపదు. కాంబట్టి జ్ఞానులకు ఎప్పుడును భ్రాంతి యన్నది యుండనే యుండదు" 


వసుమంతుండు మరల ఇట్లనెను. 'రాజకుమారా! జ్ఞానులకు కర్మ ఎట్లు మిగిలియుండును? జ్ఞానాగ్నిచేత కర్మ 
అనుదూతి దగ్గము కాక ఇంకను మిగిలియుండునా?' 


హేమాగందు,డిట్లు చెప్పెను. 'అయ్యా! వినుము, అందబకు ఉన్నట్లే జ్ఞ జ్ఞానులకు కూడ అపక్వము పక్వము హతోదితము 
అని కర్మమూ(డువిధములుగా నుండును. వీనినే సంచితము హ్రారబ్దము ఆగామి అని చెప్పుదురు. వీనిలో ప్రారబ్దము 
తప్ప తక్కిన రెండును జ్ఞానము చేత నశించును. "ఈకర్మ ఇంతకాలమునకు పరిపాకము నొందవల" అను 
భగవంతునియొక్క నియతి (Law) ననుసరించి కాలము కర్మలకు పరిపాకమును కలిగించుచుండును. కాలముచేత 
పరిపాకదశకు తీసికొనిరాబడిన కర్మ పక్వ మని చెప్పంబడుచున్నది. పరిపాకస్థితికి రానిది అపక్వ మని 
చెప్పబడుచున్నది. జ్ఞానము కలిగినతరువాత చేయంబడుచున్న కర్మ హతోదితము. జ్ఞానమువలన ఆకర్మకు ఫలము 
నొసంగునట్టి శక్తి హత మగును. అట్లు మొలకెత్త లేనిగింజవలి పైకి వచ్చుచున్న యాకర్మను హతోదితము అని 
చెప్పుచున్నారు. పక్వమైఫలము నిచ్చుటకు ప్రారంభమైన కర్మ, ధనుస్సునుండి వెలువడిన బాణమువలె, దానివేగము 
ఎంతవజకు ఉండునో అంతవజకును అది ఫలమును ఇచ్చుచునే యుండును. అది జ్ఞానముచేత నశింపదు. దాని 
వలననే జ్ఞానికి జగత్తు భాసించుచుండును. కాని జ్ఞానస్థితియందలి భేదములనుబట్టి ఫలమునందు భేదములు 
కలుగుచున్నవి. మందజ్ఞానులకు జగత్తు భాసించుచున్నప్పు డు సుఖదుఃఖములు స్పుటముగనే కలుగుచుండును. 
wa bss అవి స్పుటముగా నుండవు. ఉత్తమజ్ఞానులకు సుఖములు దుఃఖములు స్పుటముగా కలుగుచున్నట్లు 
లోకులకు తోంచయుచున్నను, వారికి స్వదృష్టిలో అవి కుందేటికొమ్ములవలె మిథ్యగానే తోంయచుండును. అందువలన అది 
ఫలముగా చెప్పంబడుటలేదు. 


అజ్ఞానులయందు కర్మఫలము పుష్టి నొందచుండును. సుఖము కలుగుటకు పూర్వము "నాకు ఇట్టిసుఖము రాగలదు" 
అని. దానిని అనుభవించినతరువాత "ఇట్టి సుఖము కలిగినది" అని అజ్ఞానులు చాల కాలము గాఢముగ 
భావించుచుందురు. ఆ భావన సంస్కారరూపముగ మనస్సునందు నిలచి కర్మఫలమునకు పుష్టిని కలిగించుచు 


రాగద్వేషదులను పుట్టించుచుండును. మందజ్ఞానులకు సుఖదుఃఖములు కలుగుచున్నను ఆఫలములకు 
సంబంధించిన భావన ఆత్మానుసంధానమువలన కొనసాగదు. అందువల అజ్ఞానులకువలె మందజ్ఞానులకు 
ప్రారబ్దకర్మఫలము పుష్టి నొందదు. 


కలంతనిద్రలో దోమలు మొదలగువానివలన కలుగుబాధ ఎట్లు సూక్ష్మముగా నుండునో అట్లే మధ్యాజ్ఞానులయొక్క 
కర్మఫలానుభవము కూడ సూక్ష్మముగానే యుండును. 


ఉత్తమజ్ఞానులకు ఆత్మానునంధానము ఎల్లప్పుడును ఉండును. ఆ యనుసంధానముయుక్క బలమువలన వారికి 
కర్మఫలము ఎప్పుడో జరిగిపోయినదానివలె తోంచుచుండునే కాని అప్పుడు జరుగుచున్నదాని వలె సుఖదుఃఖములను 
కలిగింపదు. కాలిపోయినత్రాడు ఎట్లు బంధింపంజాలదో అట్టే కర్మఫలము ఉత్తమజ్ఞానికి బంధమును కలిగింపంజాలదు. 
స్త్రీవషమును ధరించి నటించుచున్న పురుషుండు నాటకము నందు భర్ప వియోగము సంభవించినప్పుడు దుఃఖమును, 
పుత్రప్రాప్తి యందు సంతోషమును, ఎంతగా ప్రదర్శించినను, వానికి యథార్థముగా ఎట్లు దుఃఖము గాని సుఖము గాని 
కలుగదో, అట్లే ఉత్తమజ్ఞానియు రాజ్యప్రాప్తి, పుత్రవియోగము మొదలగు సంఘటనములలో సంతోషమును దుఃఖమును 
ప్రకటించుచున్నను వానికి యథార్థముగా సంతోషము గాని దుఃఖము గాని కలుగదు. అతండు సకలసంఘటనములను 
అద్దమునందువల ఆత్మయందు తో చుచున్న ప్రతిబింబములనుగా చూచుచుండును. అందువలన అతడు 
సంతో షించుచున్నట్లు దుఃఖపడుచున్నట్లు ఇతరులకు కన్పించుచున్నను అంతరంగమున ఎట్టి వికారమును పొందడు. 
అందువలన అతనికి ప్రారబ్దకర్మఫలము కుందేటి కొ మ్ముతో సమానము. 


అజ్ఞానులకు ఆత్మస్వరూపమే తెలియదు. కావున వారు దేహాభిమానముతో జగత్తును సత్యముగా తలంచుచు 
సుఖ ఖములను పూర్ణముగా అనుభవింతురు. మందజ్ఞానులకు ఆత్మ శుద్ధచిన్మయ మని జగత్తు అసత్య మని 
దృఢముగా తెలియును. “అయినన ఆత్మానుసంధానముయొక్క అభ్యాసము అల్పమగుటవలన పూర్వవాసలయుక్క 
ప్రాబల్యముచేత అప్పుడప్పుడు దేహాభిమానము జగత్తు సత్య మను భ్రాంతియు కలుగుచుండును. మరల వెంటనే 
వారు జ్ఞానాభ్యాసము యొక్క సంస్కారమువలన దేహాభిమానమును జగత్తు సత్య మను భ్రాంతిని తొలంగించుకొందరు. 
ఇవి ఒకదానితరువాత ఒకటిగా సంభవించుచున్నను రెండును సమానములు కావు. ఆత్మజ్ఞానవాసన భ్రాంతి వాసనను 
బాధించును. భ్రాంతి జ్ఞానమును భాదింపంజాలదు. అందువలన అప్పడప్పుడు భ్రాంతి కలుగుచున్నను మందజ్ఞాని 
మరల యథాపూర్వముగ సంసారమున,టడండు. అతడు క్రమముగా భ్రాంతి వాసనను తొలంగించుకొనుచు 
ఆత్మజ్ఞానమునందే నిలుచును. 


మధ్యమజ్ఞానికి ఆత్మజ్ఞానము ఎప్పుడును విస్కృతము కాదు. అతడు బుద్ధిపూర్వముగా క్రో రితెచ్చుకొ నినట్లుగా 
అప్పుడప్పుడు అతనికి మిధ్యాజ్ఞానము కలిగి వ్యవహారము జరుగుచుండును. ఇది జ్ఞానయోగ సిద్దుని లక్షణము. ఇంక 
సాధకునిలక్షణము వినుము. సాధకుడు ఎంతగా సమాధిని అభ్యసించుచుండునీ అంతగా పానికి ఆత్మజ్ఞానము 
దృఢముగ భాసించుచుండును. సమాధియిక్క అభ్యాసము పూర్ణమైనంతనే ఇంతండును సిద్దుండై మిధ్యాజ్ఞానమును 
వ్యవహారముకొ అకు ఇష్టమైనప్పుడు తెచ్చుకొ నుచుండును. 


ఇంక ఉత్తమజ్ఞానియందు సమాధికి వ్యవహారమునకును కొంచెము కూడ భేదము లేదు. ఎందువల్ల ననగా వానికి 
ఎప్పుడును ఆత్మ విస్కృతి యుండదు. అట్లయినచో మధ్యమునకు ఉత్తమునకు భేద మేమి? మధ్యమజ్ఞానులలో 
సిద్దుండు మిత్యాజ్ఞానముతో వ్యవహరించునపుడు వాని యాత్మజ్ఞానము ఎండకు వాడిపోయిన పుష్పమువల 
ముండును ఉత్తమునకు వ్యవహారదశయందు కూడ ఆత్మజ్ఞానము కసుగందని పుష్పమువలెనే యుండును. అయ్యా! 
వాస్తవముగా వీరి కిరువురకును స్వదృష్టియందు ప్రారబ్దమే లేదు. ఎందువల్ల ననగా వీరు ఇద్దజును పూర్ణత్వమును 
పొందివారగుటచే వీరికి ఆత్మకు అన్యముగా ఏదియు భాసింపదు. వంద్రజాలికుండు చేయునింద్రజాలమువలె 
వీరిరువురియొక్క వ్యవహారము ఇతరులకు మాత్రము యుథార్ధముగా తోంచుచుండును. వారిదృష్టిలో అది అంతయు 
మిథ్యయే. నీకు సారభూతమైన రహస్యమును చెప్పెదను. వినుము. పరమశివునకు ఏజ్ఞానదృష్టికలదో అదియే 
జ్ఞానులకును దృష్టి. శివుని దృష్టికి జ్ఞానిదృష్టికి భేదము లేదు. ఇందు సందేహము లేదు. అందువలన మధ్య మోత్త 
మజ్ఞాలనుకు ప్రారబ్బకర్మములేదు.' 


ఇట్లు హేమాంగదుండు వివరింపంగా వసుమంతుండు సందేహములను వీడి ఆత్మజ్ఞానమును విశదముగా గ్రహించి 
రాజపుత్రులచే పూజితుశడై తననివాసమునకు పోయెను. రాజపుత్రులు కూడ తమ నగరమునకు చేరిరి." 


దత్తాత్రేయుడు ఇట్లు చెప్పగా విని పరశురాముడు మరల ఆయనను ఇట్లు ప్రార్థించెను. "భగవాను(డా! నీవలన 
ఆత్మజ్ఞానమును గూర్చి వింటిని. సందేహము లన్నియు నశించినవి. ఆత్మస్వరూపము తెలిసినది. ఎల్లయెడల 
సర్వాంతర్యామియై జ్ఞ జ్రానమాత్రముగ ఆత్మయే భాసించుచున్నది. అయినను నీవు మొదటినుండి చెప్పిన విషయమున 
కంతకును సారమైనదానిని నేను ఎల్లప్పుడును జ్ఞ జ్రప్తియందుంచుకొనుటకు వీలుగా సంక్షేపముగా చెప్పుము. (| 


దయాశాలియైన దత్తాత్రేయు(డు ఇట్లు చెప్పెను. "ఈవిజ్ఞానమున కంతకును పరమసారమును మరలచెప్పుచున్నాను. 
వినుము. చిదాత్మికయన పరమేశ్వరియొక్క స్వాతంత్ర మునకు మాయ యనిపేరు. దానికి దుర్దటములను 
సుసంఘటితములుగా అసంభవములను సంభవములనుగా షం నా కలదు. ఆ సామార్ధ్యముచేతనే అది 
అద్దమునందు బ్రతిబింబమువల్‌, చిదాత్మయందు జగత్తును భాసింపంజేయుచున్నది. ఆ క్రమమును వినుము. 
స్ఫురణము చైతన్యమునకు లక్షణము. 'నేను' అను స్ఫురణము లేక భావము అహంత. 'అంతయు నేనే' 
అనుస్ఫురణము పూర్ణాహంత. చిదాత్మయొక్క స్వరూపము పూర్ణాహంత. చిదాత్మ సృష్టిదేయవలయు నని 
తలంచినప్పుడు పూర్ణాహంతయందు రెండుభాగము లేర్పడును. అలు ఒకభాగమునకు పరిమితమై 'నేను' 
అనుస్సురణము ఉండును. రెండవభాగమునందు 'నేను' అనుస్సురణము వ్యాపింపదు. అందువలన మొదటిభాగము 
అపూర్ణమైన యహంతయగును. ఈ అపూర్ణమైన యహంతకు రెండవ భాగము బాహ్యముగా గోచరించును. ఇదియే 
అవ్యక్తము. అపూర్ణా హంతయే సదాశివుండు. తనకన్న భిన్నముగ అవ్యక్తమును చూచుచున్నను, 'నేను ఇది' అని 
ఎప్పుడును భావించుచునే యుండును. దేహమును మనకన్న భిన్నముగ చూచుచుండియు, 'నేను ఇది' అని ఎట్లు 
అభిమానించుచున్నామో అట్లే సదాశివుండు అవ్యక్తమును 'నేను ఇది' అభిమానించుచుండు నన్నమాట. ఆ 
అవ్యక్తమునే తనదేహమునుగా 'ఇది నేను" సదాశివుండు అభిమానించునప్పుడు ఈశ్వరుండగును. 'నేను ఇది' 
భావించునప్పుడు సదాశివునియందు బైతన్యమునకు ప్రాధాన్యము ఉండంగా, 'ఇది నేను' అని అవ్యక్తమును 
అభిమానించునప్పుడు ఈశ్వరునియందు మాయకు ప్రాధాన్యము ఏర్పడుచున్నది. ఈశ్వరుండు 
తనస్వాతంత్రముయొక్క మహిమవలన అవ్యక్తమునందు తమస్సు రజస్సు సత్తము అనుగుణములను భాసింపజేసి 
ఆగుణములయందలి యభిమానముతో రుద్రబ్రహ్మవిష్ణువులుగా _ భాసించెను. వారితోపాటు దృశ్యములైన 
అనేకబ్రహ్మాండములు, వానిని చూచుచున్న జీవులును భాసించిరి. ఈబ్రహ్మాండములయం దుత్పత్తికి స్థితికి 
సంహారమునకు కారణభూతులైన బ్రహ్మలు విష్ణువులు రుద్రులు ఎందటో ఏర్పడిరి. 


భార్గవా! జగత్తుయొక్క విధానము ఇది. ఇది అంతయు అద్దమునందు ప్రతిబింబమువలెనే భాసించుచున్నది. ఇది ఇట్లు 
కేవలము భాసించుచున్నదే కాని ఇందు ఏదియు పుట్టుట లేదు. ఈ జగత్తు అంతయు ఎంతగా భాసించుచున్నను దీనికి 
అద్దమువలె ఆధారముగానున్న చిదాత్మ ఎప్పుడును మార్పునొందక పూర్ణాహంతాస్వరూపముతోనే యున్నది. 
చిదాత్మయందు ఎంతగా అనేకత్వము భాసించుచున్నను అది ఎప్పుడు పూర్ణముగా ఆఖండముగానే యుండును. నీవు 
నీ దేహమునందు అంతటను 'నేను' అను భావముతో వ్యాపించియుండియు ప్రత్యేకముగా కన్ను చెవి మొదలగువానిని 
అవలంభించి చూచుట వినుట మొదలగుపనులను ఎట్టు నిర్వహించుచున్నావో అట్లే చిదాత్మికయగు పరమేశ్వరియు 
పూర్ణాహంతారూపమున నుండియు సదాశివుడు మొదలుగా క్రిమికీటకాదులవజికును సకలజీవులయందును 
అపూర్ణాహంతారూపమైన జీవభావముతో  _ వ్యవహరించుచున్నది. వాస్తవముగా అన్నింటియందును 
భాసించుచున్నచైతన్యము ఆమెయే. 'దేహము నేను' అను భావముతో ఉన్ననీవు స్వయముగా వస్తువులరూపమును 
రుచిన గ్రహింపలేవు. నీవు చక్షుస్సు మొదలగు నింద్రియములతో తాదాత్మ్యమును పొందినప్పుడే ఆ 
యింద్రియములద్వారమున రూపము రుచి మొదలుగా సకలవిషయములను గ్రహించుచున్నావు. అట్లే సదా శివుండు 
కూడ సర్వాంతర్యామియై యుండి బ్రహ్మనుండి క్రిమికీటకాదులవటికును సకలజీవులతో తాదాత్మ్యమును పొంది 
ఆయాజీవులద్వారమున జగద(.వహారమును నిర్వహించుచున్నాండు. అద్దము తనయందు ప్రతిఫలించుచున్న 
యేప్రతిబింబముయొక్క విశేషమును గ్రహింపదు. అది ఎప్పుడును శుద్దముగ నిర్వికల్పముగానే యుండును. అట్లే 
శుద్దము నిర్వికల్పము అయిన నీస్వరూపము కూడ దేనిని చూచుట లేదు, దేనిని వినుట లేదు, దేనిని గ్రహించుట 


లేదు, నిద్రయందు ఇది అనుభవసిద్ధమే. అట్లే ఆ పరమదచైతన్యము సకల జగత్తునకు ఆధారముగా నుండినప్పటికిని 
పదార్థముల భేదములను కొంచెము కూడ  గ్రహింపదు; ఏకార్యమును చేయదు. పరమబచైతన్యరూపిణియైన 
పరమేశ్వరియొక్క స్వాతంత్ర వైభవమువలననే ఈజగత్తు అంతయు, అద్దమునందువల్‌, ఆమెయందు 
ప్రతిబింబించుచున్నది. అద్దము యొక్క ప్రకాశమే ప్రతిబింబములకు ప్రకాశమైనట్లు, జగత్తు యొక్క ప్రకాశ మంతయు 
ఆమె ప్రకాశమే. 


ఈజగత్తునందు నీవు నేను ఇతరులు దృశ్యములను చూచుచు ద్రష్టలముగా (56౭r5) ఉన్నాము. ద్రష్టలుగా 
ఉన్నవీరందజును దృశ్యములతో సంబంధములేక వానిని గ్రహింపకుండ దృక్కు మాత్రముగా ఉన్నప్పుడు 
అంతఅయొక్క స్వరూపము శుద్దబైతన్యమే యుగుచున్నది. నిద్రయొక్క దృష్టాంతము ననుసరించి దీనిని 
గ్రహింపవచ్చును. నిద్ర యందు ఏద్రష్టయు ఏదృశ్యమును గ్రహించుట లేదు. అందువలన అప్పు డీ ద్రష్ట లందును 
సమానమైనస్థితినే పొందుచున్నారు. నిద్రలో రాజ్యము కన్పింపదు కనుక రాజు, 'నేను రాజును' అని అనుకొనుట లేదు. 
అట్లే పేదజికము తోంచదు కనుక పేదవాండు 'నేను పేదవాండను' అని అనుకొనుట లేదు. శరీరములు కన్పింపవు కనుక 
ఎవరును 'నేను పురుషుండను, నేను స్త్రీని, నేను కుంటివాండను, నేను గ్రుడ్డివాండను' అని అనుకొనుట లేదు. ఇట్లే 
జాగ్రద్దశలో కూడ స్వరూపానుసంధానముయొక్క బలముచేత దృశ్యములతో సంబంధము లేకుండ ఉన్నప్పుడు ద్రష్టల 
కందటికును శుద్దచైతన్యమే స్వరూపమగును. ప్రతిబింబములు లేకున్నచో అద్దము ఎట్లు శుద్దముగ ప్రకాశించునో అట్టే 
దృశ్యములతో సంబంధములేని చైతన్యము కూడ శుద్దముగ ప్రకాశించుచుండును. ఆ శుద్ద చైతన్యము 
మహానందఘనము. (Solid Mass of absolute bliss) సకలజీవులు విషయభోగములచే ఏయే ఆనందములను 
పొందుచున్నారో ఆయా యానందముల కన్నింటికిని అది నిలయము. అందువలననే దానిని అందటు కోరుచున్నారు. 


ఆత్మస్వరూపమే సుఖము. కావుననే ప్రతివ్యక్తియు దేహమును కూడ స్వరూపసుఖమును కోరియే సాధనముగా 
వినియోగించుచున్నా(డు. దేహమును కష్టపెట్టి స్వర్గాదులను కోరుచున్నా రన్నచో దేహము కూడ స్వరూపమైన 
సుఖమునకు లేక ఆనందమునకు సాధనమగుచున్న దనుట స్పష్టము. విషయసుఖములవలన కలుగునానాందము 
లన్నియు స్వరూపానందమునందు అల్పములైన యంశములు. నిద్రావిషయముననే ఇది స్పష్టముగ 
తెలియుచున్నది. ఎవడు ఏవిషయమువలన ఎంత సుఖపడుచున్నను కొంత సేపైన తరువాత దానిని వదలి నిద్రను 
పొందుచునేయున్నా(డు. అన్నము పానము స్త్రీభోగము మొదలుగా ఏవిషయము నిద్రలోలేదు. అయినను అప్పుడు 
నిర్విషయముగానే సుఖము కలుగుచున్నది. అది యథార్థముగా స్వరూపమువలనిసుఖమే. కాని అప్పుడు 
స్వరూపము తమస్సుచేత ఆవరింపంబడుచున్నది. అట్టి నిద్రచేతనే అంత సుఖము కలుగుచుండథగా ఆవరణరహితమై 
శుద్ద చైతన్యరూపమున ప్రకాశించు స్వరూపమువలన ఎంతయానందము కలుగునో యూహింపుము. ఆ 
స్వరూపానందమే లోకమున పెద్ద బరువును తలమీందనుండి దించినప్పుడు, అన్నపానాదిభోగ్యవిషయములవలన, 
నిద్రవలన, కొంచెము కొంచెముగా లభించుచున్నది, మూఢులు ఆత్మసుఖమునే వివిధములైన విషయములవలన 
కలుగుచున్నట్లుగా తలంచుచున్నారు. హృదయములందు మానవులకు అనంతములైనవాసన లున్నవి. వానిలో 
ఒకటి పైకి వచ్చి దానికి సంబంధించిన కోరిక తీవ్రముగా ఉన్నప్పుడు తక్కినవాసన లన్నియు వెనుకంబడియుండును, 
కోరిక తీవ్రమగు కొలది దుఃఖము ప్రబలుచుండును. కోరినవిషయము లభించినంతనే తలమీందనుండి పెద్దబరువు 
దింపినట్లుగా స్వరూపసుఖమే కొద్దిగా భాసించుచున్నది. మటీయొకవాసన పైకివచ్చి దానివలన కోరిక ప్రబలమైనంతనే 
ఈసుఖము మరల మజు(గునంబడుచున్నది. కోరిన విషయము లభించినతనే, కోరిక వలన కలుగుచున్న తాపము 
పోయి, మరల స్వరూపసుఖమే లేశమా త్రముగ భాసించుచున్నది. కావున ఎల్లరకును సకల విషయములవలనను 
స్వరూపమే సుఖముగా తోచుచున్నది. 


అద్దమునుగూర్చి _ తెలియుంతవటికు పామరులకు ప్రతిబింబములు ప్రత్యేకవస్తువులుగా ప్రకాశించుచున్నట్లు 
తోంచుచుండును. కాని అద్దమునుగూర్చి తెలిసికొ న్నతరువాత వారుకూడ ఆ ప్రతిబింబముల యొక్క ప్రకాశమంతయు 
అద్దమునకు సంబంధించినదే అని గ్రహింతురు. అట్లే తత్త్వము నెజింగినవాండు జగత్తునందు తోంచుచున్న చైతన్యము 
ఆనందము అంతయు తనస్వరూపము మాత్రమే అని గ్రహించును. మట్టియందు కుండలు మొదలగునవి, 
బంగారమునందు ఆభరణములు, జూతియందు ప్రతిమలు ఎట్లున్నవో అట్లే చిదాత్మయందు జగత్తు ఉన్నది. జగత్తు 
అసలే లేదనుట అపూర్ణమైనజ్ఞానమే. అద్దముయొక్క ప్రకాశముతప్ప ప్రతిబింబములకు వేజుగా ప్రకాశము లేదు అని 


తెలిసినతరువాత కూడ ప్రతిబింబములు కన్పించుచునేయున్న వి. అవి మాయమగుట లేదు. అట్టే చిదాత్మకన్న 
భిన్నముగా జగత్తు లేదు అని స్పష్టముగా తెలిసినతరువాత కూడ జగత్తు భాసించుచునేయున్నది. అది మాయమగుట 
లేదు. వ్యవహారమున గోచరమగుచున్న జగత్తును. 'ఇది లేదు' అని శపించినంత మాత్రమున అది నశింపదు. కావున 
జగత్తు చిదాత్మయందు ప్రతిబింబమువలె ఉన్నదనుట సత్యము. దృశ్యము దృక్కు అను రెండింటియందు, 'దృక్కే 
ఉన్నది. దృశ్యము లేదు' అని తలంచునప్పుడు దృశ్యము లేకుండుట అను సంకోచము ఏర్పడుచున్నది. అట్లు కాక 
'దృశ్యము దృక్సరూపముగా ఉన్నది' అని తలంచునప్పుడు సంకోచమునకు అవకాశము లేదు. కావున ఇట్లు 
గ్రహించుట పూర్ణలీజ్ఞానము. 


దృక్కే తనమహిమయొక్క అతిశయమువలన దృశ్యత్వమును పొందియున్నది. ఇదియే సకలశాస్తార్థమునకు సారము. 
కావున బంధము లేదు. మోక్షము లేదు. సాధకుడు లేడు. సాధనము లేదు. అఖరడము అద్వయము 
చిచ్చక్తియునైన త్రిపురాదేవి ఒక్కతయే భాసించుచున్నది. ఆమెయో అవిద్య, విద్య, బంధము, మోక్షసాధనము కూడ 
ఆమెయే. తెలిసికోవలసిన దిదియే. ఇంతకు మించి ఏదియును లేదు. భార్గవా! నీకు ఈ విజ్ఞానక్రమ మంతయు 
మొదటినుండియు చెప్పితిని. దీనిని చక్కగా తెలిసికొ న్నవాండు ఎచ్చటను దుఃఖమును పొందండు." 


ఇట్లు భార్గవరామదత్తాత్రేయులసంవాదమును చెప్పి హారితాయనుండు నారదునితో ఇట్లనెను. "మహర్షివర్యా! 
హేతువులతో అను భవముతో వివరింపబడిన యీజ్ఞానఖండమును విన్నచో ఎవనికైనను అజ్ఞానమువల 
కలుగుచున్న భ్రాంతి ఎట్లు నశింపకుండును? దీనిని విన్నతరువాత కూడ ఎవనికైనను భ్రాంతి తొలంగకున్నచో వాండు 
బండ వంటివాండనియే చెప్పవలె, అట్టివానికి ఇంక ఏవిధముగ జ్ఞానము కలుగును? ఒక్కసారి విన్నంతమాత్రముననే 
ఈజ్ఞానఖండము వలన జ్ఞానము దృఢముగా ఏర్పడును. మందబుద్ది కలవానికి రెండవ సారికి కాని మూండవసారికి కాని 
పాపము నశించి విజ్ఞానము తప్పక కలుగును. 


ఈగ్రంథమును లఖించినచో రాగద్వేషాదిరూపమైన దృష్టిదోషము నశించును. దీనిని పూజించినచో చిత్తశుద్ది కలుగును. 
దీనిని ఎల్లప్పుడు పరిశీలించుచున్నచో కర్మవాసన లన్నియు నశించును. స్థావరజంగమాత్మకమైన సర్వమునకు ఏది 
స్వరూపమై యున్నదో దేనిని చక్కగా విచారించి స్పష్టముగా గ్రహించినచో ముక్తి గలుగునో లేకున్నచో బంధమే 
కలుగునో, ఆ చిచ్చక్తియే త్రిపురాదేవి. ఆమెయే "హీమ్‌." 


ఇది ఇతిహాసములలో ఉత్తమమైన త్రిపురారహస్యమునందు పండ్రెండువేల శ్లోకములుగల గ్రంథమునందు 
జ్ఞానఖండమున శాస్తా సంగ్రహము అన్నది ఇరువది రండవయధ్యాయము. 


జ్ఞానఖండసారము సంపూర్ణము. 
బాలబ్రయ 


శుష్కతర్కమునందలియభిమానమువలన ఎంత అనర్థము సంభవించునో వసుమంతునివృత్తాంతమున స్పష్ట 
మగుచున్నది. వసుమంతుండు అష్టకుని ఆక్షేపించినప్పుడు ఆయన జ్ఞాని యగుటచే శుష్కతార్కికునితో ప్రసంగించుట 
వ్యర్ధ మని సాంతు(డై యూరకుండెను. కాని శిష్యుడంగు కాశ్యపుండు క్రుద్దు(డై వసుమంతుని శపించెను. అతండు 
శపింప(గలిగె నన్నచో తపశ్శక్తిసంపన్నుండే అని గ్రహింపవలసియున్నది. అట్టితపస్వి ఏల కోపించెను? అట్లు కోపించుట 
అయుక్త మని ఎవరును అనలేదు. తంగణుండు కుమారుని మందలించినట్లు అష్టకు(డు శిష్యుని మందలింప లేదు. 
ఎందువలన? గురువునకు అవమాసము జరుగుచుండగా చూచి సహించియుండుట సమర్థుడైన శిష్యునకు తగదు. 
వసుమంతుని తర్కమున జయించుట అసాధ్యమని నిశ్చితమైనది. అట్టియెడల వాదమును విరమించి మౌనమును 
వహించియున్న జ్ఞానిని, తమయాచార్యుని, ఆక్రమముగా ఆక్షేపించుచున్న వసుమంతుని నిలుపుటకు శపించుట తప్ప 
వేటుమార్గము లేదు. సమర్థు(డై యుండియు గురువు అవమానింప(బడుచుండశగా చూచుచు సూరకుండుట శిష్యునకు 
అధర్మము. అధర్మము పాపమును కలిగించును. అందువలన అధర్మమునకు వెఐచి కాశ్యపుడు గురునిందను 
నిరో దించుటకై వసుమంతుని శపించెను. ఆకారణముచేత ఎవరును కాశ్యపుని ఆక్షేపింపలేదు. 


వసుమంతుండు తన్ను శపించిన కాశ్యపుని ప్రార్థింపక అష్టకుని ప్రార్థించుట గమనింపందగియున్నది. గురువుయొక్క 
సమక్షమున శిష్యుని ప్రార్థించుట అసంగతము. తపైశస్పనను ఒపై*శస్పనను శిష్యుని చర్యను చక్కథెట్టవలసినవాండు 
గురువు. అందువలన ఆయననే ప్రార్థించుట మర్యాద. అట్లు కాక కాశ్యపునే ప్రార్థించినను అతండు, "అయ్యా! నేను 
నాకొటికు నిన్ను శపింపలేదు. మాగురువులకు నీవు కష్టము ఇంలిగించుటచే నిన్ను శపించితిని, వారే అనుగ్రహింపవలె. 
నాదేమియును లేదు" అనియే చెప్పును. మజియును కొందజకు, పరీక్షీత్తువిషయమున శృంగికివలె, శపించుశక్తి 
యుండునే కాని దానిని మరలింపంగలశక్తి యుండదు. అందువలన వసుమంతుండు అష్టకునే ప్రార్థించెను. 


చెట్టుపై బ్రహ్మరాక్షసుండున్నాండని. అతండు పండితులను శాస్త్రమున ఓడించి భక్షించుచున్నాండని విన్నప్పుడు 
శాస్త్రవాదము చేయవలయు నని రుక్కాంగదుందు కుతూహలము నొందెను. హేమాంగదుండు కుతూహలపడక ఊరకయే 
యుండెను. అన్నగారు బయలు దేరినప్పుడు హేమాంగదుండు అతనిని అనుసరించెనే కాని వారింపలేదు. మటిీ అది 
చాల సాహసకృత్యము. ఓడినచో అన్నగారు రాక్షసునిచే భక్షింపంబడును, అయినను హేమాంగదుండు అన్నను 
వారించుటకు ప్రయత్నము కూడ చేయలేదు. ఎందువలన? బ్రహ్మరాక్షసునిచేత పండితులు భక్షింపండుచున్నా రని 
విన్నతరువాత క్షత్రియులుగా ఆ బ్రహహ్మరాక్షసుని ఎదురొ గనవలసిన ధర్మము రాజకుమారులయందున్నది. 
అయినను ఆ బ్రహ్మరాక్ష సునితో యుద్దముచేయుటకు వీలు లేదు. ఆతడు శాస్త్రవాదమును నిమిత్తముగా చేసికొని 
పండితులను భక్షి ౦చుచున్నాండు. కావున వానిని శాస్తవాదముననే జయింపపలె. ఈ కారణముచేత హేమాంగదుండు 
అన్నను వారింపలేదు. 


వసుమంతుండు హేమాంగదునితో శాస్త్రవాదమునకు పూనుకొనక గూఢములైన తత్త్వప్రశ్నలను అడిగెను. 
శాస్త్రవాదమున అతడు అమితకౌశలము కలవాడు; అష్టకుని జయించినవాండు. ఇప్పుడు రుక్కాంగదుని కూడ 
జయించెను. అట్టివానికి హేమాంగదుని జయించుట కష్టము కాదు. అయినను అతండట్టేల చేయలేదు? అతండు 
రుక్మాంగదునితో “వాదము చేయుచుండియు హేమాంగదునిచర్యను కనిపెట్టుచునే యున్నాడు. అన్నగారు ఓడిపోయి 
పట్టుబడినపుడు హేమాంగదుండు పామరులవలె దుఃఖింప లేదు; ఆవేశపడ లేదు. పైగా అతడు క్షత్రియోచితముగా, 
"నన్ను కూడ వాదమున జయించి మాయన్నతో కలిపి భక్షింపుము" అని పలికెను. అన్నను విడిపించుటకు ఉపాయ 
మేమైన నున్నదేమో యని అతండు ప్రయత్నింపపంజొచ్చెను. ఆతని మాటలలో చర్యలలో కొంచెము కూడ ఉద్వేగము 
కన్పింపలేదు. అందువలన వసుమంతుండు, "ఇతడు తత్త్వజ్ఞు(డై యుండును. లేకున్నచో ఇంత స్థర్యము ధైర్యము 
ఉండవు. ఇది స్థితప్రజ్ఞుని లక్షణము. కావున ఇతండు నాగూఢప్రశ్నలకు సమాధానము ల యుండును. 
అట్టయినచో నాకు శాపవిముక్తి కలుగును. ఇతడు చెప్పలేకున్నచో ఎట్టయినను భక్షింతును గదా" అని యనుకొని 
గూఢప్రశ్నలను అడిగెను. అత(డు ఆశించినట్టే హేమాంగదుండు ఆ ప్రశ్నలకు సమాధానములను చెప్పెను. శాస్త్రవాదమే 
యైనచో హేమాంగదుండు ఓడిపోయియుండును. హేమాంగదుండు జ్ఞానియే. జ్ఞానికి సకల శాస్త్రములు 
వచ్చియుండవలయు నను నియమము లదు. జ్ఞాని సర్వజ్ఞుడు కదా! అతనికి అన్ని విషయములు తెలిసియుండవా? 
తెలిసియుండవు. "ఆత్మకన్న అన్యముగా ఏదియును లేదు. ఆత్మవలననే సర్వమునకు అస్తిత్వము (Existence) 
జ్ఞానము (Knowledge), ఆనందము (81155) కలుగుచున్నవి" అని రూఢిగా తెలిసికొనుటయే జ్ఞానియొక్క 
సర్వజ్ఞత్వము. వస్తువిశేషములు భూతభవిష్యద్వర్తమానములు తపస్పిద్ధులైన జ్ఞానులకు, వసిష్టాదిమహర్షులకు 
కొందటకు తెలిసియుండ వచ్చును. బ్రహ్మజ్ఞానముకలవా రందటికి అట్టి శక్తిలు అంతనుయు ననునియమము లేదు 


హేమాంగదునివలన తత్తో పదేశమును పొందినను వసుమంతు(డు అతనికి నమస్కరింప లేదు. హేమాంగదుండే 
వసుమంతునకు నమస్కరించెను. వ్యవహారమునందు ధర్మమే ప్రమాణముకానిజ్ఞానము కాదు. అందువలన 
జ్ఞానియైనను హేమాంగదుండు బ్రాహ్మణు(డైన వసుమంతునకు నమస్కరించెను. అతండు రాజకుమారులనుదీవించెను. 


గ్రంథము సమాప్తమైనది. మహాత్మఖండమునందు దత్తగురువు సృష్టిక్రమమును చెప్పునప్పుడు వరశురాముండు 
కొ న్నిసందేహములను అడిగెను. ఆయన వానికి అప్పుడు సమాధానము చెప్పక "తరువాత చెప్పెదను. ఇప్పుడు 
చెప్పరాదు" అని కువలునికథను ఉదాహరించెను. జ్ఞానఖండమునందు ఆప్రశ్నలకు ఇవి సమాధానములని ఎక్కడను 
చెప్పంబడ లేదు. అయినను పరశురాముండు వానిని మరల అడుగలేదు.అనగా ఆయనకు అసందేహములు తీరె 


నన్నమాట. ఆసందర్భ మిది. దేవి త్రిమూర్తులను సృష్టించి బ్రహ్మదేవుని జగత్సృష్టి గావింపు మని ఆదేశించెను. ఆయన 
చుట్టును చూచెను. మొదట అనంతమైనయాకాశమే కన్పించెను. తరువాత ఆయన చూచుచుండగా పంచభూతములు 
పైకి వచ్చెను. ఈ భూతములు అప్పటికే సిద్ధమై యున్నచో వీనిని సృష్టించినది ఎవరు? సిద్దములైయున్న యా 
భూతములు మొదట బ్రహృదేవునకు ఏల కన్పింపలేదు? భూతసృష్టికి పూర్వమే త్రిమూర్తులకు దేహములు ఎట్లు 
కలిగినవి? బ్రహ్మ దేవితో మాటాడుటకు శబ్ద మెక్కడిది? ఇవి ఆయన అడిగిన సందేహములు. 


వానికి సమాధానములు మనమిట్లు గ్రహింపవచ్చును. దేవి తిమూర్తులను అపంచీకృతములైన సూక్షభూతములతో 
సృష్టించి యుండును. ఆ మూడు శరీరములు కాక తక్కినది అంతయు ఆకాశ మాత్రముగా సర్యవ్యాపకమై యుండెను. 
సూక్షభూతముల సృష్టితో త్రిమూర్తులయందు శబ్దమే కాక ఇంద్రియవ్యాపారము కూడ ఆరంభమయ్యిను. అందువలననే 
వారు ఇంద్రియములను నిగ్రహించి తపస్సుచేయుట సంభవమయ్యెను. పిదప బ్రహ్మ సృష్టిేచేయందలంచుకొని చుట్టును 
చూచినంతనే సూక్మభూతములయందు చలన మారంభమై అవి పరస్పరసమ్మేళనమున స్టూలభూతములుగా 
రూపొందెను. ఆస్టూలభూతములతో ఆయన జగత్తును సృష్టించెను. కావున స్టూలభూతములు బ్రహ్మయిక్క 
వీక్షణముచేతనే సిద్ధము లయ్యెను. అంతకు పూర్వము లేవు. అందువలననే ఆయనకు అవి మొదట కన్పింపలేదు. 
ఆయనయే వానికి కర్త. 


“"సృష్టియొక్క ఆరంభమునందు ఆదేవి చైతన్యరూపిణియ్రై ప్రకాశించుచుండెను. అప్పుడు ఆమె ఒక్కతయే యుండెను. 
ఇతర మేదియు లేదు. అట్లున్న ఈశక్తి తనస్వాతంత్ర ముచేత సృష్టిచేయుటకు ఉన్ముఖురాలు కాగానే ఇచ్చ కలిగెను" 
అని దత్తగురువు చెప్పెను. దేవి చైతన్యరూపిణిగా ఉండె ననగా చైతన్య మొక్కటియే యుండి నన్నమాట. చైతన్యమే 
బ్రహ్మము లేక ఆత్మ. "రెండవవస్తువు లేకుండ బ్రహ్మ మొక్కటియే మెదట ఉన్నది" అని వేదము కూడ చెప్పుచున్నది. 
ఒక్కటిగానున్న వస్తువునుండి రెండవది ఎట్లు పుట్టును? ఆత్మనుండి ఆకాశము పుట్టి నన్నప్పుడు, అకాశము అంతకు 
పూర్వము అవ్యక్తముగా (UNManifest) ఉండి అప్పుడు ప్రకాశించినదా (Manifest) లేక క్రొత్తగా పుట్టినదా? అది 
అంతకు పూర్వము లేక అప్పుడు పుట్టిన దనుట శాస్త్రవిరుద్ధము. అభావమునుండి లేక శూన్యమునండు 
నం. (A thing can not come out of nothing) ఉన్నది నశింపదు. లేనిది పుట్టుదు (నాసతో విద్యతే 
భావో నాభావో విద్యతే పత అట్టయినచో ఆకాశము అంతకు ముందే ఉండి సృష్టియారంభమున ప్రకాశించిన దని 
చెప్పవలా. అట్లయినచో ఆత్మ అద్వితీయముగ ఒక్కటిగా నున్న దని చెప్పుట కుదురదు. కావున ఆత్మ ఒక్కటే 
యున్నది. ఆకాశము దానితో సమానమైన రెండవవస్తువు కాదు. అది అద్దములో ప్రతిబింబమువలె ఆత్మయందు 
తోచుచున్నది. ప్రతిబింబము అద్దముకన్న భిన్నముగా ఒకవస్తువు ఎట్లు కాదో అట్లే ఆకాశము కూడ ఆత్మకన్న 
భిన్నముగా వేజొక వస్తువుకాదు. ఆకాశమునకేవస్తుత్వము లేనప్పుడు దానినుండి పుట్టినట్లుగా తో చుచున్న తక్కిన 
భూతములకు వాని గుణములకు కార్యములకు వస్తుత్వము (Reality) సంభవమే కాదు. ఇంద్రజాలములో చెట్టు 
యథార్థమైన వస్తువు కానప్పుడు దానియందు కన్పించు ఆకులు కొ మ్మలు పూలు పండ్లు అన్నియు మిథ్యయే కదా! 
కావున ఆత్మ యొక్కటే యున్నది. అదియే దృక్కుదానియందే జగద్రూపమైన దృశ్య మంతయు తో (చుచున్నది. ఎన్ని 
ప్రతిబింబములు ఎట్లు మాజుచున్నను అద్దమునకు మార్పులేనట్లు. దృశ్యమైన జగత్తు ఎట్లు మాజుచున్నను దృక్కు 
మాజదు. ఆదృక్కు లేక ఆత్మయే మనయందు "నేను" అని స్పురించుచున్న చైతన్యము. ఆ చైతన్యమునకు 
తనయందు ప్రతిబింబించుచున్న జగత్తుతో సంసారముతో ఎప్పుడును ఎట్టి సంబంధమును లేదు. అందువలన 
మనయాత్మ నిత్యశుద్దము, నిత్యముక్తము. అది ఎప్పుడును సంసారముచేత & బద్దము కాలేదు. "నేను సంసారముచేత 
బద్దుండనై యున్నాను. ఇంకను ముక్తుండను కాలేదు" అని యనుకొనుటయే అజ్ఞానము. "నేను ఎప్పుడును బద్దుండను 
కాను. ఎల్లప్పుడును ముక్తుండనే. ఆనందమే నాస్వరూపము" అని రూఢముగా తెలిసికొని ఆస్టితియం దుండుటయు 
జీవన్ముక్తి. ఇదియే సకలశాస్తమునకు సారము. తాను మార్పునొందక తనయందు జగత్తును “భాసింపజేయుచున్న 
ఆత్మయొక్క శక్తియే దాని స్వాతంత్ర్యము. జగత్తుచేత ఎప్పుడును కొంచెము కూడ ప్రభావితము కాకుండుటయే అత్మకు 
స్వాతంత్ర్య ము. ఆత్మయే త్రిపుర. త్రిపురయే హ్రేమ్‌. 


గద్య: కౌండిన్యసగో త్రుడు ఆపస్తంబసూత్రుండు పోలూరి నరసాంబా నారాయణామాత్య పుత్రుండు అయిన 
హనుమజ్ఞానకీరామ శర్మచే రచింపబడిన బాలప్రియవ్యాఖ్యాసమేతమైన త్రిపురారహస్య జ్ఞానఖండసారము సమాప్తము. 


